శ్రీ సాయినాధాయ నమః 
టో 
శ్రీసాయిసచ్చరిత్రము 


మొదటి రోజు పారాయణము 


గురువారము 


ఉపోద్దాతము, శ్రీ సాయిబాబా ఎవరు, శ్రీ సాయిబాబా నర్వాంతర్వామి 


ఆపోదాతముూ 
యు 


మహారాష్ట దేశములోని వారందరికి శ్రీ గురుచరిత్ర సుప్రసిద్దము. 
ఆ దేశమంతట దత్నాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని 
నిత్వపారాయణము చేసెదరు. దీనిని రచించినవారు సరస్వతీ గంగాధరుడు. 
ఇందులో శ్రీపాద శ్రీవల్లభస్వామి యొక్కయు, శ్రీ నరసింహ సరస్వతి స్వామి 
యొక్కయు లీలలును విచిత్ర చర్యలును వర్షింపబడియున్నవి. వీరిద్దరు 
దత్తాత్రేయుని ముఖ్యావతారములు. (ప్రముఖ మరాటీ (గ్రంథకర్తయగు 
శ్రీ ఎల్‌.ఆర్‌. పాంగార్‌కర్‌ అభిప్రాయము (ప్రకార మీ రెండవతారములు 14, 
15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి యవతారములు కూడా 
గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, 
షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌గారు, తుట్టతుదకు 
అహమదునగరు జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918వ 
సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ 
అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము. 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


అయిదవ యధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు (ప్రతిష్టించిన కథయు, 
ఇరువదియారవ యధ్యాయములో చెప్పబడిన హరిశ్చం(ద్రపితశే అనుభవమును 
ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి. 


సైన ఎవరించన రెండు అవతారముల విచ్మిత లీలలను 
శ్రీ గురుచరిత్రమను (గ్రంథమందు 53 అధ్యాయములలో సరస్వతీ 
గంగాధరుడెట్టు వర్షించెనో, యటులనే శ్రీ గోవింద రఘునాథ్‌ ఉరఫ్‌ 
అన్నాసాహెబు దాభోళ్ళరు (హేమాడ్‌పంతు') అనువారు శ్రీసాయిలీలలను 

53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమను (గ్రంథమున వర్షించి 

యున్నారు. కనుక ఈ శ్రీసాయి సచ్చరిత్రము యీనాటి 'గురుచరిత్రియని 

చెప్పవచ్చును ! 
పై చరిత్రల గూర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు : 

1 శ్రీ గురు చరిత్రను వ్రాసినవారు కన్నడము వారు కాబట్టి, వారికి 
మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికి వారి 
ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్దికెక్కిన 
గొప్ప (గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీసాయి సచ్చరిత్రము 
యొక్క (గ్రంథకర్త సుప్రసిద్ద మరారీవారు. వారు మహారాష్ట 
దేశములోని యనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. (ప్రసిద్ది 
చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ (గ్రంథము. 
శ్రీ సాయి సచ్చరిత్రమును జా(గ్రత్తగా చదివినచో, ఏకనాథ 
భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో 
పొందుపరచబడియుండుట చూడగలరు. 

2. శ్రీ గురుచరిత్రము ముఖ్యముగా కర్మకాండపై నాధారపడి 
యుండుటచే దానిని బోధపరచుకొనుట బహుకష్టము. దాని 
నాచరణలో బెట్టుట మజింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు 
గూడ దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర 


అఖిలిలి?+! 


విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, 
మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పినవానిని అందరు 
సులభముగా [గ్రహించి ఆచరణలో పెట్టగలరు. 


శ్రీ గురుచరిత్రలో వరించిన విషయములు అవి జరిగిపోయిన 
నూరేండ్లకు వ్రాయబడెను. కాని శ్రీసాయి సచ్చరిత్రములోని కొన్ని 
లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క 
యనుమతి పొంది, వారి యాశీర్యాదముతో ఈ (గ్రంథమును 
(ప్రారంభించెను. వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన 
విషయములు, లీలలు టూకీగా వ్రాసియుంచుకొనెను. 1918వ 
సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత, 
శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీసాయిచరిత్రమును కొంచెము 
కొంచెముగా ప్రకటించెను. శ్రీసాయి సచ్చరిత్ర మీవిధముగ 1923 
నుండి 1929 వరకు శ్రీసాయిలీలలో ధారావాహికముగ (ప్రచురింపబడి, 
1930లో పూర్తి (గ్రంథ రూపముగ ముద్రింపబడినది. కనుక 
శ్రీ సాయి సచ్చరిత్రమను ప్రస్తుత [గ్రంథముఅధికారికమైనది. షిరిడీలో 


శ్రీ సాయిబాబా సశరీరులుగ యుండగా దర్శించుకొను భాగ్యము 
లభించని సాయిభక్తులకు యీ [గ్రంథము నిజముగా యొక వరము. 


శ్రీ సాయిసచ్చరిత్రమును అన్నాసాహెబు దాభోళ్ళరు కూర్చెను. కాని, 


ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి (ప్రేరేపణచే 'హేమాడ్‌పంత్‌'చే 
(వాయబడి నట్టున్నది. కావున ఈ “వాచా రనతితు సవరం 
పాఠకులడుగవచ్చును. అన్నాసాహెబు దాభోళ్కరు మొట్టమొదటిసారి 
శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు, వారీ బిరుదును దాభోళ్కరుకు 
కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భములో నీ బిరుదు నతనికి నొసంగిరో యను 
విషముముతెండన అధ్యాయములో రచయిత చెప్పియున్నారు. అన్నాసాహెబు 
జీవిత చరిత్ర యీ దిగువ క్టుప్తముగా చెప్పబడినది. 


శ్రీ సాయి సచ్చరిత్రము “44 


(గంథరచయిత యగు దాభోళ్కరు 1859వ సంవత్సరములో ఠాణా 
జిల్లాలోని కేళ్వ్యేమాహిమునందు తక ద ఆద్యగౌడ (బ్రాహ్మణ 
కుటుంబములో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. 
దాభోళ్ళరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తిచేసి, పూనాలో 5వ 
స్టాండర్లు వరకు ఆంగ్ల విద్య నభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులంత 
బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లో 
నున్న సర్కారు నవుకరి పరీక్షలో నుత్తీర్లులై తన ఊరిలోనే బడిపంతులు 
ఉద్యోగములో (ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో 
మామల్తదారుగా నున్న సాబాజీ చింతామణి చిట్‌ణీస్‌ అనువారు వీరి 
సచ్చీలతను, బుద్దికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలారీయను 
(గ్రోమోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట 
మామల్తదారు కచేరిలో హెడ్‌ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము 
జరిగిన పిమ్మట అటవీశాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్ళకు కరువు 
సంబంధపు పనులందు (ప్రత్యేకోద్యోగిగా గుజరాత్‌లోని బ్రోచ్‌లో 
నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత 
సమర్హవంతముగ నెరవేర్చుట వలన 1901వ సం.లో ఠాణా జిల్లాలోని 
శాహాపూరులో మామల్తదారుగా నియమింపబడిరి. 1903వ సం.లో ఫస్టుక్షాసు 
రెసిడెంటు మెజి(స్టేటుగా బాంద్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 
వరకు ఉద్యోగము చేసిరి. తరువాత ఆయన ముర్చాడు, ఆనంద్‌, బోర్సదులలో 
పనిచేసి, 1910వ సం.లో తిరిగి బాంద్రాలో రెసిడెంటు మెజి'స్టేటుగా 
నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి 
సందర్శనము చేయు భాగ్యము కలిగెను. 


1916వ సం.లో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల 
వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తరువాత 
సాయిబాబా మహాసమాధి చెందువరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా 
నిమగ్నులయిరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా 
సంస్థానమును, 1929వ సం.లో తాను మరణించువరకును, ఎంతో 
చాకచక్యముగ నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, అయిదుగురు 


అ ఫి వి ఉపోద్దాతము 
కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరు 
క్షేమముగా నున్నారు. 

శ్రీ సాయిబాబా యెవరు? 


సాయిబాబా యెవరు ? ... అను ప్రశ్నకు మూడు విధములుగా 

సమాధానము చెప్పవచ్చును $ 

1 దీర్చాలోచన చేయకయే, విషయముల గూర్చి గాని, మనుష్యులను 
గూర్చి గాని యభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా 
నొక పిచ్చి ఫకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో 
ననేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్టుగా 
మాట్లాడుచు, తమను దర్శింప వచ్చినవారి నుంచి దక్షిణ రూపముగా 
ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. 


ఈ అభిప్రాయము తప్పు ! ఆర్‌.ఏ. తర్ధడ్‌ గారి స్నేహితుడు ఒకసారి 
బాబా దర్శనానంతరము, బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి 
తిరిగి పోవునపుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా 
యిట్లనెను, సీచ్చివానినలె ప్రవర్తించుచున్గావేమి ? నేను బొంబాయిలో 
మాత్రము నీతో లేనా ?” దానికి తర్ధడ్‌ గారి మిత్రుడిట్టు జవాబిచ్చెను: 
“నాకా విషయము తెలియదు. ఎందుకనగా, మీరు బొంబాయిలో 
నాతో నున్నట్లు నా కనుభవము లేదుగదా !” అందులకు బాబా 
యిట్టనియెను : “ఎవర యితే బాబా షిరిడీలో మాత్రమే యున్న్భాడని 
యనుకొందులో వారు బాబాను నిజముగా (గసపొంన లేదని 
తెలునుకో!” 


2. _ కొందరు సాయిబాబాను మహాసిద్ద పురుషుడనిరి. మహమ్మదీయులు 
బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి. హిందువులు బాబాను 
తమ మహాత్ములలో నొకనిగా (గ్రహించిరి. (ప్రతి సంవత్సరము 
షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ (ప్రకటనలలో 
బాబాను “సంత చూడానుణి'గా పేర్కొనెదరు. 


శ్రీ సాయి సచ్చరిత్రము 


ఈ యభిప్రాయము కూడా సరియైనది కాదు! 


శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను, వాస్తవముగాను సేవించిన వారు 
మాత్రము బాబాను భగవదవతారముగా నిప్పటికిని భావించుచున్నారు. 
దీనికి దిగువ కొన్ని దృష్టాంతముల నిచ్చెదము. 


శ్రీసాయిబాబా సర్వాంతర్యామి : 
k 


బి.వి. నరసింహస్వామిగారు రచించిన “బాబా సూత్రములు - 
పలుకులు” అను [గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్డిగారగు 
యమ్‌. బి. రేగేగారు ఇట్లు వ్రాసియున్నారు : “బాబా సశరీరులుగా 
యున్నప్పుడు, వారొక రూపుదాల్చిన భగత్స్వరూపముగ తమ భక్తులకు 
భాసిల్లుతూ, తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును 
ప్రకాశింపచేయు చుండెడివారు. వారి నశ్వరమైన దేహము 
మాయమైపోయినది గాని, దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము 
నిప్పటికిని అనంతశక్తివలె నిలిచి, వారు సమాధి చెందకముందు 
భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారి నాశ్రయించు యసంఖ్యాక 
భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు”. 

శ్రీ బి.వి. నరసింహస్వామి గారు రచించిన భక్తుల యనుభవములు” 
అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశములో నున్న 
ఒక హైకోర్టు జడ్జిగారిట్లు వ్రాసియున్నారు : 

“నేను సాయిబాబాను స్యష్టి, స్థితి లయకారకుడుగా భావించెదను. 
1918వ నం.లో వారు నమాథి చెందకముందు నేనట్లు 
భావించితిని. ఇప్పటికి నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము 
వారు సమాధి చెందినట్లు లేదు. నా ద్యష్టిలో, వారు అన్ని 
పరిమితులకు అతీతులు. వారు మా మధ్య యున్నప్పుడు వారి 
మానవ శరీరము మా కనుల ముందు సంచరించు చుండెను. 
ఒక్కొక్కప్పుడది మా దృష్టిని విశేషముగ నాకర్షించెడిది. కాని, 
ఎక్కువ భాగము మా ఎరుకలో నిలచినది మాత్రము వారి అనంత 
తత్త్వమే. శాశ్వతము - అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన 

6 2 


ee??? 


యొక మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు. 
అశాశ్వతమైన తమ మానవదేహము నొక్కొక్కప్పుడు మా ముందర 
తళుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము 
మాయమై, 'సాయిబాబా' యను శాశ్వతమైన అనంతశక్తి మాత్రము 
నిలిచియున్నది”. 

భః నరసింహస్వామి గారిచే రచింపబడిన “భక్తుల యనుభవములు” 
అను [గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జి.జి. నార్కే, (యం.ఏ., 
యం.యస్‌.సి., పూనా ఇంజనీరింగు కాలేజీ) యిట్లు చెప్పియున్నారు: 
“ఇంటివద్ద నిత్యము నేను వూజించు గ్యృహదేవతల మధ్య 
సాయిబాబా నొకరిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. 
ఆయన సామాన్య సత్తురుషుడు కాడు. మా మామగారగు శ్రీమాన్‌ 
బూటీ, నా భార్య, నా తల్లి గొప్ప సాయిభక్తులు. వారు సాయిబాబాను 
భగవంతునివలె వూజించువారు. నేను క్రొత్సగా షిరిడీకి 
పోయినప్పుడొకనాడు హారతి సమయములో సాయిబాబా మిక్కిలి 
కోపోద్దీపితుడై యుండెను. అకారణముగా వారు కోపించుచు, 
శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా యేమను 
సంశయము నా మనస్సులో మెదిలెను. మామూలుగనే హారతి 
పూర్తియాయెను. ఆనాటి సాయంకాలము నేను బాబా 
పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను 
నిమురుచు, “నేను పిచ్చివాడను కాను ! అనెను. ఎంత యాశ్చర్యము! 
నా హ్యృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి 
తెలియకుండ మనము ఏ రహస్యములను దాచజాలము. వారు 
యుంతర్యావు, నా యాత్మ యెక్క అంతర్యామి. వారి 
యంతర్భామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను. 
వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి, 
మాట్లాడువానివలె మాట్లాడువారు. నా హృదయములో గల 
యాలోచనలను, కోరికలను గ్రహించు చుండెడివారు. వారు నాలో 


శ్రీ సాయి సచ్చరిత్రము > 0 
నున్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చ్రయించుటలో నాకెట్టి 
నంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను 
పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞలనియు, వారి 
యిచ్చానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము 
కలుగుచుండెను”. 


4. _ రావుబహద్దూర్‌ యమ్‌.డబ్బ్యు. ప్రధాన్‌ వ్రాసిన “షిరిడీ సాయిబాబా” 

యను (గ్రంథమునకు ఉపోద్దాతములో గౌరవనీయులును, 
అమరావతిలో ప్రసిద్ది కెక్కిన వకీలును నగు దాదాసాహెబు ఖాపర్డే 
యిట్లు చెప్పియున్నారు § 
“కీ సాయిబాబా వ్రతివారి యంతరంగమందుం వెందలు 
ఆలోచనలన్నియు తెలిసిన వానివలె వుండి, వారి కోరికలు తిర్చుచు 
సుఖసంతోషములు కలుగజేయు చుండెడివారు. ఆయన భూమిపై 
నడయాడు దైవమనే భావము కలుగుచుండెను” 


5. దాసగణు మహారాజు తమ '“స్తవన మంజరి యను సోత్రము నందు 
సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన 
యంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్షించి యున్నారు. 


6. హేమాడ్‌పంతు శ్రీ సాయినచ్చరిత్రము యొక్క మొదటి 
అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన యొక 
వింతయోగిగా వర్షించెను. కాని రాను రాను బాబాతో సంబంధము 
పెరిగిన కొలది, బాబాను భగవంతుడనియు, సాక్షాత్స్తరబ్రహ్మ 
స్వరూపుడనియు చెప్పియున్నారు. 

7. షిరిడీ భక్తులందరు, ముఖ్యముగా మాధవరావు దేశపాండే వురఫ్‌ శ్యామా 
యనువారు బాబాకు మిక్కిలి భక్తులు; వచ్చిన భక్తులందరితో కలిసి 
మెలసి తిరుగుతాడు. ఆయనెల్లప్పుడు బాబాను దేవా యని 
సంబోధించువాడు. 


99 ఉపోద్దాతము 


[| ఈ భక్తులందరి యభిప్రాయములను అవధరించి, వారు చెప్పిన 
దానిలోని యదార్థమును (గ్రహించి శ్రీ సాయి యవతారపురుషుడని 
భావించెదము గాక ! 

ఉపనిషద్‌ (ద్రష్టలైన మన పూర్వ బుషులు భగవంతుడు సర్యాంతర్యామి 
యను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర 
ఉపనిషత్తులు జీవకోటితో సహ సర్వవస్తు సముదాయమైన ప్రకృతి యంతయు 
భగవంతుని రచనమనియు, అది యంతయు నంతర్యామిచే, అనగా 
సర్వమును సృష్టించి పాలించెడి భగవంతునిచే, వ్యాపింపబడియున్నదనియు 
వక్కాణించు చున్నది. ఈ సిద్దాంతమును నిరూపణ చేయుటకు తగిన 
యుదాహరణము శ్రీ సాయియే ! ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును, 
సాయిబాబాకు సంబంధించిన ఇతర (గ్రంథములను చదివినవారు తప్పక 
యీ సత్యమును గ్రహించి, యదార్థమయిన శ్రీ సాయిని దర్శించగలరు ! 


ఉపోద్దాతము సంపూర్ణము 


సద్గురు ఆతు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


మొదటి అధ్యాయము 


గురుదేవతా స్తుతి ; తిరగలి వినరుట - దాని వేదాంత తత్తము 


గురుదేవతాస్తుతి : 


పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్‌పంతు శ్రీ సాయి సచ్చరిత్ర 


(గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. 
క్ష 


'ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి 
యీ (గ్రంథము జయ(ప్రదముగా సాగునట్టు వేడుకొనుచు 
శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. 

పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తననీ (గ్రంథ రచనకు 
పురికొల్పినందులకు నమస్కరించుచు, శీ సాయియే సరస్వతి 
స్వరూపులై తమ కథను తావే గానము చేయుచున్నారని 
చెప్పుచున్నారు. 

తదుపరి సృష్టి స్థితి, లయ కారకులగు (బ్రహ్మ, విష్ణు మహశ్వరులను 
ప్రార్ధించి శ్రీ సాయియే త్రిమూర్యాత్మక స్వరూపులనియు, సమర్థ 
సద్గురువులనియు, వారు మనలను నారనారవమును:.నదిని 
దాటించగలరనియు చెప్పుచున్నారు. 


ed??? 


మొదటి అధ్యాయము 


తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు 
నమస్కరించి, వారు కొంకణ దేశములో వెలసిరనియు, ఆ భూమి 
పరశురాముడు సము(ద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు, 
వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి. 


అటు పిమ్మట వారి గోత్ర బుషియగు భరద్యాజమునిని స్మరించెను. 
అంతేగాక, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక 
సనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, 
వశిష్టుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, 
నవయోగీం(ద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి జ్ఞానదేవు, 
సోపాను, ముక్తాబాయి, జనార్థనుడు, ఏకనాథుడు, నామదేవుడు, 
తుకారామ్‌, కాన్హా నరహరి తదితర అర్వాచీన యోగీశ్చరులను కూడా 
(బ్రార్ధించెను. 

తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, 
కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ట 
సోదరునకు నమస్కరించెను. 

అటుపైన పాఠకులకు నమస్కరించి, తన (గ్రంథమును 
ఏకా[గ్రచిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. 


చివరగా తన గురువు, దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు 
నమస్కరించి, తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు, 
ఈ ప్రపంచము మిథ్యయనియు, (బ్రహ్మమే సత్యమనే అనుభవమును 
తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, నీ ప్రపంచములో 
నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికి 
నమస్కరించెను. 


పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన 


భక్తి మార్గములను పొగడి వర్షించిన పిమ్మట, హేమాడ్‌పంతు ఈ క్రింది 
కథను చెప్పుటకు ప్రారంభించెను. 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
1910 సం. తదుపరి యొకనాటి ఉదయమున నేను శిరిడీ మసీదులో 
నున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ 
(క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని. బాబా ముఖ 
ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్దుడగుచుండెను. 
వారు నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచిరి. చేటలో కొన్ని గోధుమలు 
పోసికొని, కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు 
వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, “ఈ గోధుమపిండిని బాబా 
యేమిచేయును ?” ఆయనెందులకు గోధుమలు విసరుచుండెను ? 
వారు భిక్షాటనముచే జీవించువారే ! వారికి గోధుమపిండితో నేమి 
నిమిత్తము ? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే !* యని 
చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడ నిట్ట 
యాశ్ళర్యమగ్నులయిరి. కాని మాలో నెవరికి గూడ బాబాను (ప్రశ్నించుటకు 
ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే (గ్రామములో వ్యాపించెను. 
ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 
నలుగురు స్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు 
జరిపి, వారే విసరుట (ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేతపట్టుకొని, 
బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు 
కోపము వచ్చెను. కాని, వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి 
చిణునవ్వునవ్విరి. విసరునప్పుడు స్రీలు తమలో తామిట్లనుకొనిరి. “బాబాకు 
ఇల్లు పిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, ఆయన 
పోషించవలసిన వారెవరును లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు 
కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమపిండితో నిమిత్తము లేదు. 
అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమపిండితో నేమిపని ? బాబా మిగుల 
దయార్హ హృదయుడగుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు” 
ఈవిధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుట 
ముగించి, పిండిని నాలుగు భాగములుగా చేసి యొక్కొక్కరు ఒక్కొక్క 


122 


అ ఫి మెదటి అధ్యాయము 
భాగమును తీసికొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న 
బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను. 


“ఓ ననితలారా / మీకు పిచ్చిసట్టినదా యేమి ? ఎనరబ్బ సొమ్మనుకొని 
లూటీ చేయుచుంటిరి ? మీ వద్ధ నుండి గోధుమలు నాడుకొంటినాయేమి ? 
ఏ కారణము చేత సిండిని గొంపోవుటకు యత్సించుచున్దారు ? సరే యిట్లు 
చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామవు నరివాద్దులపైని చల్లుడు% అది 
విని యా వనిత లాశ్చర్యమగ్నలయిరి, సిగ్గుపడిరి, గుసగుసలాడుకొనుచు 
ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. 


నేనిదంతయు జూచి, షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి 
ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుట 
కది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు 
కావనియు, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు 
చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. (గ్రామములోని ప్రజలందరు 
ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని 
గూడార్థమును తెలిసికొన కుతూహలము కలిగెను. గోధుమపిండికి కలరా 
జాడ్యమునకు సంబంధవేమి? ఈ రెండింటికి గల కార్యకారణ 
సంబంధమేమి ? ఒకటి యింకొక దానినెట్టు శాంతింపజేసెను ? ఇదంతయు 
అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక యీ విషయమును గూర్చి 
వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొన వలయునని నిశ్చయించుకొంటిని. 
ఈ లీలను జూచి యిట్టు భావించుకొని హృదయానంద పూరితుడనయితిని. 
ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు (ప్రైరేపింపబడితిని. అట్లే 
బాబా కృపాకటాక్షములచే ఆశీర్యాదములచే (గ్రంథము నిర్విఘ్నముగను, 
జయప్రదముగను పూర్తియైనది. 


తిరగలి విసరుట - దాని వేదాంత తత్త్వము : 


తిరుగలి విసరుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొనురీతియే కాక దానిలో 
వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే 
యుండిరి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క 
పాపములు, మనో విచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి 
కర్మ; మీది రాయి భక్తి; చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు 
గాని, ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను 
తుడిచి వేయవలయును. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. 
అహంకారమును చంపుకొనవలయును. 


ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు (స్త్రీ యొకతె 
తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు 
యేడ్వసాగెను. నిపతి నిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి 
కారణమడుగగా కబీరు యిట్లు జవాబిచ్చెను; “నేను కూడా ఆ ధాన్యము 
వలె ప్రపంచమను తిరుగలిలో వినరబడెదను కదా ?” దానికి 
నిపతినిరంజనుడిట్టు బదులు చెప్పెను : 


“భయము లేదు ! తిరుగలి పీడిని గట్టిగా పట్టుకొనుము. అనగా 
జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్భానో నీవును అల్లో 
చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. 
అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిమ్ము. నీవు తప్పక 
రక్షీంపబడెదవు” 


మొదటి అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీ సాయినాధాయ నమః 
టో 
శ్రీసాయిసచ్చరిత్రము 


రెండవ అధ్యాయము 


ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము; గ్రంథ రచనకు హూనుకొనుటకు 
అఆఅనముర్ధత-బాబా అభయము; వాడాలో తీవ్ర వాగే వాదము); 
“హేమాడ్‌ పంతు” అను జరుదునకు మూలకారణము, గురువు యొక్క ఆవశ్యకత 


ఈ గ్రంథ రచనకు ముఖ్యకారణము 

మొదటి యధ్యాయములో గోధుమలు విసరి యా పిండిని ఊరిబయట 
చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్షించితిని. 
ఇదేగాక శ్రీ సాయి యొక్క యితర మహిమలు విని సంతోషించితిని. ఆ 
సంతోషమే నన్నీ గ్రంథము (వ్రాయుటకు పురికొల్సినది. అదేగాక బాబాగారి 
వింత లీలలును చర్యలును మనస్సున కానందము కలుగజేయును; అవి 
భక్తులకు బోధనలుగా ఉపకరించును; తుదకు పాపములు బోగొట్టును గదా 
యని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వాయ 
మొదలిడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు. 
అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమునునైన మార్గమును జూపును. 


ఫ 15 2 


శ్రీ సాయి సచ్చరిత్రము !“ఉ4ళ్వి 
గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్ధత - బాబా అభయము : 

శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని 
హేమాడ్‌పంతు భయపడెను. అతడిట్లనుకొనెను : “నా యొక్క సన్నిహిత 
స్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము 
కాకున్నది. ఇట్టి న్గితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు 
వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణముల నెట్టు వర్ణించగలను? 
వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిన గాని యోగి 
యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు 
కీర్తించగలను ? సప్త నముద్రముల లోతును గొలువ వచ్చును. 
ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరుని చరిత్ర 
వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహస కృత్సమని కూడా నాకు 
తెలియును అందువలన నలుగురిలో నవ్వులపాలగుదునేమోనని భయపడి 
శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. 


మహారాష్ట దేశములోని ప్రధమ కవియు, యోగీశ్యరుడునగు జ్ఞానేశ్వర 
మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు (పేమించునని 
చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో 
వారి కోరికలు నెరవేరునట్టు, వారి గ్రంథములు కొనసాగునట్టు చేయుటకు 
యోగులనేక మార్గముల నవలంబించెదరు. యోగులే యట్టిపనికి 
(ప్రరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమా(త్రునిగా నుంచి 
వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక 
సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు 
కాంక్షించెను. యోగులు ఆతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. 
అట్టే 1800 శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. 
మహీపతి నాలుగు (గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత 
నిజయము, భక్త లీలానుతను, సంత లీలానుతను అనునవి. దాసగణు 
వ్రాసినవి భక్తలీలాన్ఫ తము, సంతకథా మృతమును మాత్రమే. ఆధునిక 


arp 


9 ఫి వి! ర 0ద్రన అధ్యాయము 
యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్త లీలామృతములోని 31 32, 
33 అధ్యాయములందును, సంతకథామృతములోని 57వ అధ్యాయమందును 
సాయిబాబా జీవిత చరిత్రయు, వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. 
ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచికలు 11, 12 నందు 
ప్రచురితములు. చదువరులు ఈ యధ్యాయములు కూడా పఠించవలెను. 
శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రీబాయి 
రఘునాథ్‌ తెండూల్కర్‌చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. 
దాసగణు మహారాజుగారు కూడ శ్రీసాయి పాటలు మధురముగా 
వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్‌ భవాని మెహతా యను భక్తుడు 
శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ(ప్రభ అను మాసపత్రిక 
షిరిడీలోని దక్షిణభిక్ష సంస్థ వారు (ప్రచురించి యున్నారు. ఇన్ని 
(గంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి ? దాని 
యవసరమేమి ? యని ఎవరైనను (ప్రశ్నింప వచ్చును. 

దీనికి జవాబు మిక్కిలి తేలిక! సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము 
వలె విశాలమైనది, లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తిజ్ఞానములను 
మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును. శ్రీ సాయిబాబా 
నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యమును కలుగజేయును. 
అవి మనోవికలత చెందినవారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి 
యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్దిని 
ఇచ్చును. వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా 
(ప్రబోధములు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి, అనగా 
బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావిణ్యము, ధ్యానానందము పొందెదరు. 
అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను 
సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము 
కలుగజేయును. అందుచేత బాబాగారి యాత్మ సాక్షాత్కార ఫలితమగు 
పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై 
నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపర 
సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. 


నా యంతట నేను ఈ [గ్రంథ రచనకు బాబా యొక్క యనుమతిని 
పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్‌ శ్యామా అనువారు బాబాకు 
ముఖ్యభక్తుడు. వారిని నా తరపున బాబాను (బ్రార్టించమంటిని. నా తరుపున 
వారు బాబాతో నిట్లనిరి. “ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ 
కాంక్షించుచున్నాడు. “నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును. నా 
జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదిని యనవద్దు ! మీరు సమ్మతించి 
నహాయువడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని 
సిద్దింపజేయును. మీ యొక్క యనుమతి యాశీర్వాదము లేనిదే 
యేదియు జయప్రదముగా చేయలేము”. అది వినినంతనే శ్రీ సాయిబాబా 
మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు 
(శ్యామాతో) నిట్టు చెప్ప దొడంగెను. “కథలను, అనుభవములను ప్రోగు 
చేయమనుము. అక్కడక్కడ కొన్టి ముఖ్య విషయములను టూకీగా 
దాయమను. నేను నహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా 
జీవిత చరిత్ర నేనే న్రాసీ నా భక్తుల కోరికలు నెరినేర్భువలెను. వాడు తన 
యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను. 
ఎవరయితే వారి జీవితములో నిట్టు చేసెదరో వారికి నేను మిక్కిలి 
నహాయపడెదను. నా జీవిత చర్వలకొరకే కాదు. సాధ్యమైనంత వరకు వారి 
గ్ర హక్ష త్య్వములందును తోడ్డుడెదను. వాని యనాంకారము పూర్తిగా 
పడిపోయిన సిమ్మట అది మచ్చునకు కూడ లేకుండునప్ప్రుడు నేను వాని 
నునస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే బ్రాసికొందును. నా కథలు బోధలు 
నిన్హు భక్తులకు భక్తి నిశాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును 
(బ్రన్మోనందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్థారణ చేయుటకు 
ధద్రయత్తించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టినేయుటకు 
ప్రయత్తించకుము. నీ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము 
కూడదు” 


aks 


అఖిల రె౦ంపవ అధ్యాయము 
వివాదమనగనే నన్ను హేమాడ్‌పంతు” అని పిల్చుటకు కారణమేమో 
మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు 
చెప్పబోవుచున్నాను. కాకాసాహెబు దీక్షిత్‌, నానాసాహెబు చాందోర్కరులతో 
నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము 
చేయుమని బలవంతము చేసిరి. అట్లే వేసెదనం వారికి నేను వాగ్గానము 
చేసితిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున 
కడ్డుపడినది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా 
స్నేహితుడు మందులు, మంత్రము లన్నియు నుపయోగించెను గాని 
నిషలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని 
ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ 
సంగతి విని, “నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క 
ప్రయోజనవేంవ ? గురువు మనకు ఏమియు నవాయము 
చేయలేనప్పుడు నేను షిరిడీ యేల పోవలెను ?” అని భావించి, షిరిడీ 
(ప్రయాణమును మానుకొంటిని. కాని కానున్నది కాకమానదు. -అది=యోౌ 
క్రింది విధముగా జరిగెను. 


నానాసాహెబు చాందోర్కర్‌ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. 
ఉద్యోగరీత్యా యొకనాడాయన వసయీకి పర్యటనకై పోవుచుండెను. 
ఠాణానుండి దాదరుకు వచ్చి యచ్చట వసయీ పోవు బండికొరకు 
కనిపెట్టుకొని యుండెను. ఈలోగా బాంద్రా లోకల్‌ బండి వచ్చెను. దానిలో 
కూర్చొని బాంద్రా వచ్చి, నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా 
వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోష దాయకముగను 
సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీకి పోవ 
నిశ్చయించితిని. సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా 
నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడ్‌ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. 
అటులనే దాదరుకు టిక్కట్టు కొని, రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి 
ఇక బయలుదేరుననగా, మహమ్మదీయుడొకడు నేను కూర్చొనిన పెట్టెలో నికి 


ఫ 150 2 


శ్రీ సాయి సచ్చరిత్రము 'ఆఉ+4శ్వు 
నర వచ్చి, నా సరంజామానంతయు జూచి, యెక్కడకు పోవుచుంటివని 
నన్ను (ప్రశ్నించెను. నా యాలోచన వారికి చెప్పితిని, వెంటనే ఆతడు దాదరు 
స్టేషనులో దిగవద్దనీ, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదరులో ఆగదనీ, 
అదే రైలులో ఇంకనూ ముందుకుబోయి బోరీబందరు స్టేషనులో దిగమని 
నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన 
ప్రకారము ఆ మరుసటి ఉదయము పిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక 
సందేహములు కూడా కలిగి యుండెడివి. కాని నా యదృష్టవశాత్తు యది 
యట్లు జరుగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను 
షిరిడీ చేరితిని. షిరడీలో నా కొరకు కాకాసాహెబు దీక్షిత్‌ కనిపెట్టుకొని 
యుండెను. 


ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడా యెక్కటియే 
షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే 
బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో, అప్పుడే మసీదు 
నుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు బాబా వాడా చివరన 
ఉన్నారనియూ, మొట్టమొదట ధూళిదర్శనము చేసుకొనమని నాకు సలహా 
యిచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినిన 
తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. 
నాలో ఆనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పిన 
దానికన్ననూ ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది 
యాకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా 
పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు 
షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికి నేనెంతో బుణపడినట్లుగా 
భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి 
బుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా 
మనసులో సాష్టాంగ (ప్రమాణము చేసితిని. నాకు తెలిసినంతవరకు 
సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు 


20 2 


9 ఫిఫా! ౦వ అధ్యాయము 


మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు 
విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించిన 
దనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు 
నొయిబాబా రూపము వహించెను. 


వాడాలో తీవ్ర వాగ్వివాదము : 


నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు 
భాటెకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. 
SS స్వేచ్చను విడిచి యంకొకరికి ఎందుకు లొరిగియురడవలెనని నేను 
వాదించితిని. “మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క 
యావశ్యకత ఏమి ? తనంతట తానే కృషి చేసి, మిక్కిలి యత్నముతో 
యీ జన్మదుఃఖము నుండి తప్పించుకొన వలెను. ఏమియు చేయక 
సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు ?” అని నేను స్వేచ్చ 
పక్షమును ఆ(శ్రయించితిని. భాటే యింకొక వాదమును బట్టుకొని, ప్రారబ్దము 
తరపున వాదించుచు, “కాకున్నది కాక మానదు. మహనీయులు కూడ 
నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు 
వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వముగాని 
యహంకారము కాని మీకు తోడ్డడవు” అనెను. ఈ వాదన యొక గంట 
వరకు జరిగెను. కాని యిదమిత్డమని యేమియూ తేలలేదు. అలసిపోవుటచే 
ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణవల్ల నా మనఃశ్ళాంతి తప్పినది. 
దేహాత ్యబుద్ది, అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని 
(గ్రహించితిని. వేయేల, వివాదమునకు మూల కారణ మహంకారము. 

ఇతరులతో కూడ మేము మసీదునకు పోగా, బాబా కాకాను బిలిచి 
యిట్టడిగెను : “వాడాలో నేమి జరిగినది ? ఏమిటా వివాదము ? అది దేనిని 
గూర్చి? ఈ హెమాడ్‌పంతు ఏనునుచున్నాడు ?” 

ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడా మసీదునకు 
చాలా దూరముగా నున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్టు తెలిసెను ? 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము య. Gf 


అతడు సర్వజ్ఞుడై యుండవలెను. లేనిచో మా వాదన నెట్టు (గ్రహించును ? 
బాబా మన యంతరాత్మపై నధికారియె యుండవచ్చును. 


హేమాడ్‌పంతు అను బిరుదునకు మూలకారణము : 


సాయిబాబా నన్నెందులకు హేమాడ్‌సంతిని పిలిచెనని ఆలోచింప 
సాగితిని? ఇది 'హేమాద్రిపంతు"' అను నామమునకు రూపాంతరము. 
దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపంతు (ప్రధానామాత్యుడు. 
అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, 
రాజ ప్రశస్తి యను గొప్ప గ్రంథములను రచించినవాడు; మోడీ భాషను, ఒక 
నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా ? వానికి వ్యతిరేకబుద్ది 
గలవాడను, మేధాశక్తి యంతగా లేనివాడను. మరి, సాయిబాబా నాకెందుకీ 
“బిరుదు” నాసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నిది నా 
యహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడును అణకువ 
న(మ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయయి యుండవచ్చుననియు 
(గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన 
తెలివితేటలకు బాబా యీ రీతిగా అభినందించి యుండవచ్చని 
యనుకొంటిని. 

భవిష్యచ్చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోళ్ళరును 
హేమాడ్‌పంతు' అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు 
తెలిసియే బాబా యట్టనెననియు భావించవచ్చును. ఏలయనగా 
హేమాడ్‌పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో 
నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదేకాక భక్తి, 
జ్ఞానము, నిర్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు 
విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర యను గొప్ప గ్రంథమును రచించెను. 
గురువు యొక్కయావశ్యకత : 

ఈ విషయమై బాబా యేమనెనో హేమాడ్‌పంతు వ్రాసియుండలేదు. 
కానీ, కాకాసాహెబు దీక్షిత్‌ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన 


తాజా 


ఆ ఫిఫా రె౦పవ అధ్యాయము 
దానిని ప్రచురించెను. హేమాడ్‌పంతు బాబాను కలిసిన రెండవ దినము 
కాకాసాహెబు దీక్షిత్‌ బాబా వద్దకు వచ్చి “షిరిడీ నుండి వెళ్ళవచ్చునా” యని 
యడిగెను. బాబా యట్లే యని జవాబిచ్చెను. “ఎక్కడకు అని ఎవరో 
యడుగగా, “చాలా పైకి” అని బాబా చెప్పెను. “మార్లమేది” యని దీక్షిత్‌ 
యడిగెను. “అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి 
కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున 
నున్జ్దు యడనిలో వులులు, తోడేళ్ళు కొల”వని బాబా బదులిడెను. 
“మార్లదర్శకుని వెంట టిసికొని పోయినచో" నని కాకాసాహెబు యడుగగా, 
“అట్రయినబో కష్టమే లేదిని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా 
గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు గోతుల 
నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే 
చంపబడవచ్చును. లేదా దారితప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో 
అప్పుడచ్చటనే యున్న దాభోళ్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని 
గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా ? 
యను వివాదము వలన ప్రయోజనము లేదని (గ్రహించెను. పరమార్ధము 
నిజముగా గురుబోధవల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన 
వసిష్ట సాందిపులకు లొంగి యణకువతో నుండి యాత్మ సాక్షాత్కారము 
పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము (నిష్ట, ఓపిక (సబూరి) యను 
రెండు గుణములు ఆవశ్యకమనియు (గ్రహించెను. 


రెండవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ఫర 2 


శ్రీసాయిసచ్చరిత్రము 


మూడవ అధ్యాయము 


సాయిబాబా యనుమతి - వాగ్దానము; భక్తులకు వేర్వేరు వనులునియమించుట; 
బాబా కథలు దీపస్తంభములు; సాయిబాబా మాత్త ప్రేమ - రోహిల్లా కథ; 
బాబా యొక్క అవుత తుల్పమగు పలుకులు 


సాయిబాబా యొక్కయనుమతి, వాగ్గ్డానము : 

వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర 
(వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి : “సచ్చర్యిత 
బ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్హర్తించుము. 
భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు 
విశ్వాసముంచుము. నా లీలలు బ్రాసినబో నవిద్య అంతరించి పోవును. 
శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచనుందు వ్యామోహము క్షీణించును. 
బలమైన (పేను భక్తి కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగదరో 
నారిక జ్ఞానరత్తములు లభించును” 


ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. 
కార్యము జయ(ప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు 
దేశపాండే (శ్యామా) వైపు తిరిగి బాబా యిట్లనెను : 


24 


9 ఫిఫా. మూస అధ్యాయము 

“పేమతో నా నామమునుచ్చ్భరించిన వారి కోరికలన్దియు నెరవేర్చెదను. 
వారి భక్తిని హెచ్చించెదను. వారినన్చి దిశలందు కాపాడెదను. ఎనరైతే మనః 
పూర్వకముగా నాపై పూర్తిగా నాధారసడియున్నారో వారీ కథలు నినునప్పుడు 
అమితా నందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని 
యానందమును, శాళ్ళుతమైన త్తోస్తీని ఇచ్చెదనని నమ్ముము. ఎనరయితే నన్ను 
శరణు నేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ఫు పూజించెదరో, నన్చే స్కరించెదరో, 
నా రూపమును తమ మనస్సున నిలువుకొనెదరో, వారిని దుఃఖ బంధనముల 
నుండి తస్పింతును. ప్రాపంచిక విషయములనన్చింటినీ మరచి, నా నామమునే 
జసీంచుచు, నా పూజనే నల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము 
బేయుబు, ఎల్లవ్ల)డూు నన్ను జ్ఞస్తియందుంబుకౌను వారు (నవంబ 
విషయములందెట్టు తగులుకొందురు? వారిని మరణము నుండ బయటకు 
లాగెదను. నా కథలు నినినబో నకల రోగములు నివారింపబడును. కావున 
భక్తి శ్రద్దలతో నా కథలను వినుము. వానిని మనమున నిలువుము. 
ఆనందమునకు త్పోస్తీకీ నిదియే మార్గము. నా భక్తుల యొక్క 
గర్వాహంకారములు నిస్కమించును. నా లీలలు నినువారికి శాంతి కలుగును. 
మునఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ద చైతన్యముతో తాదాత్ముము 
కలుగును. “నాయి సాయి యను నామమును పస్తే యందుంచుకొన్సంత 
మాత్రమున, చెడు సలుకుట నలన్క వినుట వలన కలుగు సాసములు 
తొలగిపోవును” 


భక్తులకు వేర్వేరు పనులు నియమించుట : 


భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. 
కొందరు దేవాలయములు, మఠములు, తీర్ధములలో నది ఒడ్డున మెట్లు 
మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను 
పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. 
సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే 
నీ పని నా అర్హతకు మించినది. అయినచో, యింత కఠినమైన పని నేనెందుకు 


శ్రీ సాయి సచ్చరిత్రము ల. Gf 


ఆమోదించవలెను ? సాయిబాబా జీవితచరిత్రను వర్షించగల వారెవ్వరు ? 
సాయి యొక్క కరుణయె యింత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు 
(ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా 
యహంకారమును పరిహరించి, వారి కథలను వారే (వ్రాసికొనిరి కనుక ఈ 
(గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు. 
బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని (శ్రుతి స్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే 
సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని అనుగ్రహము 
మూగవానిని మాట్లాడునట్టు చేయును; కుంటివానిని పర్వతము దాటునట్టు 
చేయును. తన యిచ్చానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ 
భగవంతునికే గలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు 
ఎట్టు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. 
చం(ద్రకాంతము [ద్రవించుట, సముద్రముప్పొంగుట వాని వాని వల్ల జరుగవు. 
అవి చంద్రోదయము వల్ల జరుగును. 
బాబా కథలు దీపస్తంభములు : 

సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవల వైపు పోవువారు 
ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని 
సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసము(ద్రములో బాబా 
కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటె తియ్యగా నుండి 
ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగను, సుగమముగను చేయును. 
యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు 
(ప్రవేశించునప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వ 
స్వభావములును నిష్ర్కమించును. మన హృదయమందు నిల్వయుండిన 
సందేహములు పటాపంచలయిపోవును. శరీర గర్వము మాయమైపోయి 
కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి, వర్లనలు 
(ప్రేమతో పాడినగాని, వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి 
యివియే మోక్షమునకు సులభ సాధనములు. కృత యుగములో 


ఫ్ర 26 ౫ 


అఖిల; ముూంపవ అధ్యాయము 
శమదమములు (అనగా నిశ్చల మనస్సు, శరీరము), త్రేతాయుగములో 
యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన ్యహిమలను 
నామములను పాడుట మోక్ష మార్గములు. నాలుగు వర్షములవారు ఈ 
చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా 
యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. 
కాని భగవంతుని కీర్తిని, మహిమను పాడుట యతి సులభము. మన 
మనస్సును మాత్రము అటువైపు (త్రిప్పవలెను. భగవత్కథలను వినుట వలన 
పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను 
నిర్మోహులుగ జేసి, తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును. 
ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ 
సచ్చరితామృతమును ప్రాయించెను. భక్తులు దానిని సులభముగ చదువ 
గలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. 
వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొనవచ్చును. ఈ 
(ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. 
తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మ సాక్షాత్కారము 
సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము (వ్రాయుట, తయారుచేయుట 
బాబా యొక్క కటాక్షము చేతనే సిద్దించినవి. నేను నిమిత్తమాత్రుడుగనే 
యుంటిని. 
సాయిబాబా యొక్కమాతృప్రేమ : 
ఆవు తన దూడనెట్టు (పేమించునో యందరికి తెలిసిన విషయమే. 
దాని పొదుగెల్లప్పుడు నిరడియాయుండును: దూడకు కావలసినప్పుడెల్ల 
కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు 
కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట 
యందును, అలంకరించుట యందును తల్లి తగిన (శ్రద్ద తీసికొని సరిగా 
చేయును. బిడ్డకు ఈ విషయ మేమియు తెలియదు గాని, తల్లి తన బిడ్డలు 
చక్కగా దుస్తులు ధరించ యలంకరింప బడుట చూచ యముతానందము 


27 2 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
పొందును. తల్లి (ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; 
నిర్యాజము. సద్గురువులు కూడా వ మాత్స(పేమ వారి శిష్యులందు 
చూపుదురు. సాయిబాబాకు గూడ నా యందట్టి ప్రేమ యుండెను. దానికీ 


క్రింది యుదాహరణ యొకటి. 


1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగము నుండి 
విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా 
సాకుటకు చాలదు. గురుపౌర్షమినాడు ఇతర భక్తులతో నేను కూడ షిరిడీకి 
పోయితిని. అణా చించణీకర్‌ నాగురించి బాబాతో నిట్లనెను : “దయచేసి 
యీ అన్నాసాహెబ్‌ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను 
సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ 
మిప్పించుము. వాని యాతురతను తీసి, నిశ్చింతను గలుగ చేయుము” 
అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను : “నాని కింకొక ఉద్యోగము దొరుకును. 
కాని వాడిప్పుడు నా సేవతో త్వస్తీపడవలెను. వాని భోజున పాత్రలు ఎప్పుడూ 
పూర్ధముగనే యుండును. అని ఎన్బటికిని నిండుకొనవు. వాని దృష్టినంతటిని 
నావైపు (తిపునలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి 
యెడల అణుకున నమైతలుండనలెను. నను వాదయపూర్తాకముగ 
వూజించనలెను. వాడిట్టు చేసినబో శాశ్యతానందము పొందును” 


నన్ను పూజింపుడను దానిలోని ఈ 'నన్ను' అనగా ఎవరు ? అను 
ప్రశ్నకు సమాధానము యీ (గ్రంథము యొక్క ఉపోద్నాతములో సాయిబాబా 
ఎనరు” అను శీర్షిక (క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి యున్నది. 
చూడుడు ! 
రోహిల్లా కథ : 

రోహిల్లా కథ విన్నచో బాబా (పేమ యెట్టిదో బోధపడును. పొడుగాటి 
వాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిల్లా 
యొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకొనెను. 
రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు, “అల్లాహు అక్సర్‌' యని 


ఆ 


9 ఫిఫా. మూస అధ్యాయము 


యాబోతు రంకె వేయునట్టు బిగ్గరగా నరచుచుండెను. అందువలన 
పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన షిరిడీ ప్రజలకు 
రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళవరకు 
వారు దీని నోర్చుకొనిరి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా 
అరపుల నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే 
కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా 
జోలికి పోవద్దని మందలించిరి. “రోపొల్లాకు ఒక దౌర్భాగ్యను భార్య 
గలదనియు, ఆమె గయ్యాళి యనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను 
బాధ పెట్టుచున్సుదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక 
ఊరకయుండు” ననియు బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయే 
లేదు. భార్య యనగా దుర్భుద్దియని బాబా భావము. బాబాకు అన్నిటికంటె 
దైవ ప్రార్ధనలందు మిక్కుటమగు (ప్రేమ, అందుచే రోహిల్లా తరపున వాదించి, 
ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసిన 
దనియు;:నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ది చెప్పెను. 


బాబా యొక్కయమృత తుల్యమగు పలుకులు: 


ఒకనాడు మధ్యాహ్న హారతి యయిన పిమ్మట భక్తులందరు తమ 
తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా యీ (క్రింది చక్కని 
యుపదేశ మిచ్చిరి : 

“మీరెక్కడ నున్సునూ, వీమి చేయుచుననూ నాకు తెలియునని బాగుగా 
జ్ఞాసకముంచుకొనుడు. నేనందరి హృదయముల సాలించునాడను. అందరి 
హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర 
జీనకోటి నానరించియున్టాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని 
నేనే. నేనే జగన్మాతను, (తిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ 
చాలకుడను నేనే. సృష్టి స్థితి లయ కారకుడను నేనే. ఎవరయితే తను 
ద్రుష్టిని నావైవు (త్రిప్పెదరో వారికేవోని గాని బాధ గాని కలుగదు. నన్ను 
మరచిన వారిని మాయ శిక్లించును. పురుగులు, చిమలు తదితర ద్రుళ్ళమాన 
చరాచర జీనకోటి యంతయు నాళరీరమే, నా రూపమే !* 


శ్రీ సాయి సచ్చరిత్రము ల. Gf 


ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో 
యే నౌకరీ కొరకు యత్నించక, గురుసేవలోనే నిమగ్నమగుటకు 
నిశ్ళయించుకొంటిని. కాని, అణా చించణీకరు (ప్రశ్నకు బాబా చెప్పిన 
సమాధానము నా మనస్సు నందుండెను. అది జరుగునా లేదా యని 
సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు 
సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను. కాని అది కొద్దికాలము 
వరకే. అటు పిమ్మట వేరే పని యేదియు చేయక శ్రీ సాయి సేవకు నా 
జీవితమంతయు సమర్పించితిని. 


ఈ యధ్యాయమును ముగించబోవుముందు చదువరులకు నేను 
చెప్పున దేమన, బద్దకము, నిద్ర చంచల మనస్సు దేహాభిమానము మొదలగు 
వానిని విడిచి, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను. 
వారి (పేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును 
తెలిసికొందురుగాక. ఇతర మార్గము లవలంబించి అనవసరముగా 
నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక ! అనగా 
శ్రీ సాయి కథలను విందురు గాక ! ఇది వారి యజ్ఞానమును నశింపజేయును. 
మోక్షమును సంపాదించి పెట్టును. లోభి యెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు 
తాను పాతి పెట్టిన సొత్తునందే యుండునట్టు, బాబాను కూడ నెల్లరు తమ 
హృదయములందు న్ధాపించుకొందురుగాక | 


మూడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


తు 


శ్రీసాయిసచ్చరిత్రము 


నాలుగవ అభ్యాయము 


యోగేశ్వరుల కర్తవ్యము; పవిత్ర షిరిడీ క్షేత్రము ; సాయిబాబా రూపురేఖలు; 
గౌలిబువా అభిప్రాయము; విఠల దేవుడు దర్శనమిచ్చుట: భగవంతరావు 
కీరసాగరుని కథ; ప్రయాగ క్షేత్రములో దానగణు ననము; బాబా 
అయోనినంభవుడు- షిరిడే మొట్టమొదట ప్రవేశించుట: మూడు వనతి గృహములు 


యోగీశ్వరుల కర్తవ్యము : 


భగవద్గీత చతుర్జాధ్యాయమున 7-8 శ్రోకములందు శ్రీకృష్ణ 
పరమాత్ముడు ఇట్టు సెలవిచ్చియున్నారు. “ధర్మము నళించునప్పుుడు 
అధర్మము వృద్ది పొాందునవ్లుడు నేను అనతరించెదను. నన్మార్డులను 
ట్‌ టంత దుర్మార్గులను శిక రచంటుకు భర్మన్దావనన కొరకు, 
యుగయుగములందు అవతరించెదను% ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. 
భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరము వచ్చినపుడెల్ల 
అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్య జాతులవారు తమ కర శ్రైలను మానునప్పుడు, శూద్రులు పై జాతులవారి 
హక్కులను అప హరించునప్పుడు, మత గురువులను గొారవించక 
యవమానించునప్పుడు, ఎవరును మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, 
(ప్రతివాడును గొప్ప వరడితరండనని యనుకొనునప్పుడు, జనులు 


తక, 


శ్రీ సాయి సచ్చరిత్రము శ్రీం 
నిషిద్దాహారములు మద్యపానముల కలవాటు పడినప్పుడు, మతము బిరుతో 
కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము 
కలహించునప్పుడు, (బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, 
సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనదారా 
సంతానములే జీవిత పరమారముగా భావించి మోక్ట్షమార్గమును 
మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే (ప్రజలను 
సవ్యమార్గమున బెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు 
దీపస్తంభములవలె సహాయపడి, మనము నడుపవలసిన సన్మార్గమును 
స(త్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, 
ముకాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయీ, ఏకనాథుడు, తుకారం, 
నరహరి, నర్సిబాయి, సజన్‌కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగాగల 
యోగులును, తదితరులు వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన 
మార్గమును జూపిరి. అట్లే సాయిబాబాగూడ సకాలమందు పిరిడీ చేరిరి. 
పవిత్ర షరిడీ క్షేత్రము : 

అహమదునగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా 
పుణ్యతమములు. ఏలయన నచ్చట సనక యోగులుద్భవించిరి, నివసించిరి. 
అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్‌ మహరాజ్‌. షిరిడీ (గ్రామము 
అహమదునగరు జిల్లాలోని కోపర్‌గాం తాలూకాకు చెందినది. కోపర్‌గాం 
వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో 
నీమ్‌గాంవ్‌ వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల 
గాణగావురము, నరనింహవాడి, జాదుంబల్‌ మొదలుగా గల 
పుణ్యక్షేత్రములవలె షిరిడీకూడ గొప్పగా పేరు గాంచినది. పండరీపురమునకు 
సమీపమున గల మంగళవేధ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢ మందు 
సమర్థ రామదాసు, నర్ఫోబాచీవాడీయందు శ్రీ నరసింహ సరస్వతీస్వామివార్లు 
వర్ణిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ణిల్లి దానిని పవిత్ర మొనర్చెను. 


ప 32 2 


9 ఫిల్‌ నాలుగవ అధ్యాయము 


సాయిబాబా రూపురేఖలు : 


సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా 
యెట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును 
జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, 
వైష్ణవభక్తుల కిల్లువంటివారు; ఉదార స్వభావులు; సారములోని 
సారాంశమువంటివారు; నశించు వస్తువులందభిమానము లేనివారు; ఎల్లప్పుడు 
ఆత్మ సాక్షాత్కారమందే మునిగియుండెడివారు; భూలోకమందుగాని, 
స్వర్గలోకమందుగాని గల వస్తువుల యందభిమానము లేనివారు. వారి 
యంతరంగము అద్దమువలె స్వచ్చమైనది. వారి వాక్కుల నుండి యమృతము 
స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు 
మానావమానాలను లెక్కించినవారు కారు. అందరికి వారు (ప్రభువు. 
అందిరతో కలిసి మెలసి యుండెడివారు. ఆటలు గావించెడివారు; పాటలను 
వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడు 
అల్లా నామము నుచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనునప్పుడు 
వారు యోగనిద్ర యందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు 
మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సమ(ద్రమువలె 
(పశాంతము. వారి య్మాశమము, వారి చర్యలు ఇదమిత్స్చముగా 
నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని 
(ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును. వారి దర్పారు 
ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికిని మౌనము 
తప్పెడివారు కారు. ఎల్లప్పుడు మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు. 
లేదా; ఉదయము మధ్యాహ్నము సాయం(త్రము లెండీ తోటవైపుగాని 
చావడివైపుగాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడు ఆత ్య్రధ్యానమునందే 
మునిగి యుండెడివారు. సిద్దపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. 
అణకువ నమత కలిగి, యహంకారము లేక యందరిని ఆనందింప 
జేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్‌ మహరాజ్‌ ఆళందిని వృద్ది చేసినట్టు, 
ఏకనాథుడు పైఠానును వృద్ది చేసినట్లు శ్రీ సాయిబాబా పిరిడీని వృద్ది చేసెను. 
షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయన బాబా పవి(త్ర 
పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. 
షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాళి, 
రామేశ్వరము, బదరీ, కేదార్‌, నాసిక్‌, (త్యంబకేశ్యరము, ఉజ్జయిని, 
మహాబలేశ్వరము, గోకర్లముల వంటిదయినది. షిరిడీ సాయిబాబా స్పర్శయే 
మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల 
సన్నగిలచేసి యాత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. 
శ్రీ సాయి దర్శనమే మాకు యోగసాధనముగా నుండెను. వారితో సంభాషణ 
మా పాపములను తొలగించుచుండెను. (త్రివేణీ ప్రయాగల స్నానఫలము 
వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను 
నశింపజేయు చుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. 
వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట 
శ్రీకృష్ణుడుగు శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు 
మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్యాతీతులు; నిరుత్సాహముగాని 
ఉల్లాసముగాని యొరుగరు. వారు ఎల్లప్పుడు సచ్చిదానంద స్వరూపులుగా 
నుండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, 
ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో 
చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా, 
భక్తులన్నిదేశముల నుండి పిరిడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్యాదమును 
పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే 
శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్‌ రఖుమాయీలను 
దర్శించినచో భక్తులకు కలిగెడి యానందము షిరిడీలో దొరుకుచుండెను. 
ఇది యతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది 
గమనింపుడు. 


తప 


D0? 90) సం ర్ర[దు అధ్యాయము 
గౌలిబువా అభిప్రాయము : 


95 సంవత్సరముల వయస్సు గల గౌలిబువా యను వృద్దభక్తుడు 
ఒకడు పండరీయా(త్ర ప్రతి సంవత్సరము చేయువాడు. ఎనిమిది మాసములు 
పండరీ పురమందు, మిగత నాలుగు మాసములు - ఆషాఢము మొదలు 
కార్తీకము వరకు (జులై - నవంబరు) గంగానది యొడ్డునను ఉండెడివాడు. 
సామాను మోయుట కొక గాడిదను, తోడుగా నొక శిష్యుని తీసుకొని 
పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసికొని షిరిడీ సాయిబాబా 
దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల (ప్రేమించువాడు. 
అతడు బాబా వైపు చూచుచూ యిట్ల్టనెడివాడు: “ఏరు పండరీనాథుని 
యవతారమే ! అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి !” 
గౌలిబువా విఠోబాదేవుని ముసలిభక్తుడు. పండరీయా(త్ర యెన్ని సారులో 
చేసెను. ఏరు సాయిబాబా పండరీనాథుని యవతారమని నిర్దారణ పరచిరి. 


విఠల దేవుడు దర్శనమిచ్చుట : 


సాయిబాబాకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనమందును 
మిక్కిలి ప్రీతి. వారెప్పుడు 'అల్లానూలికో -- అనగా, 'అల్హాయే యజమాని” 
అని యనుచుండెడివారు. ఏడు రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించు 
చుండెడివారు. దీనినే నామసప్తాసమందురు. బాబా ఒకప్పుడు దాసగణు 
మహారాజును నామసపాహము చేయుమనిరి. సపాహము ముగియునాడు 
విఠల్‌ దర్శనము కలుగునని వాగ్హానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని 
దాసగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి, “తప్పునినరిగ 
దర్భనమిచ్చును గాని, భక్తుడు భక్తి పేనులతో నుండనలెను. డాకూరునాథ్‌ 
యొక్క డాకూరు పట్టణము, విఠల్‌ యొక్క సండరీవురము, శ్రీకృష్ణుని ద్వారకా 
పట్టణము, ఇక్కడనే యనగా షిరిడీలోనే యున్ఫువి. ఎవరును ద్యారకకు 
సోనలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తీ 
(ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే యవతరించును” అన్నారు. 


ఫ 35 2 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 

సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ (క్రింది విధముగా 
దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్‌ ధ్యానములో 
మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్సించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు 
బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా యిట్టడిగెను. “రఠల్‌ 
సాటిల్‌ వచ్చినాడా ? నీవు వానిని జూచితివా ? వాడు మిక్కిలి పారుబోతు. 
వానిని దృఢముగా వట్టుకొనుము. ఏ మాత్రము అజాగ్రత్తగనున్భను 
తప్పించుకొని పారిపోవును.” ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము నెవరు 
పటముల నమ్మువాడు 25, 30 విఠోబా చిత్ర పటములను అమ్మకమునకు 
తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో 
పోలియుండెను. దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, 
కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటము నొకటి 
కొని పూజామందిరములో నుంచుకొనెను. 


భగవంతరావు క్షీరసాగరుని కథ : 


విఠల పూజయందు బాబా కెంత పీతియో భగవంతరావు క్షీరసాగరుని 
కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీ 
పురమునకు నియమముగ యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ 
విఠోబా (ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ శ్ర 
వారి కొడుకు పూజను, యాత్రను, (శ్రాద్దమును మానెను. భగవంతరావు 
పిరిడీ వచ్చినప్పుడు, బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని : “వీని తండ్రి నా 
స్టేహితుడు గాన నీని నిచ్చుటకు ఈడ్చుకొని వచ్చితిని. నీడు నైవేద్యము 
ఎన్ఫుడు పెట్టలేదు. కావున నన్ఫును విఠలుని కూడ ఆకలితో మాడ్చి నాడు. 
అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పుని బోధించి 
చివాట్టు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్టు చేసెదను” అనిరి. 
ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము : 

గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. 
ఇందులో స్నానమాచరించిన (ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని 

«5 


ఆ ఫిఫా నాలుగవ అధ్యాయము 
హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచటికి 
పోయి స్నానమాడుదురు. దాసగణు కూడా (ప్రయాగపోయి అచ్చట 
సంగమములో స్నానము చేయవలెనని మనస్సున దలచెను. బాబా వద్దకేగి 
యనుమతించమనెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. “అంతదూరము 
సోవలసిన అనసమే లేదు. నున ప్రయాగ యిచ్చాటనే కలదు. నా మాటలు 
విళ్ళసింపుము” ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటె నాశ్చర్యకరమైన వింత 
జరిగినది. దాసగణు మహరాజ్‌ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే 
బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ళ నుండి గంగా యమునా జలములు 
కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగణు 
ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు 
ఆనందా[శువులతో నిండాయి. అతని హృదయంలో వుప్పొంగిన కవితావేశం 
శ్రీ సాయిలీలాగానరూపంలో పెల్లుబికింది. 


బాబా అయోనిసంభవుడు - షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట : 


సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చి గాని 
జన్మస్థానమును గూర్చి గాని యెవరికి ఏమియు తెలియదు. ఎందరో 
పెక్కుసారులీ విషయములు కనుగొనుటకు (ప్రయత్నించిరి. పలుసార్లీ 
విషయముగ బాబాను (ప్రశ్నించిరి గాని, యెట్టి సమాధానము గాని, 
సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్యమానవులవలె 
జన్మించి యుండలేదు. ముత్యపుచిప్పలలో చిన్న పాపలవలె లభించిరి. 
నామదేవుడు భీమారథి నదీతటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథీ 
నదీతటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. 
భక్తుల కొరకు బాబా పదునారేళ్ళ బాలుడుగా షిరిడీలోని వేపచెట్టు (క్రింద 
నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్సించెను. బాబా స్వష్నావస్ట 
యందయినను (ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన 
మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. 
నానాచోప్‌దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్షించినది. 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


“ఈ చక్కని చురుకైన కుట్టవాడు వేపచెట్టు క్రింద ఆసనములో నుండెను. 
శీతోష్టములను లెక్కింపక యంతటి చిన్న కుట్టివాడు కఠిన తప 
మాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. 
ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి 
భయపడువాడు కాడు. చూచినవారాశ్చర్య నిమగ్నులై యా చిన్న 
కుట్టివాడెక్కడ నుండి వచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖ 
లక్షణములు చాలా అందముగ నుండెను. చూచిన వారెల్లరు ఒక్కసారిగ 
ముగ్గులగుచుండిరి. ఆయన ఎవరి యింటికి పోకుండెను, ఎల్లప్పుడు 
వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలుని వలె గాన్సించినప్టటికిని 
చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వామోహము 
రూపుదాల్చిన యాతని గూర్చి యెవరికి నేమి తెలియ కుండెను”. ఒకనాడు 
ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలుడెవడయి యుండునని (ప్రశ్నించిరి. 
వాని తల్లిదం(డ్రులెవరని, ఎచ్చటినుండి వచ్చినాడని యడిగిరి. ఆ ఖండోబా 
గణము ఒక స్థలమును చూపి, గడ్డపారను దీసికొని వచ్చి యచ్చట 
త్రవుమనెను. అట్టు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు, వాని యెగువ 
వెడల్పు రాయి యొకటి గాన్సించెను. ఆ బండను తొలగించగా (క్రిందనొక 
సందు గాన్సించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆ 
సారంగము ద్వారా ముందుకు పోగా నచ్చట నొక భూగృహము కాన్సించెను. 
అందులో గోముఖ నిర్మాణములు, కజ్జబల్లలు, జపమాలలు గాన్సించెను. 
ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా 
చెప్పెను. పిమ్మట కుజ్జవాని నీ విషయము (ప్రశ్నించగా, వారలను 
మరపించుచు అది తన గురున్ధానమనియు, వారి సమాధి యచ్చట గలదు 
గావున దానిని కాపాడవలెననియు చెప్పెను. వెంటనే దాని నెప్పటివలె 
మూసివేసిరి. అశ్వత్చ ఉదుంబర వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా 
చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహాల్సాపతి తదితర షిరిడీలోని 
భక్తులు దీనిని బాబాయొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగ 
నమస్కారములు చేసెదరు. 


తప 


9 ఫలి నాలుగవ అధ్యాయము 
మూడు వసతి గృహములు ా 


వేపచెట్టును, దాని చుట్టునున్న స్థలమును హరి వినాయక సాఠే 
అనువాడు కొని సాఠేవాడాయను నొక పెద్ద వసతి గృహమును గట్టించెను. 
అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికిది యొక్కటియే నివాసస్థలము. 
వేపచెట్టు చుట్టు ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్టు నిర్మించిరి. మెట్ల దిగువన 
నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరాభిముఖముగా 
కూర్చొనెదరు. ఎవరిచ్చట గురు, శుక్రవారములు ధూపము వేయుదురో 
వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడా చాలా 
పురాతనమైనది. కావున మరమ్మత్తునకు సిద్దముగా నుండెను. తగిన 
మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. 

కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్‌ వాడాయను పేర ఇంకొక వసతి 
గృహము కట్టబడినది. న్యాయవాదియైన కాకాసాహెబు దీక్షిత్‌ ఇంగ్లండుకు 
బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది యెంత 
ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబు 
చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా యిచ్చెను. 1909వ 
సంవత్సరమున కాకా షిరిడీకి బోయెను. బాబా దర్శన మాత్రమున 
అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు 
కుంటితనముకన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని 
బాబాను ప్రార్థించెను. తన కొరకును, ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు 
ఒక వాడాను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు 
పునాది వేసిరి. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను. (1) దాదా 
సాహెబు భఖాపర్లేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. 
(2) చావడిలో శేజ్‌ (రాత్రి) హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్‌వాడా 
పూర్తికాగానే 1911వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు 
శా(స్రోక్రముగా గృహప్రవేశము జరిపిరి. 


9 


శ్రీ సాయి సచ్చరిత్రము శశీ 
తరువాత, కోటీశ్వరుడును నాగపూరు నివాసియునగు బూటీ మరియొక 
పెద్ద రాతిమేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. 
వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్హకమయ్యెను. ఏలయన 
బాబాగారి భౌతిక శరీర మందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి 
మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట యుండెను. 
ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్ళు పోయుట మొదలగునవి 
చేసెడివారు. 

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకు 
ముందిచ్చట ఒక్క వసతిగృహము కూడ లేకుండెను. అన్నిటికంటె సాఠేవాడా 
మొదటి రోజులలో అందరికి చాలా ఉపకరించుచుండెను. 


నాలుగవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


అయిదవ అభ్యాయము 


పెండ్లి వారితో కలని బాబా తిరిగి షిరిడీ వచ్చుట; ఫకీరుకు సాయి” నామవెట్లు 
వచ్చెను; ఇతర యోగులతో నవావానుము; బాబా దుస్తులు-వారి నిత్య కృత్యములు; 
వేవబెట్టు క్రిందనున్న వొదుకల వృత్తాంతము; ఈ కథ యొక్క పూర్తి వివరములు; 
మొహియొద్దన్‌ తంబోలితో కుస్తీ - జవితములో మార్చు; నీళ్లను నూనెగా మార్చుట; 
జౌవార్‌ అలీ యను కపట గురువు 


పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిదీకి వచ్చుట : 


జొరంగాబాద్‌ జిల్లాలో ధూప్‌ అను గ్రామము కలదు. అచ్చట 
ధనికుడగు మహమ్మదీయు డొకడుండెను. అతనిపేరు చాంద్‌పాటీలు. 
జరంగాబాదు పోవుచుండగా అతని గుజ్జము తప్పిపోయెను. రెండు 
మాసములు వెదకినను దాని యంతు దొరకకుండెను. అతడు నిరాశచెంది 
భుజిముసై జీను వేసుకొని; ఇరంగాబోదచు,నుఠిడి:: భోక్‌ గ్రామమునకు 
పోవుచుండెను. సుమారొక తొమ్మిది మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు 
వద్దకు వచ్చెను. దాని నీడలో నాక ఏంత పురుషుడు కూర్చొనియుండెను. 
అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా 
పెట్టుకొని చిలుము (త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారివెంట పోవు 
చాంద్‌పాటీలును జూచి, అతనిని బిలిచి చిలుము త్రాగి కొండ తడవు విశ్రాంతి 


a 
aD 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన 
గుజ్జముదని చాంద్‌పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలో నున్న కాలువ 
ప్రక్కన వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న 
గుణమును చూచి మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు 
కాడనియు గొప్పు జూలియా (సిద్దపురుషుడు) అయి యుండవచ్చు ననియు 
అనుకొనెను. గుజ్జమును దీసికొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము 
తయారుగా నుండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను 
తడుపుటకు నీరు కావలసి యుండెను. ఫకీరు సటకాను భూమిలోనికి 
[గ్రుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు 
వచ్చెను. ఫకీరు చ్చాపీ (గుడ్డ ముక్క) నా నీటితో తడిపి, నిప్పుతో చిలుమును 
వెలిగించెను. అటుల సిద్దమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి, తరువాత 
చాంద్‌పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్‌పాటీలు ఆశ్చర్య 
చకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్‌పాటీలు 
వేడెను. ఆ మరుసటిదినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట 
కొంతకాలముండెను. ఆ పాటీలు (గ్రామమునకు మునసబు. అతని భార్య 
తమ్ముని కొడుకు పెండ్డి సమీపించెను. పెండి కూతురిది షిరిడీ (గ్రామము. 
అందుచే కావలసిన సన్నాహములన్నియు చేసికొని పాటీలు షిరిడీ ప్రయాణ 
మయ్యెను. పెండ్లివారితో కలసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు 
లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్‌ (గ్రామము తిరిగి వెళ్ళిరి 
గాని ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి, యచ్చటనే స్థిరముగా నిలిచెను. 
ఫకీరుకు 'సాయి' నామమెట్లు వచ్చెను ? 

పెండ్డివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున 
నున్న భక్త మహల్ఫాపతిగారి పొలములో నున్న మజ్జిచెట్టు క్రింద బసచేసిరి. 
ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. 
బండ్లలో నున్నవారొకరి తరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. 
బండి దిగుచున్న యువ వకీరును జూచి భక్త మహల్ఫావతి 


42 2 


9 ఫలి (౧ ్భ్భ గ్రస్త అధ్యాయము 


“రండి సాయీ” ! యని స్వాగతిచెను. తక్కినవారు గూడ ఆయనను “సాయి 
యని పిలువ నారంభించిరి. అది మొదలు వారు 'సాయిబాబా'గా పప్రఖ్యాతులైరి. 


ఇతర యోగులతో సహవాసము: 

సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచుకొనిరి. బాబా 
షిరిడీ రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల 
నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. 
అతనితో కలసి కొంతకాలము మారుతీ మందిరములోను, చావడిలోను 
నుండెను. కొంతకాల మొంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి 
అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో 
మాట్టాడుచుండెడివారు లేదా, బాబా ఉండుచోటుకు జానకీదాసు 
పోవుచుండెను. అటులనే, పుణతాంబే నుండి యొక వైశ్య యోగి షిరిడీ 
వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్టుడు; పేరు గంగాగీరు. ఒకనాడు బాబా 
స్వయముగా కుండలతో నిళ్ళు తెచ్చి పూలచెట్లకు పోయుచుండుట జూచి 
అతడు పిరిడీ గ్రామస్టులతో నిట్లనెను. “ఈ మణి యిఛ్చటుండుటచే షిరిడీ 
పుణ్యక్షేత్రమయినది. ఈయనీనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. 
కాని యితడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగ పుణ్యము 
చేసికొనినది కనుకనే సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొన 
గలిగెను”. ఏవలా (గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను 
యోగిపుంగవు డుండెను. అతడు అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ గారి శిష్యుడు. 
అతడొకనాడు షిరిడీ (గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు 
సాయిబాబాను జూచి యిట్లనెను. “ఈయన యొక యమూల్యమైన 
రత్నము. సామాన్య మానవుని వలె గాన్ఫించునప్పటికిని ఈయన 
మామూలు రాయివంటి వాడు కాదు. ఈయనొక యమూల్యి వజ్రము. 
ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు”. ఇట్టనుచు 
ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యౌవ్వనమున 
జరిగిన సంగతి. 


dD 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వు 


బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు : 

యౌవనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు 
పెంచుచుండెను. పహిల్యానువలె దుస్తులు వేసుకొనెడివారు. షిరిడీకి 
మూడుమైళ్ళ దూరములో నున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, 
నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదునుచేసి వాటిని నాటి నీళ్ళు 
పోయుచుండిరి. అనుదినము వామన్‌తాత్యా యను కుమ్మరి బాబాకు కాల్చని 
రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్తయముగ బావి నుండి 
నిళ్ళు చేది, ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి, భుజముపై మోసుకొని 
తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము ఆ కుండలను వేపచెట్టు 
మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు 
ముక్కలగుచుండెడివి. ఇట్లు మూడు సంవత్సరములు గడచెను. సాయిబాబా 
కృషి వలన అచ్చట నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు 
బాబా సమాధి యున్నది. దానినే- సమాధి మందిర మరఠిదురు.. దానిని 
దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. 


వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము : 

అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ గారి భక్తుడు భాయికృష్ణజీ అలీబాగ్‌కర్‌. 
ఇతడు అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ గారి చిత్ర పటమును పూజించెడివాడు. 
అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్‌కోట (గ్రామమునకు పోయి, 
మహరాజ్‌ గారి పాదుకలు దర్శించి పూజించవలెనని యనుకొనెను. 
అతడచ్చటికి పోక మునుపే స్వప్నములో ఆ మహరాజ్‌ దర్శనమిచ్చి యిట్లు 
చెప్పెను. “ప్రస్తుతము షిరిడీ నా నివాన స్థలము. అచ్చటికి పోయి నీ పూజు 
యొనరింవుము !” అందుచే, అక్కల్‌కోట పోవలెనను తన నిర్లయమును 
మార్చుకొని భాయికృష్ణజీ షిరిడీ చేరి, బాబాను పూజించి, అచ్చటనే ఆరు 
మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి 
(శ్రావణ మాసములో నొక శుభదినమున వేపచెట్టుక్రింద ప్రతిష్ట చేయించెను. 
ఇది శక సం. 1834, శ్రావణ మాసములో (అనగా, (క్రీ.శ. 1912లో) జరిగెను. 


442 


9 ఫలి అయిదవ అధ్యాయము 


దాదాకేల్కర్‌, ఉపాసనీబాబా అనువారు పూజను శా(స్రోక్రముగా జరిపిరి. దీక్షిత్‌ 
యను (బ్రాహ్మణుడు పాదుకల నిత్యపూజకు నియమింపబడెను. దినిని 
పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయక్‌న కప్పగించబడినది. 


ఈ కథ యొక్కపూర్తి వివరములు : 

ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బి.వి. దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు 
మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేపచెట్టు (క్రింద (ప్రతిష్టింపబడిన 
పాదుకలకు సంబంధించిన వివరములన్నియు సగుణ్‌మేరు నాయక్‌ మరియు 
గోవింద కమలాకర్‌ దీక్షిత్‌ల నుండి సేకరించి, పాదుకల పూర్తి వృత్తాంతము, 
శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము, మొదటి సంచిక, 25వ పేజీలో 
నీరీతిగా ప్రచురించినారు. 


1912వ సంవత్సరములో బొంబాయి నుండి డాక్టరు రామారావు 
కొఠారెయను నతడు షిరిడీ వచ్చెను. వానితో బాటుగ అతని కాంపౌండర్‌ను 
మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలిబాగ్‌కర్‌ అనునతడును వెంట 
వచ్చిరి. షిరిడీలో వారు సగుణ్‌మేరు నాయక్‌కు జి.కె. దీక్షిత్‌కు సన్నిహితులైరి. 
అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునప్పుడు సంభాషణ 
వశాత్తూ, బాబా (ప్రప్రథమమున షిరిడీ (ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు 
చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు 
నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు దెలిపినచో ఆయన 
చక్కని పాదుకలు చెక్కించెదరని భాయికృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్‌ 
సలహానిచ్చెను. అందరును యీ సలహాకు సమ్మతించిరి. అప్పటికి 
బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరు గారికి ఈ విషయమును తెలియపరచిరి. 
వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకల నమూనా వాయించిరి. ఖండోబా 
మందిరమందున్న ఉపాసినీ మహరాజ్‌ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల 
నమూనాను జూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను జేసి, పద్మము, 
శంఖము, చ(క్రము మొదలగునవి చేర్చి, బాబా యోగశక్తిని వేపచెట్టు 
గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కించమనిరి : 


& 


నదా నింబవృక్షన్య మూలాధివానాత్‌ 
నుభా ఫ్రావిణం తిక్తమప్యవ్రీయం తమ్‌ 
తరుం కల్పవృక్షాధికం నాధయంతం 
నమామీశ్వరం సదురుం నాయినాథమ్‌ 


ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి 
కాంపౌండరు ద్యారా పంపిరి. (శ్రావణ పౌర్లమి నాడు స్తాపన చేయుమని 
బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి.కె. దీక్షిత్‌ తన శిరస్సుపై 
పాదుకలు - పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వ్యారకామాయికి 
ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను స్పృశించి, అవి భగవంతుని 
పాదుకలని నుడివెను. వానిని వేపచెట్టు మూలమున (ప్రతిష్టింపుడని 
యాదేశించెను. 


ఆ ముందురోజు బొంబాయినుండి పాస్తాసేట్‌ యను పార్సీ భక్తుడొకడు 
మనియార్హరు ద్యారా 25 రూపాయలు పంపియుండెను. బాబా యా పైకము 
పాదుకా ప్రతిష్టకగు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు 
ఖర్భయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు సత. 
మొదటి 5 సంవత్సరములు జి.కె. దీక్షిత్‌ ఈ పాదుకలకు పూజ చేసెను. 
తరువాత లక్ష్మణ్‌ కచేశ్వర్‌ జాఖ్‌డె యను బ్రాహ ్య్రణుడు (నానునామా పూజారి) 
పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల 
చొప్పున డాక్టర్‌ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల 
చుట్టు కంచె కూడా పంపెను. ఈ కంచెయు, పై కప్పును కోపర్‌గాం స్టేషన్‌ 
నుండి షిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు సగుణ్‌మేరు నాయక్‌ ఇచ్చెను. 
(ప్రస్తుతము జాఖ్‌డె పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును 
దీపమును పెట్టుచున్నాడు). 

మొట్టమొదట భాయికృష్ణజీ, అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ భక్తుడు. 
1912వ సంవత్సరములో వేపచెట్టు క్రింద పాదుకలు స్తాపించునప్పుడు అక్కల్‌ 
కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీ యందు దిగాను. బాబా దర్శనము 


46 2 


9 ఫలి (౧ ్భ్భ గ్రస్త అధ్యాయము 


చేసిన తరువాత అక్కల్‌కోట [గ్రామమునకు పోవలెననుకొని బాబా వద్దకేగి 
యనుమతి నిమ్మనెను. బాబా యిట్లనెను. “అక్కల్‌కోటలో నేమున్సుది ? 
అక్కడేల పోయెదవు ? అక్కడుండే మహరాజ్‌ ప్రస్తుతమిక్కడనే యున్నారు. 
వారే నేను” ఇది విని భాయికృష్ణజీ అక్కల్‌కోట వెళ్ళుట మానుకొనెను. 
పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. 


హేమాడ్‌పంతునకీ వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో 
సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. 


మొహియొద్దీన్‌ తంబోలితో కుస్తీ - జీవితములో మార్పు : 

షిరిడీ (గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్‌ 
తాంబోలి యనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి, బాబాకు 
ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా 
యోడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, 
నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని, (ఫకీరులు ధరించు) 
పొడవాటి చొక్కా (కప్నీ)ని తొడిగికొని, నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక 
గోనె ముక్కపై కూర్చునెడివారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. 
రాజ్య భోగము కంటె దారిద్రమే మేలని నుడివెడివారు. పేదవారికి 
భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడ కుస్తీలయందు (పేమ. 
ఒకనాడు కుస్తీ పట్టుచుండగా యతనికి వైరాగ్యము కలిగెను. అదే 
సమయములో దేహమును దమించి, దేవుని సహవాసము చేయమిని యొక 
యశరీరవాణి యతనికి వినిపించెను. అప్పుటినుండి గంగాగీరు సంసారము 
విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర 
నదియొడ్డున ఒక మఠమును సాపించి తన శిష్యులతో నివసించుచుండెను. 

సాయిబాబా జనులతో కలసి మెలసి తిరిగెడివారు కారు; ఎవ్వరితోను 
తమంతట తాము మాట్లాడెడివారు కారు. ఎవరైన యేదైన అడిగిన 
యాయడిగినదానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో యెక్కువ భాగము 
వేపచెట్టు నీడయందు, అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ యొడ్డున 


ప 4/7 2 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
గల తుమ్మచెట్టు జ్‌ కూర్చొనెడివారు. సాయంకాల మూరకనే 
కొంతదూరము నడిచెడివారు; ఒక్కొక్కసారి నీమ్‌గాం పోవుచుండెడివారు. 
నీమ్‌గాంలో బాబాసాహెబ్‌ త్ర్రంబక్‌జీ డేంగలే యనునతని ఇంటికి 
తరుచుగా పోవువారు. బాబాసాహెబ్‌ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి 
(ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు రెండు వివాహములు 
చేసికొన్నను సంతానము కలుగలేదు. బాబాసాహేబు డేంగలే తన సోదరుని 
సాయిబాబా వద్దకు పంపెను. బాబా యను[గ్రహముచే నానాసాహెబుకు 
పుత్ర సంతానము కలిగెను. అప్పటినుండి బాబాను దర్శించుటకు ప్రజలు 
తండోప తండములుగా రాసాగిరి. వారి కీర్తి యంతటను వెల్లడి యాయెను. 
అహమద్‌నగరు వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబు 
చాందోర్కరు, కేశవ్‌ చిదంబర్‌ మొదలుగా గల యనేక మంది పిరిడీకి వచ్చుట 
(ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. 
రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు నందు శయనించుచుండెను. 
పొగ పీల్చుకొను 'చిలింి గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కన్నీ, 
తలగుడ్డ ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను 'సటకా' (చేతికర్ర) మాత్రమే అప్పటిలో 
ఆయనకున్న నామానులు. తలపై నొక గుడ్డను చుట్టి, దాని అంచులను 
జడవలె మెలిబెట్టి ముడివేసి, యెడమ చెవిపై నుంచి వెనుకకు వైలాడునట్లు 
వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండ 
నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డ పైనే 
కూర్చొనేవారు. (కీ క్రింద) లంగోటీ కట్టుకొనెడివారు. చలిని కాచుకొనుటకు 
ధుని కెదురుగా (మసీదు ఈశాన్య భాగములో గల) కొయ్య చేపట్టుపై తమ 
యెడమ చేతినానించి, దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో 
అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి “అల్లాయే 
యజమాని" అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్టలము 
మాత్రముండెను. భక్తులందరు అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 
తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును 


48 2 


9 ఫలి అయిదవ అధ్యాయము 


మరామతు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపనచేసిరి. బాబా యీ మసీదుకు 
రాకపూర్వము 'తకియా” (రచ్చ)లో చాలా కాలము నివసించిరి. బాబా తమ 
కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు; భక్తి 
పూర్వకమయిన పాటలు పాడేవారు. 
నీళ్లను నూనెగా మార్చుట : 

సాయిబాబాకు దీపములన్న చాలా యిష్టము. ఊరిలో నూనెను 
విక్రయించు షాహుకార్లను నూనె యడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు 
దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్టు జరిగెను. ఒకనాడు నూనె 
ఇచ్చు దుకాణాదారులందరు కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని 
నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె 
లేదనిరి. బాబా కలత జెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి 
యుంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండిరి. 
అడుగున రెండు మూడు నూనెచుక్కలు మిగిలియున్న తమ రేకుడబ్బాలో 
నీటిని పోసి కలియబెట్టి, ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా యా రేకు 
డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట, మరల డబ్బాతో 
నీరు తీసికొని, యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి 
పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయమొందునట్టు ప్రమిదలన్నియు 
తెల్లవారుదాక చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు జూచి యా షాహుకార్లు 
పశ్చాత్తాపపడి, బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి, 
ఇకపైనైననూ సత్యము నంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. 
జౌహర్‌ అలీ యను కపటగురువు : 

పైన వివరించిన కుస్తీ జరిగిన యయిదేండ్ల తరువాత అహమదునగరు 
నుండి జౌహర్‌ అలీ యను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర 
మందిరమునకు సమీపములో నున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా 
చదువుకొన్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధురభాషణుడు. ఆ 
యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా 
“కశవ్‌గో యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్‌ ఫితర్‌ 
అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే 
'ఈద్‌గా'. ఈ విషయములో వివాదము లేచి, అది ఘర్షణలకు దారితీసెను. 
దానితో జౌహర్‌ అలీ రహతా విడిచి, షిరిడీ చేరి బాబాతో మసీదునందుండ 
సాగెను. (ప్రజలు వాని తీపిమాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన 
శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డుచెప్పక శిష్యునివలెనే మసలు 
కొనెను. తరువాత గురుశిష్యులిద్దరూ రహతాకు పోయి యచ్చట 
నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి యేమియు 
తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా 
తెలియును. అయినప్పటికి బాబా ఆ కపట గురువునెప్పుడు అగౌరవించక, 
శిష్య ధర్మమును (శ్రద్దగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు 
పిరిడీకి వచ్చి పోవుచుండెడివారు కాని అధికముగా రహతాలోనే నివసించేవారు. 
షిరిడీలోని సాయిభక్తులకు బాబా ఆ విధముగ రహతాలో నుండుట ఎంత 
మాత్ర మిష్టము లేకుండెను. అందుచే వారందరు కలసి సాయిబాబాను 
మరల పిరిడీకి పిలుచుకొనివచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో 
ఈద్‌గా వద్ద బాబాను ఒంటరిగా చూచి, వారిని తిరిగి షిరిడీ తీసికొని పోవుటకై 
వచ్చినామని చెప్పిరి. జౌహర్‌ అలి ముక్కోపి యనీ, ఆయన తనను 
విడిచిపెట్టడనీ, అందువలన వారు తనయందు ఆశ విడిచి, ఫకీరు అక్కడకు 
వచ్చులోపల, షిరిడీ మరలివెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. 
వారిట్టు మాట్లాడుకొనుచుండగా, జౌహర్‌ అలీ అక్కడకు వచ్చి, బాబాను 
తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత 
వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి పిరిడీ పోవుటకు 
నిర్ణయమైనది. 

వారు షిరిడీ చేరి యచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల 
పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి యతని బండారము 


ప ౨0౮ 


D990) (౧ ్భ్భ గ్రస్త అధ్యాయము 


బయటపెట్టైను. చాంద్‌పాటిల్‌ పెళ్ళి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 
12 సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ళ వయసులో దేవీదాసు షిరిడీ 
చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని 
అంగసౌష్టవము, తేజోవంతములైన నేత్రములు కలిగి, నిర్వామోహితావ 
తారము వలె జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథ్‌ షింపీ 
మొదలుగా గల యనేకమంది దేవీదాసును తమ గురువుగా భావించెడివారు. 
వారు జౌహర్‌ అలీని దేవిదాసు వద్దకు తీసికొనివచ్చిరి. వారి మధ్య జరిగిన 
వాదములో జౌహర్‌ అలీ చిత్తుగా యోడిపోయి, షిరిడీ నుండి పలాయనము 
చిత్తగించెను. ఆ తరువాత యతడు వైజాపూరులో నుండి, చాలా యేండ్ల 
తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు, 
సాయిబాబా శిష్యుడను (భ్రమ వాని మనస్సునుండి తొలగి, తన ప్రవర్తనకు 
పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. 
ఈవిధముగా శిష్యుడు గురువునెట్టు 'పంళఫవతని, యెట్టు అహంకార 
మమకారములను విడిచి గురుశు[శ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును 
పొందవలెనో బాబా ఆచరణాత్మకముగ నిరూపించెను. ఈ కథ భక్త 
మహల్సాపతి చెప్పిన వివరముల యాధారముగ వ్రాయబడినది. 


అయిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఆరవ అభ్యాయము 


నాయిబాబా యొక్క అనుమతి - వాగ్ధానము; ఉరును ఉత్సవము; 
చందనోత్సవము; ఉరును శ్రీరామ నవమి ఉత్సవముగా మారిన వైనము; 
మనీదుకు మరమ్మత్తులు 


సాయిబాబా యొక్కయనుమతి - వాగ్డానము : 


సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్లురుడే సరంగుయై 
నడుపునప్పుడు అది సులభముగను, సురక్షితముగను గమ్యమును చేరును. 
సద్గురువనగానే సాయిబాబా స్పురణకు వచ్చుచున్నారు. నాకండ్ల యెదుట 
సాయిబాబా నిలిచియున్నట్టు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్టు, నా శిరస్సుపై 
చేయివేసి యాశీర్వదించుచున్నట్ట్లు పొడముచున్నది. నా మనస్సు 
సంతోషముతో నిండిపోయి, కండ్ల నుండి (ప్రమ పొంగి పొరలుచున్నది. 
గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. (ప్రళయాగ్నిచే కూడ కాలనట్టి 
వాసనామయమైన సూక్ష్మశరీరము గురు కర స్పర్శ తగులగనే భస్మమై పోవును; 
అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక 
సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడ నెమ్మది 
పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము 
ఆనందాతిరేకముతో గద్గదమగును; కన్నుల నుండి ఆనందా(శువులు పొంగి 


52 2 


9 ఫలి ఆరవ అధ్యాయము 


ఫేపరలును; హృదయము భావోద్రేకముతో యుక్కిరి బిక్కిరి యగును. నేనే 
తానిను (పరబ్రహ్మ స్వరూపమును) స్ఫురణ మేల్కొని, ఆత్మ సాక్షాత్కారా 
నందమును కలిగించును. 'నేను నీవు అను భేదభావమును తొలగించి 
(బ్రహ్మైక్యానుభవమును సిద్దింపజేయును. నేను వేదపురాణాది సద్లంథములు 
చదువునప్పుడు నా సద్గురుమూర్తియే యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును; 
నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా నా ముందు 
నిలిచి, తన లీలలను తామే వినిపింప జేయునట్టు తోచును. నేను భాగవత 
పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి యాపాద మస్తకము కృష్ణునివలె 
గాన్సించును. భాగవతమో, ఉద్దవగీతయో తామే పాడుచున్నట్టుగ 
అనిపించును. ఎవరితోనైన సంభాషించునప్పుడు సాయిబాబా కథలే 
ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను యేదైన వ్రాయ 
తలపెట్టినచో, యొక మాటగాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి 
యాశీర్యాదము లభించిన వెంటనే రచనా ధార యంతులేనట్లు సాగును. 
భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని యణచి వేయును. 
తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టిజేసి యాశీర్వదించును. సాయి 
పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసినవానికి 
ధర్మార్ధ కామ మోక్షములు కరతలామలకములగును. భగవత్‌ 
సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనెడి నాలుగు 
త్రోవలు గలవు. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. అది ముండ్డు గోతులతో 
నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను 
తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. 
ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి 
వక్కాణించెడివారు. 


స్వయంసత్తాకమైన (బ్రహ్మము, జగత్తును సృష్టించు నా బ్రహ్మము 
యొక్క శక్తి (మాయ), సృష్టి... యను యీ మూడింటి గూర్చిన తత్త విచారము 
చేసి, వాస్తవమునకీ మూడును నొకటియేయని సిద్దాంతీకరించి, బాబా తన 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


భక్తుల (శ్రేయస్సుకై చేసిన అభయ (ప్రదాన వాక్యములను రచయిత ఈ 
(క్రింద ఉదహరించుచున్నాడు : 


“నా భక్తుని యింటిలో అన నస్తములకు ఎప్పుడూ లోటుండదు. 
నాయందే మనను) నిలివీ, భక్తిశ్రద్దలతో నునువూర్చుకముగా నన్నో 
యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. కావున నస్తాహారముల 
కొరకు ప్రయాసపడవద్దు ! నీకేమైన కావలసిన భగవంతుని నేడుకొనుము. 
ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలై ప్రాకులాడుట మాని, దైవము యొక్క 
దర్భారులో నున్చనలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు 
సంసొదించుటకు యత్సించుము. ప్రసంబ గౌరవమందుకొను (భ్రనును 
విడువుము. మనస్సు నందు ఇష్టదైనము యొక్క యాకారమును నిలువుము. 
నమ స్తేంద్రియములను నునన్ఫును భగవంతుని యారాభనకొరకే 
నియమింవుము. ఇతరముల వైపు మనస్సు పోనివూకుము. ఎల్లప్పుడు ననే 
జస్తియందుంచుకొనుము. మనసును ధనసంపార్హనము, దేనాపోషణ, గృహా 
సంరక్షణము మొ.న విషయముల పట్ట నంచరించకుండ గట్టిగా నిలువుము. 
అవ్హు)డది నామ్ముది నవాంచి, శాంతనుగను చింతారవాతముగను 
యుండును. మనస్సు సరియైన సాంగత్యములో నున్చదనుటకు నిదియే 
గుర్తు. చంచల మనస్కునకు న్యాసము చిక్కదు” 

బాబా మాటలుదహరించిన పిమ్మట (గ్రంథకర్త షిరిడీలో జరుగు 
శ్రీరామనవమి యుత్సవమును వర్గించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు 
నుత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల (1925 - పుట 
197) పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవము గురించి 
విపులముగ వర్షింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది. 
ఉరుసు ఉత్సవము : 

కోపర్‌గాంవ్‌లో గోపాల్‌రావు గుండ్‌ అనునతడు పోలీసు సర్కిలు 
ఇన్‌స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి ముగ్గురు 
భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీసాయి యాశీర్వచనముచే 


ప ర4 


9 ఫలి ఆరవ అధ్యాయము 
అతనికొక కొడుకు బుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో 
'ఉరుసు* ఉత్సవము నిర్వహించవలెనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను 
తాత్యాకోతేపాటీలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశపాండే తదితర 
తక్కిన సాయిభక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా 
యాశీర్యాదమును, అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు 
ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. (గ్రామ 
కులకర్ణి (కరణము) దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి 
రాలేదు. కాని బాబా యాశీర్వదించి యుండుటచే, మరల ప్రయత్నించగా 
వెంటనే యనుమతి వచ్చెను. బాబా సలహా ననుసరించి ఉరుసు ఉత్సవమును 
శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును 
శ్రీరామనవమినాడు జరుపుకొనమనుటలో హిందూ-మహమ్మదీయుల 
సమైక్యతా భావము బాబా ఉద్దేశ్యము కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి 
చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. 

ఉత్సవము జరుపుటకు అనుమతయితే వచ్చెనుగాని, యితర 
అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న (గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి 
అధికముగా నుండెను. [గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి 
యెండాకాలములో నెండిపోవుచుండెను. రెండవ దానిలోని నీళ్ళు ఉప్పనివి. 
ఈ సమస్యను బాబాకు నివేదించగా, బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు 
వేసెను. ఆశ్చర్యకరముగ ఆ ఉప్పునీరు మంచినిళ్ళుగా మారిపోయినవి. ఆ 
నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరము నుండి మోటలద్యారా 
నీరు తెప్పించెను. తాత్కాలికముగ అంగళ్ళు వెలసినవి. కుస్తీ పోటీల 
కొరకేర్సాట్టు చేయబడినవి. 


గోపాలరావు గుండున కొక మిటడత్రుడు గలడు. వాని పేరు దాము 
అణ్ఞాకాసార్‌. అతనిది అహమద్‌నగరు. అతనికిని ఇద్దరు భార్యలున్నప్పటికి 


x ఉరుసు = సమాధి చెందిన మహమ ్యదీయుల మహాత్ముల దర్గాల (సమాధుల) 
వద్ద యేటేటా భక్తులు జరుపుకొను ఆరాధనోత్సవము. 
[ల్‌ ఎ 


శ్రీ సాయి సచ్చరిత్రము  “ఉశశ్వం 
సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్యాదముచె పుత్ర 
సంతానము గలిగెను. ఉత్సవము కొరకు ఒక జండా తయారు చేయించ 
వలెనని గోపాలరావు అతనికి పురమాయిచెను. అటులనే నానాసాహెబు 
నిమోన్‌కరును ఒక నగిషీ జండా తెమ్మని కోరెను. ఈ రెండు జండాలను 
ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ 
పద్దతి నిప్పటికిని అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన. భూ 


మసీదును ద్వారకామాయి” యని పిలిచెడివారు. 


చందనోత్సవము : 

సుమారు అయిదేళ్ళ తరువాత ఈ యుత్సవముతో బాటు నింకొక 
ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాలా గ్రామమునకు చెందిన అమీరు 
శక్కర్‌ దలాల్‌ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును 
ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము 
చేయుదురు. వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని 
సాంబ్రాణి ధూపములతో భాజా భజం(త్రీలతో ఉత్సవము సాగించెదరు. 
ఉత్సవ మూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి (నింబారు) 
లోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి 
మూడు సంవత్సరములు ఈ యుత్సవమును అమిరుశక్కరు నిర్వహించెను. 
పిమ్మట అతని భార్య ఆ సెవను.కొనసాగించెను:.. ఒకె దినమందు పగలు 
హిందులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే 
చందనోత్సవము యే అజమరికలు లేక జరుగుచున్నవి. 


ఏర్పాట్లు: 

షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు 
ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరు వచ్చి ఈ యుత్సవములో 
పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్టన్నియు తాత్యాకోతే పాటీలు 
చూచుకొనెడివాడు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృస్ణమాయి యను 


56 


9 ఫలి ఆరవ అధ్యాయము 


భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో 
నిండిపోయెడిది. ఆమె వారికి కావలసిన యేర్పాట్టు చూచుకొనుటయే గాక, 
ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్దపరచుచుండెను. 
అంతేకాదు. స్వయముగా ఆమె మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము 
వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి 
యుండెడివి. మండుచున్న ధునితో సహా, మసీదులోని వస్తువులనన్నింటినీ 
తీసి బయటపెట్టి, మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను. 
ఆమె ఇదంతయు బాబా (దినము మార్చి దినము) చావడిలో పరుండునప్పుడు 
చేసెడిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తిచేయుచుండెను. 
పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా (పీతి. అందుచే ఈ యుత్సవ 
సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, 
మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగ వండబడెడివి. 
అనేకమంది సంపన్నులైన సాయిభక్తులు స్వచ్చందముగ పూనుకొని యీ 
సేవలో పాల్గొనుచుండెడివారు. 


ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము : 


ఈ (ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము 
శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రానురాను అది 
వృద్దియగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో యీ 
ఉత్సవమునకు సంబంధించినొక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ 
సగుణోపాసన (గ్రంథకర్తయైన కృష్ణారావు జాగేశ్వర భీష్మ యనువాడు 
దాదాసాహెబు ఖాపర్డే (అమరావతి)తో కలిసి నుత్సవమునకు వచ్చెను. వారు 
దీక్షిత్‌వాడాలో బసచేసిరి. ఉత్సవము ముందురోజు కృష్ణారావు దీక్షిత్‌వాడా 
వసారాలో పండుకొనియుండెను. ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్‌ 
కాకామహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. 
అతనిని చూడగనే భీష్మకు యొక (క్రొత్త యాలోచన తట్టెను. వెంటనే కాకా 
మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో, “ఉరుసు యుత్సవమును శ్రీరానుననమి 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


నాడు చేయునునుటలో భగవదుద్దే ళనేదియో యుండనబ్బును. 
శ్రీరాముననమి పొందువులకు చాలా ముఖ్యమైన వర్వదినము కనుక యీ 
దిననుందు రామ జన్మోత్సనము యేల జరుపకూడిదని యడిగెను. కాకా 
మహాజనికి ఆ యాలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా 
యనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ, భగవస్సంకీర్తన 
చేయుటకు, అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. 
ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన, అతని వద్ద 
రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్దముగా నుండుటచే, అతడే దానిని 
సంకీర్తన చేయుటకు, కాకా మహాజని హార్మోనియం వాయించుటకు 
తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి 
చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బొందుటకై వారు మసీదుకు 
పోయిరి. సర్వజ్ఞుడైన బాబా, “వాడలో నేమి జరుగుచున్సుదిని మహాజనిని 
ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నలోని అంతరార్దమును మహాజని 
(గ్రహించలేక, యేమీ జవాబివ్వక మౌనముగ నుండెను. బాబా యదే ప్రశ్న 
భీష్మ నడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చేయవలయునను తమ 
యాలోచనను బాబాకు వివరించి, అందులకు బాబా యనుమతి నివ్వవలెనని 
కోరెను. బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి రామజయంతి 
ఉత్సవమునకు సంసిద్దులైరి. ఆ మరుసటి దినము మసీదు నలంకరించిరి. 
రాధాకృష్ణమాయి యొక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు 
ప్రేలాడగట్టిరి. శ్రీరామజన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు 
కీర్తన చెప్పటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. 
అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని 
పిలిపించెను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో, 
యేమగునో యని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అదియంతయు 
యేమని, అక్కడ ఊయల యెందుకు కట్టిరని బాబా యతనిని యడిగెను. 
శ్రీరామనవమి మహోత్సవము (ప్రారంభమైనదనియు అందులకై ఊయల 


రర 


D990) గ అధ్యాయము 


కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ 
స్వరూపమును సూచించు 'నింబారు' (గూడు) నుండి రెండు పూలమాలలు 
తీసి, యొకటి మహాజని మెడలో వేసి, యింకొకటి భీష్మకు పంపెను. హరికథ 
ప్రారంభమయ్యెను. రామకథాసంకీర్తనము ముగియగానే, బాజా భజం(త్రీ 
ధ్వనుల మధ్య శ్రీరామ చం ద్రమూర్తికీ జయను జయ జయ ధ్యానములు 
చేయుచూ, పరమోత్సాహముతో అందరూ యొకరిపై నొకరు 'గులాలో (ఎజ్జ 
రంగుపొడి) జల్లుకొనిరి. అంతలో నొక గర్జన వినబడెను. భక్తులు 
చల్లుకొనుచుండిన గులాల్‌ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా 
కోపముతో బిగ్గరగా తిట్టుట (ప్రారంభించెను. ఇది చూచి చాలమంది 
భయముతో పారిపోయిరి. కాని బాబా యొక్క సన్నిహితభక్తులు మాత్రము 
అవన్నియు తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన యాశీర్యాదములని (గ్రహించి 
కదలక నక్కడనే యుండిరి. శ్రీరామజయంతినాడు రావణుడనే 
యహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీసాయి రూపములో 
నున్న శ్రీరాముడు ఆ(గ్రహించుట సహజమే కదా యని భావించిరి. షిరిడీలో 
ఏదైన (క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక రివాజు. దీనిని 
తెలిసినవారు గమ్మున నూరకిండిరి. తన ఊయలను బాబా విరుచునను 
భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని 
రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు 
పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. 
ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని 
పోయి ఊయలను విప్పుచుండగా నింకనూ దాని యవసరమున్నదనీ, కనుక 
దానిని విప్పవద్దనీ బాబా యతనిని వారించెను. రామనవమి మరుసటి 
దినమున జరుపు గోపాలకాలోత్సవముతో గాని యుత్సవము పూర్తికాదను 
విషయము అప్పుడు భక్తులకు స్పురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము 
నాడు పాటించు కాలాహందడి యను ఉత్సవము జరిపిరి. కాలాహండి యనగా 
నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పుకారము కలిపి |వ్రేలాడగట్టెదరు. 


ఫ 55 2 


శ్రీ సాయి సచ్చరిత్రము ‘Ge 


హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగుల గొట్టెదరు. రాలిపడిన 
యటుకులను భక్తులకు ప్రసాదముగ పంచి పెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు 
ఈ మాదిరిగనే గన స్నేహితులగు గొల్ల పిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. 
ఆ మరుసటి దినము ఇవన్నియు పూర్తియెన పిమ్మట ఊయలను విప్పుటకు 
బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలీ విధముగ జరిగిపోవుచుండగా, 
పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగ 
జరిగినవి. ఈవిధముగ ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి 
ఉత్సవముగ మారెను. 


1913 నుండి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు 
క్రమముగ హెచ్చినవి. చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి 
'నామసప్తాహము'” (ప్రారంభించు చుండెను. భక్తులందరు వంతుల వారీగా 
అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడ 
వేకువరూూముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు 
దేశమంతట జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట 
దుర్హభముగా నుండెను. శ్రీరామనవమికి 5, 6 రోజులు ముందు ఆధునిక 
తుకారామ్‌' యని పిలువబడు బాలాబువ మాలీయను సంకీర్తనకారుని 
కాకాముహాజని యాద్భొచ్చికముగ కలియుట తటన్తించినది. 
శ్రీరామనవమినాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని 
వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా, అనగా 1914లో తన 
స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్‌ సిద్దకవటె (గ్రామములో ప్లేగు వ్యాపించి 
యుండుటచేత బాలబువ సతార్కర్‌ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా 
నుండెను. కాకాసాహెబ్‌ దీక్షిత్‌ ద్వారా బాబా యనుమతి పొంది అతడు షిరిడీ 
వచ్చి, హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్టు సత్కరించెను. 
1914 సం.లో (ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన 
చేయు బాధ్యతను శ్రీ దాసగణు మహారాజునకు బాబా అప్పగించుట ద్యారా 
యేటేటా ఒక్కొక్క (క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగ 
పరిష్కరింపబడెను. 


602 


9 ఫలి ఆరవ అధ్యాయము 


1012 నుండి ఈ యుత్సవము రాను రాను వృద్ది పొందుచుండెను. 
చైత్ర శుద్ద అష్టమి మొదలు ద్వాదశి వరకు పిరిడీ తేనెత్రుట్టెయవలె ప్రజలతో 
కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీపోటీలలో 
ననేకమంది ప్రముఖ మల్టులు పాల్గానుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ 
విరివిగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక సంస్థానముగ 
రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. 
అలంకరింపబడిన గుజ్జము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, 
షం. వరిటివా(త లు, వటవమలు, నిలువుటద్దములు మొ.నవి 
బహూకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడ వచ్చెను. ఇవన్నియు 
యెంత హెచ్చినప్పటికి సాయిబాబా వఏనినేమా(తము లక్ష్యపెట్టక 
యథాపూర్వము నిరాడంబరులై యుండెడివారు. ఈ యుత్సవములో 
గమనింపవలసిన ముఖ్య విషతుమేమన హెరీదువులు; మహమ్మదీయులు 
యెట్టి అరమరికలు లేక కలిసి మెలసి ఉత్సవములలో పాలుబంచుకొనెడివారు. 
ఈనాటి వరకు యెటువంటి మత కలహములు పిరిడీలో తలెత్తలేదు. మొదట 
5000 నుండి 7000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగ యా సంఖ్య 
75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికి 
ఎన్నడూ అంటువ్యాధులు కాని, అల్లరులు గాని సంభవించలేదు ! 


మసీదుకు మరమ్మతులు: 


గోపాలరావు గుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉరుసు 
ఉత్సవమును ప్రారంభించిన విధముగనే, మసీదును తగినట్లుగా తీర్చి 
దిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై 
రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. 
నానాసాహెబు చాందోర్కరుకు ఆ సేవ లభించినది. రాళ్ళ తాపన కార్యము 
కాకాసాహెబు దీక్షిత్‌కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు 
చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహల్సాపతి 
కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని సాధించెను. బాబా చావడిలో 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపన చేయుట 
ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న 
పరుపుముత కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ 
సంవత్సరములో సభామండపము పూర్తిచేసిరి. మసీదుకు ముందున్న జాగా 
చాలా చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్‌ దానిని 
విశాలపరచి పై కప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు 
మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రియంతయు (శ్రమపడి 
స్తంభములు నాటెడివారు. మరుసటి దినము (ప్రాతఃకాలముననే బాబా చావడి 
నుండి వచ్చి యదియంతయు జూచి కోపముతో వానిని పీకి పారవైచెడివారు. 


ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై, నాటిన ఇనుప స్తంభమును 
ఒక చేతితో బెకలించుచు, రెండవ చేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. 
తాత్యా తలపాగాను బలవంతముగా రః యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక 
గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. 
ఎవరికిని బాబావైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరు 
భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి యటువైపు 
విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యా 
కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగనున్నదో ఎవరికీ ఏమియు 
తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టునుండి తాత్యాను విడిపించుట 
కెవరికిని ధైర్యము చాలలేదు. ఇంతలో కుస్టిరోగియు బాబా భక్తుడు నగు 
భాగోజి శిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా 
వానిని ఒక ప్రక్కకు త్రోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై 
ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలచిరో అందరికి యొకే 
గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని 
పిలిపించి, వాని వద్దనుంచి యొక నగిషీ జరీపాగాను కొని, తాత్యాను 
ప్రత్యేకముగా సత్కరించుటకాయన్నట్టు, దానిని స్వయముగా తాత్యా తలకు 
చుట్టును. బాబా యొక్క యా వింతచర్యను జూచిన వారెల్లరు 


62 ఇ 


9 ఫలి (ల్యగ్థ్య్ధ అధ్యాయము 


నాశ్ళ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్టు కోపము వచ్చెను ? ఎందుచేత 
నీ విధముగ తాత్యాను శిక్షించెను ? వారి కోపము తక్షణమే ఎట్టు చల్లబడెను? 
అని యందరు ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె 
గూర్చుండి యత్యంత (పేమానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో 
నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. 
కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు 
జ్ఞాపకము వచ్చినప్పుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను. 


ఆరవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఏడవ అభ్య్యాయము 


ఆద్భుతావతారము; శాయిబాబా వైఖరి; బాబా యోగాభ్వానములు - ధౌతి, 
ఖండయోగము; బాబా నుర్చాంతర్వామిత్తము, కారుణ్యము; కుష్పురోగ భక్తుని 
నేవ: ఖావర్లే కుమారుని ప్లేగు వ్యాధి: బాబా వండరి ప్రయాణము 


అద్దుతావతారము : 


సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె 
కనిపిరచెడెనారు, మహమ్మదీయుడనుకొన్నచో హిందూమతాచార 
సంపన్నుడుగ గాన్సించుచుండెను. ఆయన హిందువా లేక మహమ శ్రదీయుడా 
యన్న విషయము ఇదమిద్దముగ యెవ్వరికీ తెలియదు. బాబా శా'స్తోక్త్రముగా 
హిందువుల శ్రీరామనవమి యుత్సవము జరుపుచుండెను. అదేకాలమందు 
మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ 
యుత్సవ సమయమందు కుస్తీ పోటీలను (ప్రోత్సహించు చుండువారు. గెలిచిన 
వారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమినాడు గోపాల్‌కాలోత్సవము 
జరిపించుచుండిరి. ఈదుల్‌ ఫితర్‌ పండుగనాడు మహమ్మదీయులచే 
మసీదులో నమాజు చేయించెడివారు. మొహజ్ఞం పండుగకు కొంతమంది 
మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్సి, కొన్ని 
దినములు దాని నచ్చట నుంచి పిమ్మట (గ్రామములో నూరేగించెదమనిరి. 
నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ కించి 


తూ 


యయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసివేసిరి. వారు 
సుహాన శ్రదీయులన్నచో హిందువులకువలె వారి చెవులు కుట్టబడియుండెను. 
వారు హిందువులన్నచో, సున్‌తీని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో 
మసీదునందేల యుండును ? మహమ్మదీయుడైనచో ధునియను 
అగ్నిహోత్రమునేల వెలిగించి యుండువారు ? అదియేగాక, తిరుగలితో 
విసరుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, 
అన్న సంతర్పణ, అర్హ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ 
మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. 
వారు మహమ్మదీయులైనచో కర్మిష్పులగు సనాతనాచార పరాయణులైన 
బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయు 
చుండెడివారు ? వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని 
సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే 
సాయిబాబా హిందువో మహమ్మదియుడో ఎవరును సరిగా నిర్ణయించ 
లేకుండిరి. ఇదియొక వింతకాదు. ఎవరయితే సర్వమును త్యజించి 
భగవంతుని సర్వస్య శరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమై 
పోయెదరు. వారికి దేనితో సంబంధముగాని, భేదభావముగాని యుండదు. 
వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. 
వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్సించకుండెను. ఫకీరులతో 
కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో 
కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు. 

శ్రీసాయి యవతారము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వ 
సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొను భాగ్యము లభించినది. వారి 
సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన 
యానందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్దానంద 
చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్షించలేను. 
ఎవరు వారి పాదములను నమె శ్రదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేకమంది సాయిబాబా 
వద్దకు వచ్చెడివారు. బాబా వారితో కలసి నవ్వుచూ, సంభాషించుచూ 
సంచరించుచున్నప్పటికీ, వారి నాలుకపై 'అల్హామాలికొ యను మాట యెప్పుడూ 
నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివావములు:గాని, చర్చలు గాని యిష్టము 
లేదు. అప్పుడప్పుడు మం... వహించినప్పటికీ, వారెల్లప్పుడు శాంతముగాను, 
సంయమముతోను యుండెడివారు. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంత తత్త్వమును 
బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా యెవరో ఎవరికి తెలియనేలేదు. 
వారు (ప్రభువులను భిక్షుకులను నొకే రీతిగా ఆదరించిరి. అందరి యంత 
రంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు. బాబా ఆ 
రహస్యములను వెలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు 
సర్వజ్ఞులయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. 
సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. 
మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ, వారి చర్యలను బట్టి జూడ వారు 
సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని జూచిన వారందరు వారు 
షిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. వట్టి మూర్భుడనైన 
నేను బాబా మహిమల నెట్టు వర్షించగలను ? 


సాయిబాబా వైఖరి : 

షిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ-శంకర, (గ్రామదేవత, 
మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా 
మరమ శతు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా 
వసూలయిన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటికి రూ. 50/-, 
20/-, 15/-ల చొప్పున ఇచ్చవచ్చినట్టు పంచిపెట్టెడివారు. 

బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. 
రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్లులుగా 
మారుచుండిరి. కుష్టువారు కూడ రోగవిముక్తులగుచుండిరి. అనేకులకు 


కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండగనే 
[66 


9 ఫలిత స్ప అధ్యాయము 


(గుడ్డవారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. 
అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరును కనుగొనకుండిరి. 
వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి 
తండోపతండములుగ రాసాగిరి. బాబా ఎల్లప్పుడు ధునికెదురుగా ధ్యాన 
మగ్నులయి కూర్చొనెడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా 
అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు; మరొక్కప్పుడు 
స్నానము లేకుండానే యుండేవారు. 

తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా 
ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. (గ్రామములో 
రోగులను పరీక్షించి జొషధము లిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు 
అద్భుతముగ పని చేయుచుండెడివి. వారికి గొప్ప 'హకీం' (వైద్యుడు) యని 
పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. 
ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యెజ్జబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. 
ఇతర భక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగ అట్టి 
రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్ఫూరముతో చెసిన 'యాషధములు 
వైద్యులుపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల 
జీడిగింజలను నూరి రెండు మా(త్రలుగ జేసి, యొక్కొక్క కంటిలో నొక్కొక్క 
దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్ళను 
ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. 
నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిననూ సున్నితమైన కండ్లు మండనేలేదు. 
అటువంటి చిత్రములనేకములు గలవు కాని, యందు యిదొకటి మాత్రమే 
చెప్పబడినది. 
బాబా యోగాభ్యాసములు : 


సాయిబాబాకు సకల యోగ (ప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, 
ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధయోగ (ప్రక్రియలందు బాబా 
ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే యిక్కడ వర్లింపబడినవి. 


రా 


మసీదుకు చాలా దూరమున ఒక మజ్జిచెట్టు కలదు. అక్కడొక బావి 
కలదు. (ప్రతి మూడురోజుల కొకసారి బాబా యచ్చటకు పోయి ముఖ 
ప్రక్షాళణనము, స్నానము చేయుచుండెను. ఆ సమయములో బాబా తన 
(ప్రీవులను బయటికి వెడల గ్రక్కి, వాటిని నీటితో శుభ్రపరచి, ప్రక్కనున్న 
నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి. 
మామూలుగా ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల 
పొడవుగల గుడ్డను (మింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట 
తీసెదరు, కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమునైనది. 
ఇఖుండయోగము : 


బాబా తన శరీరావయవములన్నియు వేరుచేసి మసీదు నందు వేర్వేరు 
స్థలములలో విడిచి పెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి 
బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి 
భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని (గ్రామ మునసబు వద్దకు 
పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు 
చేసినవానికి ఆ విషయము గూర్చి కొంచెమైన తెలిసి యుండునని తననే 
అనుమానించెదరని భయపడి యూరకొనెను. మరుసటి దినమతడు మసీదుకు 
పోగా, బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి 
యాశ్చ్ళర్యపడెను. ముందుదినము తాను చూచిన దంతయు (భ్రాంతి 
యునుకనను, 


ఇరం(వాథరవటు నుండ. "బాబా వివిద ఇరాగ. వ1కఆతులు 

చేయుచుండెను. వారి యోగస్టితి యెవ్వరికిని అంతుబట్టనిది. రోగులవద్ద 

నుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో 

పేదలు వ్యధార్జులు వారి యను(గ్రహము వల్ల స్వస్థత పొందిరి, నిస్వార్థముగ 
(ఈ) (99) థి యథ 

వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన 


త 


sn 0 


సొంతము కొరకు ఏమియు చేయక, యితరుల మేలుకొరకే యెల్లప్పుడు 
పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసికొని ఆ బాధను 
తామనుభవించేవారు. అటువంటి సంఘటన నొకదానిని యీ దిగువ 
పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయా హృదయము 
విదితమగును. 
బాబా సర్వాంతర్యామిత్వము - కారుణ్యము : 

1910వ సంవత్సరము (ఘన (త్రయోదశినాడు, యనగా) దీపావళి 
పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు, 
ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంత 
సేపయిన తరువాత హరఠాత్తుగ కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి 
నిశ్చలముగ యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే 
నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచి, వెంటనే బాబా వైపుకు 
పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ 
వెనుకకు లాగెను. “దేవా ! ఇట్లేల చేసితిరొని బాబా నడిగిరి. (మరేదో 
లోకములో యుండినట్టుండిన) బాబా బాహ్యసృతి తెచ్చుకొని, “ఇక్కడకు 
చాలా దూరములో ఒక కమ్మరి స్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని, 
కొలిమి నూదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో 
బిడ్డయున సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ నుండుచున్ల 
కొలిమిలో బడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను 
రక్లించితిని. నా చేయి కాలితే కాలినది. అది నా కంత బాధాకరము కాదు. 
కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నా కానందము గలుగచేయు చున దని 
జవాబిచ్చెను. 


కుష్టురోగభక్తుని సేవ : 

బాబా చెయ్యి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా 
తెలిసికొనిన నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టరు 
పరమానంద్‌ యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామ(గ్రితో సహా 


శ్రీ సాయి సచ్చరిత్రము లలన. Gf 


హుటాహుటిన పిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి 
చూపమని బాబాను నానా కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి 
కాలిన లగాయతు భాగోజీశిందే యను కుష్టురోగి యేదో ఆకువేసి కట్టు 
కట్టెడివాడు. నానా యెంత వేడినను బాబా డాక్టరు గారిచే చికిత్స పొందుటకు 
సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడ అనేకసారులు వేడుకొనిరి. “అల్లాయే 
తన వైద్యుడనీ, 'తనుకే మాత్రము బాధలేదనీ చెప్పుచూ, యెటులో డాక్టరుచే 
చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల 
పెట్టె మూతయైన తెరువకుండగనే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కాని 
అతనికి యీ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ 
వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము 
మానిపోయెను. అందరు సంతోషించిరి. అప్పటికిని యింకా ఏమైన నొప్పి 
మిగిలియుండినదాయను సంగతి యెవరికి తెలియదు. కాని, ప్రతిరోజు 
ఉదయము భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్టను 
కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునే యుండెను. 
మహాసిద్దపురుషుడయిన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ, 
తన భక్తుడైన భాగోజీ యందుగల (పేమచే అతడొనర్చ్భు ఉపాసనను గైకొనెను. 
బాబా లెండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట 
నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధుని యొద్ద కూర్చొనగనే, భాగోజీ 
తన సేవాకార్యము మొదలిడువాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప 
ఫలితముగ యీ జన్మమున కుష్టురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు 
ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, 
దుర్యాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలె 
గాన్సించునప్పటికి, అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా 
అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు; బాబా సహవాసము పూర్తిగా 
ననుభవించినవాడు. 


02 


9 ఫలి ఏడవ అధ్యాయము 

ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి : 

బాబా విచిత్ర లీలలలో నింకొక దానిని వర్షించెదను. అమరావతి 
నివాసి యగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి 
షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు ఖాపర్ణే కుమారునికి తీవ్ర జ్వరము 
వచ్చెను. అది ప్లేగు జ్వరము (క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. 
షిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడా 
వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గద్గద కంఠముతో 
తన చిన్నకొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో 
దయతో మృదువుగ నిట్లనెను : “ప్రస్తుతము ఆకాళము మబ్బు పట్టి యున్చది. 
కొద్ది సేపటిలో మబ్బు లన్భియు చెదిరిపోయి, ఆకాశము నిర్హలమగును” 
అట్లనుచు బాబా క్నీని పైకెత్తి చంకలో కోడి[గ్రుడ్డంత పరిమాణము గల 
నాలుగు ప్లేగు పొక్కులను చూపుచూ, “నా భక్తుల కొరకు నేనెట్టు బాధపడెదనో 
చూడుము ! వారి కష్టములన్టియు నావే !” ఈ మహాద్భుత లీలను జూచిన 
జనులకు, మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురో యను 
విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్త నిది, 
వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక 
(ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగ భావించెదరు. 
బాబా పండరి ప్రయాణము ! 

సాయిబాబా తన భక్తులనెట్టు ప్రమించుచుండెనో వారి కోరికలను 
అవసరముల నెట్టు (గహించుచుండెనో యను కథను చెప్పి ఈ 
అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప 
భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను. 
అతనికి పండరీ పురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి 
గల భక్తి యను ఫలమానాటికి పండెను. పండరీ పురమును భూలోక 
వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు. 
నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో (ప్రవేశించవలసి 
యుండెను. షిరిడీలో యెవ్వరికీ ఉత్తరము (వ్రాయక, హుటాహుటిన పండరికి 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వ 


ప్రయాణమయ్యెను. ముందుగా పిరిడీకి పోయి తన విలోబాయగు బాబాను 
దర్శించి, ఆ తరువాత పండరికి పోవలెననుకొనెను. నానాసాహెబు షిరిడీకి 
వచ్చు సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచె (గ్రహించెను. 
నానాసాహెబు నీమ్‌గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా 
మసీదులో కూర్చుండి మహల్ఫాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడు 
చుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్టనియెను : “నున నలుగురము 
కలిసీ భజన చేసెదము. నండరీ ద్వారములు తెరబచినారు. కనుక 
ఆనందముగా నాడెదము లెండు !” అందరు కలిసి పాడదొడంగిరి. ఆ పాట 
యొక్క భావమేమన, “నేను పండరీ పోవలెను. నేనక్కడనే నివసించనలెను. 
ఎందుకనగా, అదియే నా ప్రభువు యొక్క ధామము” 


అట్టు బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుకరించిరి. 
కొద్దిసేపటికి నానాసాహెబ్‌ కుటుంబ సమేతముగ వచ్చి బాబా పాదములకు 
సాష్టాంగ నమస్కారము చేసి, తనకు పండరీపురము బదిలీయెనదని, బాబా 
కూడా వారితో పండరీపురము వచ్చి యక్కడుండవలసినదనీ వేడుకొనెను. 
అటుల (బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి 
పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన 
భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. 
బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్యాదమును అనుజ్ఞను పొంది, నానా 
సాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు ! 


ఏడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు ఆతు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


మొదకురోజు ఎరాయణము సమాజము 


తా 


a 


శ్రీ సాయినాధాయ నమః 
J 
శ్రీసాయిసచ్చరిత్రము 


రెండవ రోజు పారాయణము 


శుక్రవారము 


మో 


తెనిమిదవ అభ్యాయము 


మానవజన్మ యొక్క ప్రాముఖ్యము; బాబా యొక్క భిక్రాటనము; బాయిజాబాయి 
యొక్క ఎనలేని సేవ; ముగ్గురి వడక స్థలము; రహతా నివాని కుశాల్‌చంద్‌ 


మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము : 

ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల బీవులను 
సృష్టించి యున్నాడు. దేవ యక్ష గంధర్యాదులు, జంతు కీటకాదులు, 
మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, 
మహా సముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు 
సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి 
వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట (త్రోసివేయబడుదురు. ఎవరి 
పాపమెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు 
తగినట్టు బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమగునప్పుడు 
భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై యవకాశము 
గాంచెదరు. వారి పాప పుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము 


73 2 


శ్రీ సాయి సచ్చరిత్రము యు. Gf 


కలుగును. వేయేల మోక్షముగాని, పుట్టుక గాని వారు వారు చేసికొనిన 
కర్మపై ఆధారపడి యుండును. 


మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ: 

జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము 
సామాన్యము. మానవునికివిగాక మరొక్క ప్రజ్ఞ గలదు. అదియే జ్ఞానము. 
దీని సహాయముననే మానవుడు భగవత్‌ సాక్షాత్కారమును పొందగలడు. 
ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు 
సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవ 
జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. 


కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు; చీము, రక్తము, 
మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, 
మరణమునకు కారణమగుననియునందురు. కొంతవరకది కూడ నిజమే. 
ఇన్ని లోపములున్నప్పటికి మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. 
శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క 
అనిత్య్వత్వమును (గ్రహించి, ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది, నిత్యానిత్య 
వివేకముతో కడకు భగవత్సాక్షాత్కారమును బొందుచున్నాడు. శరీరము 
మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు 
అవకాశమును పోగొట్టుకొనెదము. దేహమును ముద్దుగా పెంచి విషయ 
సుఖములకు మరగినచో నరకమున బడెదము. ఉచిత మార్గమేమన, దేహము 
నశ్రద్ద చేయకూడదు; దానిని లోలత్వముతో పోషింపనూ గూడదు. తగు 
జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుజ్జపు రౌతు తన గమ్యస్టానము చేరువరకు 
గుజ్జమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో యంత జాగ్రత్త మాత్రమే 
తీసికొనవలెను. ఈ శరీరమును మోక్షసాధన, లేక యాత్మ సాక్షాత్కారము 
కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియె యుండవలెను. 

42 


9 ఫలి (0 లె ర్చి గ్రస్త అధ్యాయము 


భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి 
కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియు (గ్రహించలేక 
పోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. 
వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి నిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, 
అద్భుత కార్యములను, శేముషీ విజ్ఞానములను జూచి పరవశమొందినప్పుడు 
భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది యానందించును. అందుచే 
మానవజన్మ పొందుట లభించుట గొప్ప యదృష్టము. (బ్రాహ్మణ జన్మ 
పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటె గొప్పది సాయిబాబా చరణార 
విందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట. 
మానవుని విద్యుక్త ధర్మము: 

మానవజన్మ విలువైనదనియు, దానికెప్పటికైననూ వురణమూ 
అనివార్యమనియు (గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి బీవిత 
పరమావధిని సాధించుటకై యత్నించవలయును. ఏ మాత్రమును అశ్రద్ద 
గాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు 
యత్నించవలెను. భార్య చనిపోయన వాడు: రెలడవ భార్య కొజుకెంత 
ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదక 
యత్నించునో యటులనే, విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి 
యాత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. బద్దకమును, అలసతను, 
కునుకుపాట్టను దూరమొనర్భి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము 
నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల 
మగుదుము. 
తక్షణ కర్తవ్యము: 

మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన, వెంటనే 
భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాతి శ్రకోపన్యాసము 
లెన్ని వినినప్పటికి పొందనట్టిదియు, ఆధ్యాత్మిక (గంథములెన్ని చదివినను 


uD 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+శ్వు 
తెలియనట్టిదియునగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే 
సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నియు కలిసి యివ్వలేని 
వెలుతురును సూర్యుడెట్టు ఇవ్వగలుగుచున్నాడో యట్టనే ఆధ్యాత్మికోప 
న్యాసములు, (గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. 
వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, 
క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీన మందుంచు 
కొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి 
ఆచరణలో చూచి, భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల 
మనములకు (ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్దరించును. 
సాయిబాబా యట్టి మహాపురుషుడు; సద్గురువు. 

బాబా సామాన్య ఫకీరువలె సంచరించుచున్నప్పటికి వారెప్పుడును 
ఆత్మానుసంధానము నందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర 
హృదయులు వారికి సదా ట్రితిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు 
కారు, కష్టముల వలన (క్రుంగిపోవువారు కారు. రాజైననూ, నిరుపేదైననూ 
వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగల 
శక్తి యున్నప్పటికి బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తెడివారు ! వారి భిక్ష 
యెట్టిదో చూతము. 
బాబా యొక్కభిక్షాటనము : 

షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా, వారి యిండ్ల యెదుటనే 
గదా బాబా భిక్షుకుని వలె నిలచి, “అమ్మా ! రొట్టెముక్క సెట్టు” డనుచు, 
దానిని అందుకొనుటకు చెయి చాచెడివారు ! చేత ఒక రేకు డబ్బా పట్టుకొని, 
భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయెడివారు. బాబా 
కొన్ని యిండ్లకు మాత్రమే భిక్షకు పోయెడివారు. పులుసు, మజ్జిగ వంటి 
ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసికొనెడివారు. 
అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు 


ఫ_/6 2 


రుచి యనునది లేదు. వారు జిహ్యను స్వాధీనమందుంచుకొనిరి. కాన 
అన్ని పదార్థములను రేకుడబ్బాలోను, జోలెలోను వేసికొనెడివారు. అన్ని 
పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల 
రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్సించు 
చుండెను. బాబా భిక్షకు యొక పద్దతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క 
దినము కొన్ని యిండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసెడివారు. ఒక్కొక్కసారి 12 
సార్లు కూడా భిక్షకు వెళ్ళెడివారు. భిక్షలో దొరికిన పదార్థముల నన్నింటిని 
ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా 
తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు 
స్తీ 10-12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది. కుక్కలను, 
పిల్లులను గూడ కలలో సైతము అడ్డు పెట్టనివారు, ఆకలితో నున్న పేదల 
ఆహారమునకు అడ్డుచెప్పుదురా ? “ఫకీరు పదనియే నిజమైన మహారాజ 
పదనియని, అదియే శాళ్ళతమునీ, మామూలు సిరిసంపదలు క్షణ భంగురాలనీ” 
బాబా యనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే 
గదా మిగుల ధన్యమైనది ! 

మొదట షిరిడీ (ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి, అటులనే 
పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టెముక్కలకై (గ్రామములో భిక్షనెత్తి 
పొట్టపొసికొనెడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేమియుండును ? కానీ, యీ 
ఫకీరు పరమ విశాలహృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశ మాత్రము లేని 
నిరాసక్తుడు. బాహ్యదృష్టికి వారు చంచలునిగను, స్థిరత్వము లేనివారుగను 
గాన్పించినను, లోన వారు స్టిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ 
కుగ్రామములో కూడ బాబాను ఒక గొప్ప మహాత్మునిగ గుర్తించి, సేవించిన 
ధన్యజీవులు కొద్దిమంది గలరు. అట్టివారిలో నొకరి వృత్తాంతమిక్కడ 
చెప్పబోవుచున్నాను. 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము 


బాయిజాబాయి యొక్కఎనలేని సేవ : 


తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు 
మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని, సమీపముననున్న 
చిట్టడివిలో ముండ్డు పొదలు లెక్కచేయక (క్రోసుల కొద్ది దూరము నడచి, 
ఆత్మధ్యానములో నిశ్చలముగ యెక్కడో కూర్చునియున్న బాబాను వెదకి 
పట్టుకొని, భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము 
చేసి, వారి యెదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు 
భోజన పదార్థములను వడ్డించి, కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించు 
చుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను 
బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్టు ఆమె పుత్రుడగు 
తాత్యాపాటీలును యెంతో ఆదరించి ఉద్దరించెను. ఆ తల్లి కొడుకులకు 
బాబా సాక్షాత్‌ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల 
తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము 
చేయసాగిరి. అప్పటినుంచి పొలములో తిరిగి బాబాను వెతకి పట్టుకొను 
(శ్రమ బాయిజాబాయికి తప్పినది. 
ముగ్గురి పడక స్టలము : 

ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి 
మహాత్ములు ధన్యులు; అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు 
గొప్ప యదృష్టవంతులు. తోత్యాక్‌తే పాటీలు, మహల్సాపతి ఇద్దరు అట్టి 
అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా (ప్రేమించెడివారు. బాబా 
వారిరువురితో కలసి, మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల 
వైపు చేసి; మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్టు పండుకొనెడివారు. 
(ప్రక్కలు పరచుకొని, వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో 
సంగతులు ముచ్చడించుకొనెడివారు. అందులో నెవరికైన నిద్ర 
వచ్చుచున్నటుల గాన్సించిన తక్కినవారు వారిని మేల్కొలుపు చుండిరి. 


తం 


9 ఫలి (0 లె ర్చి గ్రస్త అధ్యాయము 


తాత్యా పండుకొని గుజ్టుపెట్టినచో బాబా వానిని యటు నిటు ఊపి, వాని 
శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్పాపతిని 
అక్కున జేర్చుకొని, అతని కాళ్ళు నొక్కి విపు తోమెడివారు. ఈ విధముగా 
14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడచి బాబాపై (ప్రేమచే 
మసీదులోనే పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా 
(ప్రేమానురాగములు కొలువరానివి; వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు 
అలవికానిది. తం(డ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహబాధ్యతను స్వీకరించి 
ఇంటిలోనే నిద్రించుటకు (ప్రారంభించెను. 


రహతా నివాసి కుశాల్‌చంద్‌ ; 


షిరిడీలో (తాత్యా తండ్రిగారైన) గణపతిరావుకోతే పాటీలును బాబా 
ఎంత డ్రేమాభిమానములతో జూచెడివారో, అంతటి (ప్రమాదరములతోనే 
రహతా నివాసియగు చంద్రభాను శేట్‌ మార్యాడీని జూచుచుండిరి. ఆ శేట్‌ 
మరణించిన పిమ్మట అతని యన్న కొడుకగు కుశాల్‌చందును గూడ మిక్కిలి 
ప్రేమతో జూచుచు అహర్నిశలు వాని యోగక్షేమ మరయుచుండిరి. 
ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడెద్దుల బండి మీదను బాబా తన 
సన్నిహిత భక్తులతో కలసి రహతా పోవువారు. రహతా (ప్రజలు బాజా 
భజం(త్రీలతో యెదురేగి, బాబాను (గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి, 
సాష్టాంగ నమస్కారములు చేసెడివారు. తరువాత మహా వైభవముగ బాబాను 
(గ్రామములోనికి సాదరముగ తీసుకొని వెళ్ళెడివారు. కుశాల్‌చందు బాబాను 
తన యింటికి తీసికొనిపోయి తగిన యాసనము నందు కూర్చుండజేసి 
భోజనము పెట్టెడివాడు. ఇరువురు కొంతసేపు (పేమోల్లాసములతో 
ముచ్చడించుకొనెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి న. 
చేరుచుండెడివారు. 


షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు (దక్షిణమున) 
రహతా, మరోవైపు (ఉత్తర దిశయందు) నీమ్‌గాం ఉన్నవి. ఈ రెండు 
(గ్రామములు దాటి బాబా యెన్నడు ఎచ్చటికి పోయి యుండలేదు. వారెన్నడూ 


ఫ_/ర 2 


శ్రీ సాయి సచ్చరిత్రము 


గా 
రైలుబండిలో ప్రయాణము చేసి యెరుగరు; రైలుబండిని కనీసము చూచి 
కూడా యుండలేదు. కానీ, సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు 
ఖచ్చితముగ తెలియుచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి 
యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకేకష్టములుండెడివి కావు. బాబా 
యాదేశమునకు వ్యతిరేకముగ పోవు వారనేక కష్టముల పాలగుచుండిరి. 
అటువంటి కొన్ని సంఘటనలను, మరికొన్ని ఇతర విషయములను రాబోవు 
యధ్యాయములో చెప్పెదను. 


ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీ సాయినాధాయ నమః 
జో 
శ్రీసాయిసచ్చరిత్రము 


తామ్మాదవ అభ్యాయము 


షిరిడీ యాత్ర యొక్క లక్షణములు; తాత్యాకోతే పొటిల్‌; 
ఐరోపా దేశన్తుని ఉదంతము; భిక్ష యొక్క యావశ్యకత; 
భక్తుల యనుభవములు - తర్ణడ్‌ కుటుంబము; ఆత్మారాముని భార్య 
బాబాకు నంతుష్టిగా భోజము పెట్టుట యెట్లు?; నీతి 


షిరిడీ యాత్ర యొక్కలక్షణములు : 


షిరిడీ సందర్శనములోని యొక ప్రత్యేక విశేషమేమన, బాబా యనుమతి 
లేనిదే యెవరును షిరిడీ విడువ లేకుండిరి. బాబా యనుమతి లేక యెవరైనను 
షిరిడీ విడచి వెళ్ళినచో, వారు ఊపాంచని కష్టములు కొని 
తెచ్చుకున్నవారగుచుండిరి. బాబా యెవరినైన బయలుదేరుడని సెలవిచ్చిన 
తరువాత, ఇక షిరిడీలో నుండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు 
భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగనో లేక సూచన ప్రాయముగనో 
కొన్ని సలహాల నిచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారము నడచి తీరవలెను. 
వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ 
దిగువ అట్టి యుదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. 


01 2 


శ్రీ సాయి సచ్చరిత్రము 


తాత్యాకోతే పాటిల్‌ : 


తాత్యాకోతే పాటిల్‌ ఒకనాడు టాంగాలో కోపర్‌గాంవ్‌లో జరుగు 
సంతకు బయలుదేరెను. హడావుడిగా మసీదుకు వచ్చి, బాబాకు నమస్కరించి 
కోపర్‌గాంన్‌ సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో, “తొందర 
పడవద్దు ! కొంబెమాగుము. నంత సంగతి యటుండనివ్లు / ఊరు నిడిచి 
అనలు బయటకెక్కడికిని పోనలదు” అని అనెను. సంతకు వెళ్ళవలెననెడి 
తాత్యా యాతురతను జాచి, కసిపము శ్యామా (మాధవరావు దేశపాండే) 
నయిన శెంట దీసికొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను 
లెక్కచేయక తాత్యా హుటాహుటిన టాంగానెక్కి కోపర్‌గాంవ్‌ బయలుదేరెను. 
టాంగాకు కట్టిన రెండు గుజ్జములలో నొకటి మూడువందల రూపాయలు 
ఖరీదు పెట్టి (క్రొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదలి సావుల్‌ 
విహిర్‌ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్తసాగెను. కొంతదూరము 
పోయిన పిమ్మట కాలు మడతబడి యది కూలబడెను. తాత్యాకు పెద్ద 
దెబ్బలేమీ తగులలేదు గానీ, తల్లివలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి 
వచ్చెను. మరొకప్పుడు గూడా, ఇటులనే బాబా యాజ్ఞను వ్యతిరేకించి కోలా రు 
(గ్రామమునకు ప్రయాణమై, దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. 


ఐరోపా దేశస్తుని ఉదంతము : 

బొంబాయి నుండి ఐరోపా దేశస్తుడొకడు యేదో ఉద్దేశముతో బాబా 
దర్శనార్థము షిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబు చాందోర్కరు వద్ద నుంచి 
తనను గూర్చిన యొక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు 
ఒక ప్రత్యేక గుడారము వేసి, అందులో సౌకర్యముగ బస యేర్పాటు చేసిరి. 
బాబా ముందు (మోకరిల్లి, వారి చేతిని ముద్దిడవలెనను కోరికతో అతడు 
మూడుసారులు మసీదులో ప్రవేశింప యత్నించెను. కాని బాబా అతనిని 
మసీదులో (ప్రవేశించుటకు నిషేధించెను. (క్రిందుగా మసీదు ముందు గల 
బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిరి. 
అతడు తనకు జరిగిన మరియాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువ 


82 


9 ఫలి తొమ్మి దవ అధ్యాయము 


వలెనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందర 
పదక మరుసటి దినము పొమ శని బాబా చెప్పెను. తక్కినవారు కూడ బాబా 
ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక 
అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరెను. మొదట గుజ్జములు 
బాగుగనే పరుగెత్తినవి. సావుల్‌విహిర్‌ దాటిన కొద్దిసేపటిలో యొక సైకిలు 
అతని టాంగా కెదురు వచ్చెను. దానిని జూచి గుజ్జములు బెదరినవి. టాంగా 
తల|(క్రిందులయ్యెను. ఆ పెద్దమనిషి (క్రిందబడి, రోడ్డుపై కొంత దూరము 
ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసికొనుటకై కోపర్‌గాంవ్‌లో 
ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా 
యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు, బాబా 
యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు 
(గహించిరి. 
భిక్ష యొక్కయావశ్యకత : 

బాబాయే భగవంతుడయినచో వారు భిక్షాటనముచే జీవితమంతయు 
గడుపనేల ? యను సందియము చాలామందికి కలుగవచ్చును. దీనికి 
(1) భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు ? (2) పంచసూనములు, 
వానిని పోగొట్టుకొను మార్గమేది ? యను రెండు ప్రశ్నలకు వచ్చు 
సమాధానముతో సమాధానపడును. 

సంతానము, ధనము, కీర్తి సంపాదించుట యందాపేక్ష వదలుకొని 
సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించు 
చున్నవి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికొని తినలేరు. వారికి 
భోజనము పెట్టు బాధ్యత గృహస్టులపై గలదు. సాయిబాబా గృహస్త్టుడు 
కారు] వాన(ప్రస్టుడు కూడ కారు; వారస్థలిత (బ్రహ్మచారులు. బాల్యము 
నుంచి బ్రహ్మచర్యమునే అవలంభించుచుండిరి. ఈ సకల జగత్తంతయు 
వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు 
ఆధారపడి యున్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన 
చేయు హక్కు సంపూర్ణముగా కలదు. 


us 


శ్రీ సాయి సచ్చరిత్రము 649 
పంచసూనములు, వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. 
భోజన పదార్థములు తయారుచేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక 
చేయవలెను. అవి యేవన : 1) దంచుట లేక రుబ్బుట, 2) విసరుట, 
3) పాత్రలు తోముట, 4) ఇల్లు ఊడ్చుట, తుడుచుట, 5) పొయ్యి 
యంటించుట. ఈ అయిదు పనులు చేయునప్పుడనేక (క్రిమి కీటకాదులు 
మరణించుట తప్పదు. గృహస్తులు ఈ పాపము ననుభవించవలెను. ఈ 
పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు (ప్రబోధించు చున్నవి. 
1) (బహ్మయజ్ఞము, 2) వేదాధ్యయనము, 3) పిత్సృయజ్ఞము, 4) దేవయజ్ఞము, 
5) భూతయజ్ఞము, 6) అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ 
యజములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. 
Sy థి 
మోక్షసాధనమునకు ఆత్మ సాక్షాత్కారమునకు యివి తోడ్పడును. బాబా 
యింటింటికి వెళ్ళి భిక్ష యడుగుటలో, ఆ గృహస్టులకు వారు చేయవలసిన 
కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చినట్టయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే యింత 
అజా లూ (ఈం 
గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు ! 


భక్తుల యనుభవములు ; 


శ్రీకృష్ణుడు భగవద్గీత (9 అ. 26 క్రో) యందు “శ్రద్ధాభక్తులతో ఎన్సరేని 
పత్రము గాని వుష్పుముగాని ఫలము గాని లేదా నీరు గాని యర్హించినబో 
దానిని నేను గ్రహించెదను” అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి 
యింకా సంతోషదాయకమగు విషయమేమన, తమ భక్తుడేదైన తమకు 
సమర్పించవలెననుకొని, యే కారణము చేతైనను ఆ సంగతి మరచినచో, 
అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి, ఆ నివేదనను (గ్రహించి 
యాశీర్వదించువారు. అట్టి యుదాహరణలు కొన్ని యీ (క్రింద 
చెప్పబోవుచున్నాను. 


తూ 


అ ఫి రాలు. తొమ్మిదవ అధ్యాయము 


(కద్‌ కుటుంబము: 

| రామచంద్ర ఆతా రామ్‌ వురఫ్‌ బాబాసాహెబు తర్ధడ్‌ యొకానొకప్పుడు 
(ప్రార్థన సమాజస్టుడైనను, తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని 
భార్యాపుత్రులు కూడ బాబాను మిగుల (ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లీ 
కొడుకులు షిరిడీకి పోయి యచ్చట వేసవి సెలవులు గడుపవలెనని 
నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను, కొడుకు మాత్రము 
దానికి మనఃస్ఫూర్తిగ ఇష్టపడలేదు. కారణమేమన తన తండ్రి ప్రార్థన 
సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబా యొక్క పూజ సరిగా 
చేయకపోవచ్చునని సంశయించెను. కాని, బాబాపూజను తాను 
నియమానుసారము సక్రమముగా చేసెదనని తండ్రి వాగ్డానము చేయుటచే 
బయలుదేరెను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. 


ఆ మరుసటి దినము శనివారమునాడు తండ్రియగు తర్థడ్‌ 
పెందలకడనే నిద్రలేచి, స్నానముచేసి, పూజను ప్రారంభించుటకు ముందుగా 
బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి, యేదో లాంఛనము వలె 
కాక, తన కుమారుడు చేయునట్లు పూజను (శ్రద్దగా తనచే చేయింప 
వలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగ కలకండను 
అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. 


ఆనాటి సాయుం[తము, ఆ మరునటి దినము, అనగా 
ఆదివారమునాడు, పూజ యంతయు సవ్యముగా జరిగెను. రోమవారము 
కూడ చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్టు పూజ చేసి యుండలేదు. 
పూజయంతయు కొడుకునకు వాగ్గానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు 
సంతసించెను. మంగళవారము నాడు పూజనెప్పటివలె సలిపి కచేరికి పోయెను. 
మధ్యాహ్నమింటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము 
లేకుండుట గమనించెను. నౌఖరును అడుగగా ఆనాడు నైవేద్యమిచ్చుట 
మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే 
భోజనమునకు కూర్చున్న ఆత్మారామ్‌ వెంటనే లేచి, బాబా పటమునకు 
సాష్టాంగ నమస్కారము చేసి, బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ 


శ్రీ సాయి సచ్చరిత్రము. యల. Gf 


విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటిని పిరిడీలో 
నున్న తన కొడుకునకు వ్రాసి, బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో 
మంగళవారము మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను. 


అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు 
ముందు, ఆత్మారాముని భార్యతో బాబా యిట్లనెను : “తల్లీ ! నమయిన 
తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ యింటికి పోయినాను. తలుపు 
తాళము వేసీయుండెను. ఎలాగుననో లోపల (్రనేళించితిని. కాని అక్కడ 
తినుటకేమి లేకపోవుటచే తిరిగి వచ్చి తిని” అనెను. 


బాబా మాటలు ఆమెకేమియు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న 
కుమారుడు మా(త్రము ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటులు జరిగినవని 
(గహించి, యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు 
బాబా పూజను అక్కడనే చేయుమని, యింటికి పోనవసరము లేదని చెప్పెను. 
వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగ తండ్రికి 
ఉత్తరము వ్రాసి, బాబా పూజను అశ్రద్ద చేయవద్దని వేడుకొనెను. ఈ రెండు 
ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్య 
స్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా ! 
ఆత్మారాముని భార్య : 

ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె మూడు 
పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి : 
1) వంకాయ పెరుగుపచ్చడి, 2) వంకాయ వేపుడు కూర, 3) పేడా. బాబా 
వీనినెట్టు (గ్రహించెనో చూచెదము. 

బాం(ద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి 
భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. 
ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి 
పురందరుని భార్య చేతికిచ్చి యొక వంకాయతో పెరుగు పచ్చడిని 
రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడీ చేరిన 


తప 


9 ఫలి తొమ్మి దవ అధ్యాయము 


వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రము చేసి బాబా 
భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబాకా పచ్చడి చాలా 
రుచిగా నుండెను. కాన దాని నందరకు పంచి పెట్టెను. వెంటనే, తనకు 
వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెనని బాబా అడిగెను. ఈ సంగతి 
భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరచిరి. అది వంకాయల కాలము కాదు 
గనుక యామె కేమియు తోచకుండెను. వంకాయలు ఎట్టు సంపాదించుట 
యనునది ఆమెకు సమస్య యాయెను. వంకాయపచ్చడి తెచ్చినదెవరని 
కనుగొనగా పురందరుని భార్యయని తెలియుటచే వంకాయ వేపుడు గూడ 
ఆమెయే చేసి పెట్టవలెనని ఆమెకు కబురంపిరి. అప్పుడందరికి వంకాయ 
వేపుడును బాబా యెందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు 
యందరాశ్ళర్యపడిరి. 


1915 డిసెంబరులో గోవింద బలరాం మాన్‌కర్‌ యనువాడు పిరిడీకి 
పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలెననుకొనెను. ప్రయాణమునకు 
పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైన 
పంపవలెననుకొని ఇల్లంతయు వెదకెను. కాని యొక్క పేడా తప్ప యేమియు 
గాన్సించలేదు. ఆ పేడా కూడా యప్పటికే బాబాకు నైవేద్యముగ సమర్పింప 
బడి యుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచార(గ్రస్తుడై 
యుండెను. కాని బాబా యందున్న భక్తి ప్రమలచే ఆమె యా పేడాను 
అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమి ్యయుండెను. 
గోవిందుడు షిరిడీ చేరెను; బాబాను దర్శించెను. కానీ, పేడా తీసికొని వెళ్ళుట 
మరచెను. బాబా అప్పటికి ఊరకుండెను. సాయం(త్రము బాబా దర్శనమునకై 
వెళ్ళినప్పుడు కూడ అతడు పేడా తీసికొనిపోవుట మరచెను. అప్పుడు బాబా 
యోపిక పట్టక తనకొరకేమి తెచ్చినావని యడిగెను. ఏమియు తీసికొని రాలేదని 
గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, “నివు యింటినద్ధ బయలు 
దేరునవ్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా”? 
యని యడిగాను. కుజ్బవాడదియంతయు జ్ఞప్తికి దెచ్చుకొని సిగ్గుపడెను. 


ae 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వ 


బాబాను క్షమాపణ కోరెను. బసకు పరుగెత్తి పేడాను దెచ్చి బాబా చేతికిచ్చెను. 
చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున (మ్రింగెను. ఇవ్విధముగా 
ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రేతిపూర్వకముగ స్వీకరించెను. 
“నా భక్తులు నన్ఫైట్లు భానింతురో, నేను వారి నానిధముగనే అనుగ్రహింతును” 
అను గీతావాక్యము (4-11) నిరూపించెను. 
బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు ? 

ఒకప్పుడు ఆత్మారామ్‌ తర్థడ్‌ భార్య షిరిడీలో నాక ఇంటియందు 
దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికి వడ్డించిరి. ఆకలితో 
నున్న కుక్క యొకటి వచ్చి మొణుగుట ప్రారంభించెను. వెంటనే తర్థడ్‌ 
భార్య లేచి యొక రొట్టెముక్కను విసరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ 
రొట్టెముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా 
బాబా ఆమెతో నిట్లనెను, “తల్లీ ! నాకు కడువునిండ గొంతువరకు భోజనము 
పెట్టినావు. నా బీవశక్తులు సంతుష్టి చెందినని. ఎల్డప్పుడు ఇట్లనే చేయుము. 
ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్టుడసత్వ 
నూడను. నాయందిట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున 
జీవికి భోజనము పెట్టిన సిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా 
బ్రస్తీయందుంచుకొనుము% ఇదంతయు ఆమెకేమియు బోధపడలేదు. కావున 
ఆమె యిట్లు జవాబిచ్చెను. “బాబా! నేను నీకెట్లు భోజనము పెట్టగలను? 
నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి యున్నాను. నేను వారికి 
డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను”. అందులకు బాబా యిట్లు 
జవాబిచ్చెను. “నీవు (పేనమువూర్తుకముగ పెట్టిన యా రొట్టెముక్కను తిని 
యిప్పటికి త్రేనువులు తీయుచున్భాను. నీ భోజనమునకు ముందు యే 
కుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే, 
నీల్టులు, సందులు, ఈగలు, అవులు నుదలుగా గలనన్బియు నా 
యంళములే. నేనే వాని యాకారములో తిరుగుచున్భాను. ఎవరయితే సకల 
జీవకోటిలో నన్ఫు జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను 
వేరు తక్కిన జీనరాళి యంతయు నేరు యను ద్వంద్రుభానమును భేదమును 


అ ఫి రాయలు. తొమ్మిదవ అధ్యాయము 
విడిచి నన్ము సేవింపుము% ఈ యమృత తుల్యమగు మాటలు యామె 
హృదయము నెంతయో కదలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో 
నిండిను. గొంతు గద్గదమయ్యెను. ఆమె యానందమునకు అంతు 
లేకుండెను. 

నీతి : 

'జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపును” అనునది యీ 
యధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, 
భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుని ప్రతి జీవియందు 
చూడుమని (ప్రబోధించుచున్నవి. ఈ యధ్యాయము చివర చెప్పిన 
యుదాహరణము వలనను, ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను, 
సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను, తమ ఆచరణ రూపమున 
చూపి, యనుభవ పూర్వకముగా నిర్దారణ చేసియున్నారని స్పష్టమగును. 
ఉపనిషదాది (గ్రంథములలో (ప్రతిపాదింపబడిన తత్త్వమును అనుభవ 
పూర్వకముగ ప్రబోధించిన సమర్హ సద్ద్లురుడే శ్రీ సాయిబాబా. 


తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 
పదవ అధ్యాయము 


సాయిబాబా జీవిత విధానము; బాబా వారి శయన లీల; బ్రహ్మము యొక్క 
నగుణావతారము; షిరిడీలో బాబా నివాసము - వారి జన్మ తేది; బాబా లక్ష్యము- 
వారి బోధలు; నాయిబాబా గుద్గురువు; బాబా వాలి యణకువ; శానావళి; 
మహాత్ముల కథా శ్రవణము - వారి సౌంగత్యమే అతి నులభమార్లము 


సాయిబాబా జీవిత విధానము : 

ఎల్లప్పుడు శ్రీ సాయిబాబాను భక్తి ప్రమలతో జ్ఞప్తియందు 
యుంచుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడు తమ ఆత్మ స్వరూపమునందే 
లీనమై, సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు; వారి 
ఫ్‌ శ్రరణయే జీవన శ్రరణరూపమైన సంసారమనెడు చిక్కుముడిని విప్పు 
తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత (శ్రేష్టము సులభతరముయైన 
సాధనము. దీనిలో వయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును 
పొందవచ్చును. అందువలన ఇక ఆలన్యము చతర. వరన 
దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు (ప్రతి నిమిషమును ఈ 
సాధనమును అనుష్టించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. 
గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమి న్‌ కొల్పినచో వారు మన 
యదృష్టమును బాగుచేయగలరు. వారిని (శ్రద్దగా సేవించినచో సంసార 
బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది 

902 


9 ఫలి గ్ర గ్రర అధ్యాయము 


షడ్డర్భనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్దురుని 
సరంగుగా జేసికొన్నచో, కష్టములు చింతలతో కూడిన సంసారమనే 
సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు, నదులు 
దాటునప్పుడు మనము ఓడ నడ బువా నియరదు నమ్మకముంచినట్టు, 
సంసారమనే సాగరమును దాటుటకు సద్దురువనే సరంగుపై పూర్తి 
నమ్మకముంచవలెను. భక్తుల యొక్క యంతరంగమున గల భక్తి ప్రేమలను 
బట్టి, సద్గురువు వారికి జ్ఞానమును శాశ్యతానందమును ప్రసాదించును. 


గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల 
యనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా 
యెక్కడ నివసించెను ? ఏలాగున జీవించెను ? ఎట్లు శయనించెడివారు ? 
భక్తులకు ఎట్టు బోధించుచుండెను ? మొదలగునవి చెప్పుదుము. 


బాబావారి శయనలీల ; 


మొట్టమొదట బాబా యెచ్చట పరడుకొనుచురడెనో, ఎట్టు పండుకొను 
చుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబు డేంగలే, సుమారు నాలుగు 
మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు గల యొక కట్ణ బల్లను బాబా పడకకని 
తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా, బాబా దానిని 
మసీదు యొక్క దూలములకు ఊయలవలె ప్రేలాడునట్లు చినిగిన పాతగుడ్డ 
పీలికలతో గట్టి, దానిపై పండుకొన మొదలిడెను. గుడ్డ పీలికలు పలుచనివి, 
యే మాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును 
మోయుటయే గగనము. ఇంక బాబా యొక్క బరువును కూడ కలిపి 
అవియెట్టు భరించుచుండె ననునది యాళ్ళర్య వినోదములకు హేతువయ్యెను. 
ఆ పాతగుడ్డ పీలికలు యంత బరువును మోయగలుగుట నిజముగ బాబా 
లీలయే. బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలయందు నాలుగు ద్‌ప్రప్పు 
(ప్రమిదలుంచి రాత్రి యంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇదియేమి 
చిత్రము ! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలము 
చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా: యెక్కడిది"? బాబా బల్లపైన 

91 2 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వ 


పండుకొనిన యా దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే ! 
ఆ బల్ల పైకి బాబా యెట్లు ఎక్కుచుండెను ? ఎట్టు దిగుచుండెను ? అనునవి 
యందరకు యాశ్చర్యము కలిగించుచుండెను. అనేకమంది ఉత్సుకతతో 
బాబా బల్లపైకి యెక్కుట, దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండెడివారు. 
కాని బాబా యెవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత 
చూచుటకు జనులు గుంపులు గుంపులుగ గుమిగూడుచుండుటచే బాబా 
విసుగుచెంది నొకనాడు యా బల్లను విరచి పారవైచిరి. అష్టసిద్దులు బాబా 
యధీనములు. బాబా వాని నపేక్షించలేదు, వానికొరకు నే అభ్యాసములు 
చేయలేదు. వారు పరిపూర్చులు గనుక సహజముగనే అవి వారికి సిద్దించెను. 
బ్రహ్మము యొక్కసగుణావతారము : 

సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహముతో గాన్సించినను 
వారు సర్వహృదయాంతరస్టులు. అంతరంగమున వారు పరమ నిరీహులు 
నిస్పృహలైనప్పటికి, బాహ్యమునకు లోకహితము కోరువానిగ గనిపించువారు. 
అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ, బాహ్య దృష్టికి మాత్రము 
తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయ పడుతున్న వారి 
వలే కనిపించెడివారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టయినను, 
బయటకు చంచల మనస్కుని వలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ 
సతి యందున్నప్పటికిని, బయటకు దయ్యమువలె నటించుచుండెడివారు. 
లోపల యద్ద్వైతియెనను బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వానివలె 
గాన్సించుచుండెను. ఒక్కొక్కప్పుడందరిని (ప్రేమతో చూచెడివారు. 
ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు ఏసరుచురిడరాః ఒక్కొక్కప్పుడు వారిని 
తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున జేర్చుకుని, ఎంతో 
నెమ్మదితోను, శాంతముతోను, ఓరిమితోను, సంయమముతోను 
వ్యవహరించెడివారు. 


బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు; 
భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడు సం 


92 2 


యాసనమందు స్థిరముగ నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు 
చేసెడివారు కారు. చిన్న చేతికజ్ట (సటకా) యే వారు సదా ధరించెడి దండము; 
చింతా రహితులై యెప్పుడు శాంతముగా నుండేవారు. సిరిసంపదలను గాని, 
కీర్తి ప్రతిష్టలను గానీ లక్ష్యపెట్టక, భిక్షాటనముచే నిరాడంబరులై జీవించెడివారు. 
అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడు బాబా 'అల్లామాలిక్‌' (భగవంతుడే 
యజమాని) అని యనెడివారు. భక్తులయందు అవిచ్చిన్నమైన పరిపూర్ణ 
(ప్రేమానురాగాలను కలిగి యుండెడివారు. ఆత్మ జ్ఞానమునకు ఆయన గని, 
దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము 
అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, 
విశ్వమంతయు నావరించినట్టిది మైన ఆ పరబ్రహ్మ తత్త్వమే సాయిబాబాగా 
యవతరించినది. ఎంతో పుణ్యము చేసుకొన్న అదృష్టవంతులు మాత్రమే 
యా నిధిని పొందగలిగిరి. (గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క 
నిజతత్త్వ్యమును (గ్రహించలేక, వారినొక సామాన్యమానవునిగా నెంచినవారు 
నిజముగ దురదృష్టవంతులు. 


షిరిడీలో బాబా నివాసము - వారి జన్మతేది : 

బాబా యొక్క తల్లిదం|(డ్రుల గురించి గాని, వారి సరియైన జన్మ 
తేదీగాని యెవరికిని తెలియదు. వారు షిరిడీలో వుండిన కాలాన్ని బట్టి 
దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 యేండ్ల ప్రాయమున 
షిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచట నుండిరి. హఠాత్తుగా అచట 
నుండి అదృశ్యులై, కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని 
బౌరంగాబాదుకు సమీపమున గనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున 
చాంద్‌పాటీలు పెండ్లిగుంపుతో షిరిడీ. చేరిరి. అప్పటినుండి 60 
సంవత్సరములు షిరిడీ వదలక యచ్చటనే యుండి, 1918వ సంవత్సరములో 
మహాసమాధి చెందిరి. దీనినిబట్టి బాబా సుమారు 1838వ సంవత్సర 
(ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును. 


శ్రీ సాయి సచ్చరిత్రము 


బాబా లక్ష్యము - వారి బోధలు : 

17వ శతాబ్దములో రామదాసను యోగిపుంగవుడు (1608 - 81) 
వర్షిల్లైను. గోబ్రాహ్మాణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును 
వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట 
హిందువులకు మహమ్మదియులకు తిరిగి వైరము (ప్రబలెను. వారి మధ్య 
సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడు 
వారు చెప్పెడి హితవు “పొందావ్రల దైననుగిం శ్రీరాముడును, 
మహమ్మదీయుల దైనము/ు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య యేమీ 
భేదము లేదు. అట్టయినస్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట 
యెందులకు ? ఓ అజ్ఞానులారా / చేతులు చేతులు కలిపి రెండు జాతులును 
కలిసి మెలిసి యుండుడు. బుద్దితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకనుత్యమును 
నమమార్చుడు. వివాదము వల్లగాని, ఘర్షణ వల్లగాని ప్రయోజనము లేదు. 
అందుచే వివాదము విడువుడు. ఇతరులతో పోటీపడకుడు. మీ యొక్క 
వుద్దిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. 
యోగము, త్యాగము, తసస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. వీనిలో 
నేదైన అనలంబించి మోక్షమును సంపాదించనిబో మీ జీవితము వ్యర్థము. 
ఎనరైన మీకు కీడు చేసినబో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు 
మీరేమైన బేయగలిగినబో నాౌల్హవ్రుడు మేలు మాత్రమే చేయుడు” 
సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపరసాధనము. 
సాయిబాబా సద్గురువు : 

గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు 
ఇంటింటికి తిరుగుచు విణ, చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మికాడంబరము 
చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము 
లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కాని 
మత మనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవి(త్రులు. 


తహ 


9 ఫలిత గ్ర స్ప అధ్యాయము 


సాయిబాబా తన గొప్పతన మెన్నడును ప్రదర్శించవలె ననుకొనలేదు. 
వారికి దేహాభిమానము ఏ మాత్రము లేకుండెను. కాని భక్తుల యందు మిక్కిలి 
పేమ మాత్రము ఉండెడిది. నియతగురువులని అనియత గురువులని 
గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింప బడినవారు. 
అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి యేదైన సలహానిచ్చి 
మన యంతరంగముననున్న సుగుణమును వృద్ధిచేసి మోక్షమార్గము 
త్రొాక్కునట్టు చేయువారు. నియత గురువుల సహవాసము “నీవు నేనిను 
ద్వంద్వ భావనను పోగొట్టి, అంతరంగమును యోగమున ప్రతిష్టించి 
“తత్వమసి” యగునట్టు చేయును. సర్వవిధముల (ప్రపంచ జ్ఞానమును 
బోధించు గురువులనేకులు గలరు. కాని మనల నెవరయితే సహజస్థితి 
యందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపుటునికికి అతీతముగా తీసికొని 
పోయెదరో వారే సద్గురువులు. సాయిబాబా యట్టి సద్గురువు. వారి మహిమ 
వర్షనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో, బాబా వారి యొక్క భూత, 
భవిష్యద్వర్తమానములన్నిటిని చెప్పువారు. (ప్రతి జీవియందు బాబా 
దైవత్వమును జూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. 
నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల 
యవసరముల గూడ దిర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. 
మానవ దేహముతో సంచరించినప్పటికి, వారికి గృహదేహాదులయందు 
యభిమానము లేకుండెను. శరీరధారులవలె గనిపించినను వారు నిజమునకు 
నిశ్ళరీరులు, జీవన్ముక్తులు. 

బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. 
ఏది తినుచున్నను, త్రాగుచున్నను, తమ దొడ్డలోనో, పొలములలోనో పనిచేసి 
కొనుచున్నను, వారెల్లప్పుడు సాయిని జ్జప్తి యందుంచుకొని సాయి మహిమను 
కీర్తించుచుండేవారు. సాయి తప్ప యింకొక దైవమును వారెరిగి యుండలేదు. 
షిరిడీ స్త్రీల (ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్లించుటకు మాటలు 
చాలవు. వారు పామరులయినప్పటికి, వారికున్న స్వల్ప భాషా బ్ఞానముతోనే 


ఫ 55 2 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
(ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర 
జ్ఞానము శూన్యమయినప్పటికి వారి పాటలలో నిజమైన కవిత్వము 
గానవచ్చును. యదార్ధమైన కవిత్వము పాండిత్యమువల్ల రాదు. అది యసలైన 
(ప్రీమవలన వెలువడును. కవిత్వము స్వచ్చమైన (పేమభావము నుండి 
వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన (శ్రోతలు 
ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలనన్నియు “ఎకతితపదగ్‌న వ్వ సూల 
అను(గహముంటే, ఏ భక్తుడయిన వీనిని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా 


పుస్తక రూపముననో (ప్రకటించిన యెంతయో బాగుండును. 


బాబావారి యణకువ : 

భగవంతునికి ఆరు లక్షణములు గలవు. (1) కీర్తి (2) ధనము, 
(3) అభిమానము లేకుండుట, (4) జ్ఞానము, (5) మహిమ, (6) జొదార్యము. 
ఈ గుణములన్నియు బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమున 
అవతరించిన భగవతత్త్యమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము 
అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన, 
వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి యెవరికి గలదు ? భక్తుల కొరకు 
బాబానోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీ దేవి కూడా వెరగు 
చెందును. ఒక యుదాహరణ. బాబా మిక్కిలి యణకువతో నిట్లనెడివారు : 
“బానిసలకు బానిసనగు నేను మీకు బుణగ్రన్గుడను. మీ దర్భనముచే నేను 
త్సస్తుడవైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యజుద్ధములో 
నేనొక పురుగును. అట్లగుట నలన నేను ధన్యుడను”. ఏమి వారి యణకువ! 
బాబా యొక్క యీ వాక్యములను (ప్రచురించుట ద్యారా బాబాను 
కించపరిచితినని ఎవరైన యనినచో, యీ నా అపరాధమునకు బాబాను 
క్షమాపణ కోరెదను; తత్సాపపరిహారార్థమై బాబా నామజపము చేసెదను. 

బాహ్యదృష్టికి బాబా ఇం[ద్రియ విషయముల ననుభవించువానివలె 
కన్పట్టినను, ఇం(ద్రియానుభూతులతో వారికేమాత్ర మభిరుచి యుండెడిది 
కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు 


ఫ56 2 


భుజించునప్పుటికి దేనియందు వారికి రుచి యుండెడిది కాదు. వారు 
ప్రపంచమును చూచుచున్నట్టు గాన్సించినను వారికి దానియందేమాత్రము 
ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతునివలె యస్టలిత 
(బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ద 
చైతన్య స్వరూపులు; కోరికలు, కోపము మొదలగు భావవికారములు శాంతించి, 
స్వాస్థ్యము చెందెడి విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, 
పరిపూర్ణులు. దీనిని వివరించుట కొక యుదాహరణము. 


నానావళ : 

షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావళి. అతడు 
బాబా విషయములను, పనులను చక్క పట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా 
వద్దకు పోయి, బాబాను వారి గద్దె (ఆసనము) నుండి లేవవలసినదనీ, దానిపై 
తాను కూర్చుండవలెనని తనకు బుద్ది పుట్టినదనీ అనెను. వెంటనే బాబా 
లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి, 
బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావళి 
బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె 
మీద నుండి దిగిపొమ్మనినను, దానిపై నింకొకరు కూర్చొనినను, బాబా యెట్టి 
యసంతుప్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి యెంతగా (ప్రేమించువాడనిన, 
అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవనాడు దేహత్యాగము చేసెను. 
మహాత్ముల కథా శ్రవణము - వారి సాంగత్యమే అతిసులభ మార్గము: 

సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికి, వారి చర్యలను 
బట్టి వారు యసాధారణ బుద్ది కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు 
చేయునదంతయు తమ భక్తుల మేలుకొరకే. వారు ఆసనములు గాని, 
యోగాభ్యాసములు గాని, మం(త్రోపదేశములు గాని తమ భక్తులకు 
ఉపదేశించలేదు. తెలివితేటలను (ప్రక్కకు బెట్టి సాయి సాయి” యను 
నామమును మా(త్రము జ్ఞప్రియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో వారు 
సర్వ బంధనముల నుండి విముక్తులై, స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మం(త్ర జపము 
చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీతుపడును, 
తక్కిన వర్షముల వారికి అవి ఉపయుక్తములుకావు. ఆలోచించుటే మనస్సు 
యొక్క పని. అది యాలోచించకుండ యొక్క నిముషమైన నుండలేదు. 
దానికేదైన ఇంద్రియ విషయము జ్ఞప్తికి దెచ్చినచో, దానినే చింతించుచుండును. 
గురువును జ్ఞప్తికి దెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా 
యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్దగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి 
యందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు 
క్రీరనయు. 


మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనములవలె 
కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారము 
నందు గల భయములన్నిటిని పారద్రోలి పారమార్ధిక మార్గమునకు దీసికొని 
పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు; వానినే 
మననము చేయుడు; వానిలోని సారాంశమును జీర్షించుకొనుడు. ఇంత 
మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక (స్తీ శూద్రాది అన్ని వర్లములవారు 
కూడ పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగుల్కొనియున్నను 
సు మనస్సును సాయిబాబా కర్పింపుడు, వారి కథలు వినుడు. వారు తప్పక 
మనలను అను[గ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో 
మరి దీని నెందుకు అందరు అవలంబించకున్నారు ? అని యడుగవచ్చు. 
కారణమేమన; భగవంతుని కృపాకటాక్షము లేని యెడల మహాత్ముల 
చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే 
సర్వము నిరాటంకము, సుగమము యగును. మహాత్ముల కథలు వినుట 
యనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యముచే కలుగు 
ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన యహంకారమును, దేహాభిమానమును 
నశింపజేయును; చావు పుట్టుకలనే బంధములను కూడ నశింపజేయును; 
హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ద చైతన్యరూపుడగు 


తప 


9 ఫలి గ్ర గ్రర్ట అధ్యాయము 


భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొనిపోవును. విషయ వ్యామోహముల 
యందు మనకు గల యభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖము 
లందు విరక్తి కలుగజేసి పారమార్షిక మార్గమున నడుపును. మీకు భగవన్నామ 
స్మరణము పూజ భక్తి వంటి యితర సాధనము లేవియు లేకపోయినను, 
కేవలము హృదయపూర్వకముగ మహాత్ముల నాశయించినచో చాలును, వారు 
మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ములు 
అందుకొరకే నవతరించెదరు. (ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, 
గోదావరీ, కృష్ణా, కావేరీ మున్నగు పవిత్ర నదులు కూడ మహాత్ములు వచ్చి 
తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛించు 
చుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే 
మనకు సాయిబాబా పాదముల నాశ్రయించు భాగ్యము కలిగినది. 

మసీదుగోడ కానుకొని ఊదీ మహా ప్రసాదమును తన భక్తుల యోగ 
క్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క 
అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి 
యుండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు 
చేయుచూ ఈ అధ్యాయమును ముగించెదము. 


పదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు ఆతు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


పదనాకండవ అధ్యాయము 


నుగుణ బ్రహ్మ స్వరూవమే సాయిబాబా; డాక్టర్‌ పండితుని వూజు; 
వోజీు నిద్దీఖ్‌ ఫ్రాల్ళే;: వంచభూతములు బాబా స్వాధీనము 


అటి 


సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా : 


భగవంతుడు లేదా (బ్రహ్మము రెండు విధములుగా నవతరింప 
వచ్చును. (1) నిర్గుణ స్వరూపము, (2) సగుణ స్వరూపము. నిర్గుణ 
స్వరూపమునకు ఆకారము లేదు. సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. 
రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటిదానిని కొందరు 
ధ్యానింతురు; రెండవదానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ 
అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు. 
కావున:దానీనేె అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము గలిగి 
యున్నాడు; కావున సహజముగ భగవంతుని గూడ ఆకారముతో సగుణ 
స్వరూపునిగ భావించి పూజించుట సులభము. 

కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు (బ్రహ్మమును పూజించిన 
గాని మన భక్తి ప్రేమలు వృద్దిచెందవు. క్రమముగ ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు 


100౫ 


అ ఫి వి గ్రగ్ర నంర౦ద్రన అధ్యాయము 
పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, 
సూర్యుడు, నీరు, (బ్రహ్మము - ఈ ఏడును పూజనీయములు. కాని సద్గురువు 
వీని యన్నిటికంటె నుత్క్రుష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున 
ధ్యానించెదము గాక ! వారు రూపుదాల్చిన వైరాగ్యము; నిజ భక్తులకు వఐ(శ్రాంతి 
ధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే యాసనముగ, మన 
కోరికలన్నియు విసర్జించుటయే పూజా సంకల్పముగ జేసి వారిని 
ఉవాసింతుము గాక ! కొందరు సాయిబాబా యొక భగవద్భక్తుడనెదరు; 
కొందరు మహాభాగవతుడందురు; కాని మాకు మాత్రము బాబా సాక్షాత్తు 
భగవంతుని యవతారమే. వారు క్షమాశీలురు, (కోధరహితులు, బుజు 
వర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా 
యాకారముతో కనిపించినప్పటికి వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, 
నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం 
చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్టు చేమలకు 
బీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచూ సాగిపోతున్నటులే, 
సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖ 
శాంతులను ప్రసాదించుచూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత 
యందు శ్రీకృష్ణుడు, మహాత్ములు తన యాత్మయనియు, తన సజీవ ప్రతిమ 
యనియు, తానే వారనియు, వారే తాననియు నుడివి యున్నాడు. వర్షింప 
నలవికాని యా సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున 
నవతరించెను. [శుతులు (బ్రహ్మమును ఆనంద స్వరూపముగా 
వర్షించుచున్నవి (తైత్తిరీయ ఉపనిషత్తు). ఈ సంగతి పుస్తకములందు 
చదువుచున్నాము. కాని భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో 
అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. 
వారు తమ యాసనము కొరకు ఒక గోనెసంచి నుపయోగించెడివారు. భక్తులు 
దానిపై చిన్న పరుపువేసి, ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా 
తన భక్తుల కోరికను మన్నించి, వారి వారి భావాన్ననుసరించి తనను 
పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరములతోను, 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


కొందరు విసనకట్ణలతోను విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను 
(మోగించుచుండిరి. కొందరు వారికి అర్యపాద్యములను సమర్సించుచుండిరి. 
కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు 
తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించు 
చుండిరి. షిరిడీలో నివనించుచున్నట్టు కాన్సించినప్పటికి వారు 
సర్వాంతర్యామి; ఎక్కడ జూచినను వారె యుండువారు. భక్తులు బాబా 
యొక్క సర్యాంతర్యామిత్వమును (ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. 
సర్వాంతర్యామియగు యా సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ 
నమస్కారములు. 
డాక్టరు పండితుని పూజ : 

తాత్యాసాహెబు నూల్కరు మిత్రుడైన డాక్టరు పండిత్‌ యొకసారి 
బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట 
మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్‌ కేల్కరు వద్దకు 
పొమ్మని బాబా చెప్పెను. డాక్టరు పండిత్‌ అటులనే దాదాభట్‌ వద్దకు పోయెను. 
దాదాభట్‌ అతనిని సగౌరవముగా ఆహ్యానించెను. 

బాబాను పూజించుటకై పూజాసామా[గ్రి పళ్ళెముతో దాదాభట్‌ మసీదుకు 
వచ్చెను. డాక్టరు పండిత్‌ కూడ అతని ననుసరించెను. దాదాభట్‌ బాబాను 
పూజించెను. అంతకు మునుపెవ్వరును బాబా నుదుటిపై చందనము 
పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా 
కంఠమునకు చందనము పూయుచుండెను. కాని యీ అమాయిక భక్తుడగు 
డాక్టరు పండిత్‌ దాదాభట్‌ యొక్క పూజాపళ్ళెరము నుండి చందనమును 
దీసికొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగ (వ్రాసెను. అందరికి ఆశ్చర్యము 
కల్లునట్టు బాబా ఒక్క మాటయిననూ అనక యూరకుండెను. ఆనాడు 
సాయంకాలము దాదాభట్‌ బాబాను ఇట్టడిగెను. “బాబా ! మేమెవరయిన 
మీ నుదుటిపై చందనము పూయుదుమన్న నిరాకరింతురే ! డాక్టరు 
పండిత్‌ వ్రాయగా ఈనాడేల యూరకుంటిరి ?” అందులకు బాబా 

1022 


ఆ ఫిఫా గ్థ గ్ర (నంక౦డ్రవ అధ్యాయము 


ప్రసన్నముగ యిట్లు సమాధానమిచ్చెను : “నేనొక ముసల్మానుననీ, తానొక 
నద్రాహ్మాణుడనని, ఒక నుహమ్మదీయుని పూజించుట ద్యారా తాను 
మైలపడిపోవుదుననే దురభిమానము లేకుండా, ఆతడు నాలో తన గురువును 
భావించుకొని అట్టు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్గు కట్టిపడవేసినది. 
అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను ?” దాదాభట్‌ ఆ తరువాత డాక్టరు 
పండిత్‌ని ప్రశ్నించగా అతడు, బాబాను తన గురువుగా భావించి తన 
గురువున కొనరించినట్టు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను. 


భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా 
సమ్మతించినను, ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా (ప్రవర్తించువారు. 
ఒక్కొక్కప్పుడు వూజా(ద్రవ్యముల వళ్ళామును విన రివ ఈతుచు 
ఉ(గావతారమును దాల్బెడివారు. అట్టి సమయములలో బాబాను 
సమీపించుటకు కూడా యెవ్వరికీ ధైర్యము చాలెడిదికాదు. ఒక్కొక్కప్పుడు 
భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటె మెత్తగా 
గనిపించెడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు (ప్రతిరూపము వలే 
గాన్సించుచుండిరి. బయటికి కోపముతో నూగిపోవుచూ, కళ్ళెజ్దు జేసినప్పటికీ, 
వారి హృదయము మాత్రము మాతృ హృదయమువలే అనురాగమయము. 
వెంటనే వారు తమ భక్తులను (ప్రేమతో దగ్గరతీసి, “నేనెప్పుడూ యెనరిపైనా 
కోసించి యెరుగను. తల్లి తన బిడ్డల నెక్కడైనా తరిమివేయునా ? సముద్రము 
తనను చేరు నదులనెప్పుడైన తిరుగగొట్టునా ? నేను మిమ్ములనెందుకు 
నిరాదరించెదను ? నేనెవ్లుడూ మీ యోగక్షేమములనే అ పేక్షించెదను. నేను 
మీ సేనకుడను. నేనెప్పుడూ మీ వెంటనే యుండి, పిలచిన వలుకుతాను. 
నేనెప్పుడు కోరేది మీ (పేమను మాత్రమే !” అనెడివారు. 


హాజీ సిద్దీఖ్‌ ఫాల్కే: 

బాబా యెప్పుడు ఏ భక్తుని ఎట్టు ఆశీర్వదించునో యెవరికీ తెలియదు. 
అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడియుండెను. హాజీ సిద్దీఖ్‌ ఫాల్కే కథ 
ఇందు కుదాహరణము. సిద్దీభ్‌ ఫాల్మేయను మహమ్మదీయుడు కల్యాణ్‌ 


£1032 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వ 
నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు 
చావడి ఉత్తర భాగమున బస చేసెను. తొమ్మిది నెలలు షిరిడీలో నున్ననూ, 
బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న 
ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశా నిస్సృహలకు 
లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దనీ, 
నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్ట్లు, మాధవరావు దేశపాండే 
(శ్యామా) ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్దించుననియూ 
కొందరు భక్తులతనికి సలహానిచ్చిరి. అటులేయని, తన తరపున బాబాతో 
మాట్లాడుమని శ్యామాను ఫాల్కే వేడుకొనెను. శ్యామా యందులకు సమ్మతించి, 
ఒకనాడు సమయము కనిపెట్టి, బాబాతో నిట్లనియెను : 


“బాబా! ఆ ముదుసలి హాజీని మసీదులో కాలుపెట్టనీయవేల? 
ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. ఆ హాజీని 
మాత్రమెందుకు ఆశీర్వదించవు ?” దానికి బాబా యిట్లని జవాబిచ్చెను : 
“కానూ ! ఇటునంటి విషయాలలో నీనింకా ససివాడవు. నీకివన్చీ అర్థంకావు. 
అల్లా యొప్పు కొననిబో నేనేమి చేయగలను ? అల్హామియా కటాక్షము లేనిబో 
యీ మసీదులో పాదము పెట్టగలుగువారెవ్యరు ? సరే, నీవు వాని వద్ధకు 
పోయి వానిని బారనీ బావి నద్దనున్సు ఇరుకు కాలిబాటకు రాగలడేమో 
యడుగుము” ! శ్యామా పోయి హాజీని ఆ విషయము అడిగి, తిరిగి బాబా 
వద్దకొచ్చి, హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. నలుబదివేల 
రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని తిరిగి 
బాబా యడిగాను. శ్యామా వెంటనే పోయి, హాజీ తాను నాలుగు లక్షలు కూడ 
ఇచ్చుటకు సిద్దముగా నున్నాడని జవాబు తెచ్చెను. సరెమురలుపోయ్య వాని 
నిట్టడుగుము, “మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని 
మాంసము కావలెనో, వృషణములు కావలెనో కనుగొనుము” బాబావారి 
కొళంబా (మసీదులో బాబా భిక్షచేసి తెచ్చిన పదార్థములుంచెడి మట్టిపాత్రులో 
నున్న చిన్న ముక్కతోనైన సంతుష్టి చెందెదనని శ్యామా ద్యారా హాజీ బదులు 


1042 


చెప్పెను. ఇది వినగనే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబా, 
నీటికుండలను బయటికి విసరివైచి, తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు 
బోయి, తన కన్నీని పైకెత్తి పట్టుకొని, తీవ్ర స్వరంతో: “నన్ను గురించి 
యేనునుకొనుచున్భావు ? నీవేదో గొప్పువాడినన్మీ పెద్ద హోజబీనని గొప్పులు 
పోవుచూ, యేమిటేమిటో వదరుచున్దావే? నా దగ్గరా నీ ఆటలు ? ఖురాను 
చదివి నీవు తెలునుకొనదిదేనా ? మక్కా మదీనా యాత్రలు చేసితిననే 
గర్వంతో నేనెనరో తెలునుకొనలేకున్గావు !” అనుచూ, యేమేమో యింకనూ 
అతనిని తిట్టి, మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆ(గ్రహావేశములను చూచి 
హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను 
కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 
55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీని 
బాబా ప్రేమాదరములతో చూచుచూ, భోజనమునకు బిలుచుచుండెను. హాజీ 
ఆనాటి నుండి తన కిష్టము వచ్చినప్పుడెల్ల మసీదులోనికి వచ్చిపోవుచుండెను. 
బాబా యొక్కొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను. బాబా దర్పారులో 
అతను గూడ యొకడయ్యెను. 


పంచ భూతములు బాబా స్వాధీనము : 


బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు 
సంఘటనలను వర్ణించిన పిమ్మట -ఈ యధ్యాయమును ముగించెదను. 


(1) ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. 
నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. 
ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో 
నేలయంతయు జలమయమయ్యెను. పశుపక్ష్యాది జీవకోటితో సహా 
జనులందరు మిక్కిలి భయపడిరి. షిరిడీ (గ్రామంలో కొలువైయున్న శని, 
శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని 
ఆదుకొనలేదు. కావున వారందరు మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. 
తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో నున్న జనులను 
చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


నిలబడి బిగ్గరగా, “ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు” మని గర్జించిరి. 
కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను 
ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టి 
చెంది వారి వారి గృహములకు బోయిరి. 

(2) ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు 
అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు 
తాకునట్లు ఎగయుచుండెను. మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు 
తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడని గానీ, నీళ్ళు పోసి మంటలు 
చల్లార్చుడనిగాని బాబాకు సలహా నిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి 
భయాందోళనలను బాబా వెంటనే (గ్రహించి, తమ సటకాతో ప్రక్కనున్న 
స్తంభముపై కొట్టుచు, “దిగు దిగు, శాంతించుము” అనిరి. ఒక్కొక్క సటకా 
దెబ్బకు కొంచము కొంచము చొప్పున మంటలు తగ్గిపోయి, ధుని 
యధాపూర్వము మితముగ మండసాగెను. 


భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు. వారి పాదములపైబడి 
సాష్ట్రాంగనమస్కారముచేసి, సర్వస్య శరణాగతి వేడినవారినెల్ల వారు 
కాపాడెదరు. ఎవరయితే భక్తి ప్రమలతో నీ యధ్యాయములోని కథలను 
నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటినుండి విముక్తులగుదురు. 
అంతేకాక సాయియందే యుభిరుచి, భక్తి కలిగి త్వరలో 
భగవత్సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నియు నెరవేరి, తుదకే 
కోరికలు లేనివారై ముక్తిని బొందెదరు ! 


పదనొకండవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 
1062 


శ్రీసాయిసచ్చరిత్రము 


పన్నెండవ అభ్యాయము 


వ్రన్తావన: కాకా మహాజని; భావూ సాహెబు భూమాల్‌: నిమోన్‌కర్‌ భార్య 
నానిక్‌ నివాసి యగు ములేశాస్తి; రామభక్తుడైన డాక్టరు 


(2 
$$ 
క్‌ 


శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతు 
డవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసికొన్నాము. కాని 
సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును 
చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున 
ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్తుల 
వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని 
వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగ 
వారు భగవంతుని కంటె వేరుకారు. సద్న్గురుశ్రేష్టుడైన శ్రీ సాయిబాబా భక్తుల 
క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కుష్టులై, దైవీ తేజస్సుతో 
(ప్రకాశించుచు వారు అందరిని సమానముగ (ప్రేమించెడివారు. వారికి 
దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, 
ఫకీరులు అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల 
కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరచి యెప్పుడూ వారికి సహాయము 


1072 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
చేయుటకు సిద్దముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు 
రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు, 
వారి లీలలు ఎరుగుట కూడా తటస్టించదు. మరి అట్టి వారికి బాబాను 
దర్శించుకొనవలెనను బుద్ది యెట్లు పుట్టును ? కొందరు బాబాను దర్శింప 
వలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికా యవకాశము 
కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరికగల వారనేకులున్నారు. కాని 
వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో 
దర్శనము వల్ల కలుగు సంతుషిని పొందెదరు. కొందరదృష్టవ శమున వారి 
దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను నచ్చట 
ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టానుసారము పిరిడీ పోలేకుండిరి. 
అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ 
యెంతవరకు గలదో యంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా 
పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము 
బాబా ఇష్టముపైననే ఆధారపడియుండెను. 

కాకామహాజని ; 


ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. 
అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి యుత్సవమును చూడవలె 
ననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా యిట్లనిరి. “ఎప్పుడు 
తిరిగి యింటికి పోయెదవు ?” ఈ ప్రశ్న విని మహాజని యాశ్చర్యపడెను. 
కాని యేదో జవాబు నివ్వవలయును కదా ! బాబా యాజ్ఞ యెప్పుడయిన 
నప్పుడే పోయెదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా యిట్టనియెను, 
“రేవు పొమ్ము !” బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము. కావునట్లే చేయవలసి 
వచ్చెను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. 
బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే 
కనిపెట్టుకొని యున్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. 
కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన యవసరము యేర్పడెను. 


1082 


ఈ విషయమై యజమాని షిరిడీలో నున్న కాకా మహాజని కొక యుత్తరము 
కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి 
చేరినది. 
భావూసాహెబు ధుమాల్‌: 

పై దానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. పడరు వృత్తిలో నుండిన 
భావూసాహెబు ధుమాల్‌ యొకసారి కోర్టుపనిపై నిఫాడ్‌ పోవుచుండెను. దారిలో 
దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసికొని, వెంటనే నిఫాడ్‌ పోవ 
సెలవు కోరెను. కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే యింకొక 
వారముండునట్టు చేసెను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది 
నిఫాడ్‌ చేరగా, అక్కడి మేజి(స్టేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని 
తెలిసెను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. నలుగురు 
మేజి(స్టేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్‌ దానిని గెలిచెను. 
అతని కక్షిదారు విడుదలయ్యెను. 


నిమోన్‌కర్‌ భార్య : 


నిమోన్‌ (గ్రామ వతనుదారుడు, గౌరవ మేజిగస్టేటును అగు 
నానాసాహెబు నిమోన్‌కర్‌ తన భార్యతో షిరిడీలో కొంతకాలముండెను. ఆ 
దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ 
చేయుచుండిరి. బేలాపూరులో నున్న వారి కుమారుడు జబ్బుపడినట్టు కబురు 
వచ్చెను. బేలాపూర్‌ పోయి తన కుమారుని, అక్కడున్న తమ బంధువులను 
జూచి, యక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకొనెను. కాని బేలాపూర్‌ 
పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె 
సందిగ్రములో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన 
శీ సాయినాథుడే యామెనప్పుడు ఆదుకొనెను. బేలాపూరుకు పోవుటకు 
ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడా 
ముందర నానాసాహెబు మొదలగువారితో నుండెను. ఆమె బాబా వద్దకుపోయి 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము ల. Gf 


సాష్టాంగ నమస్కారము చేసి, బేలాపూరు పోవుటకు అనుమతి నిమ శని కోరెను, 
అప్పుడు బాబా ఆమెతో యిట్లు చెప్పెను. “వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు! 
హోయిగా బేలావూరులో నాలుగురోజాలుండిరా / నీ బంధువు అందరిని చూచి, 
నింపాదిగా షిరిడీకి రమ్ము !” బాబా మాటలెంత సమయానుకూలముగ 
నుండెనో గమనించుడు. నిమోన్‌కర్‌ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దుచేసెను. 
నాసిక్‌ నివాసి యగు ములేశాస్తి : 

ములేశాగస్తి పూర్వాచార పరాయణుడైన (బ్రాహ్మణుడు. నాసిక్‌ నివాసి. 
ఆయన షట్‌శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. 
అతడు నాగపూరుకు చెందిన కోటీశ్య్వరుడగు బాపుసాహెబు బూటీని 
కలిసికొనుటకు పిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనముకై 
మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడిపండ్లను, కొన్ని ఫలహారపు 
వసువుతిను. కొని చుఏదులో నున్న వారందరికి పంచిపెట్టుచుండెను. 
మామిడిపండును బాబా యొక చిత్రమైన విధముగ అన్నివైపుల నొక్కెడివారు. 
తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు 
నోటిలోనికి బోయి తొక్క, టెంక మిగిలెడివి. అరటిపండ్ల నొలిచి గుజ్జును 
భక్తులకు పంచిపెట్టి, తొక్కలు బాబా తమ వద్ద యుంచుకొనెడివారు. 
ములేశాగస్తి సాము(ద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి 
చాచుడని యడిగెను. బాబా దానినసలు పట్టంచుకొనక, నాలుగు అరటిపండ్లు 
అతని చేతిలో బెట్టిరి. తరువాత నందరు వాడా చేరిరి. ములేశాస్తి స్నానము 
చేసి మడిబట్టలు కట్టుకొని యగ్నిహోత్రము మొదలగునవి యాచరించుటకు 
మొదలిడెను. బాబా మామూలుగనే లెండీ తోటకు బయలుదేరెను. 

మార్గమధ్యమున బాబా హఠాత్తుగా, “గేరు (ుజ్జురంగు) తయారుగ 
నుంచుడు. ఈనాడు కాషాయ న(స్తమును ధరించెదను” అని యనెను. ఆ 
మాటలెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీ తోట నుంచి తిరిగి 
వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్దమయ్యెను. మధ్యాహ్న 
హారతికి తనతో వచ్చెదరా యని ములేశా(స్తిని బూటీ యడిగెను. 

1102 


9 ఫలి పన్నెండవ అధ్యాయము 


సాయంకాలము బాబా దర్శనము చేసికొనెదనని శాస్తి బదులు చెప్పెను. 
అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను. భక్తులు వారికి 
నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్‌ బ్రాహ్మణుని 
వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. 
బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను. తనలో 
తానిట్లనుకొనెను : “నేను అగ్మిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును. 
కానీ, నేనాయన ఆశ్రితుడను గానే ! వారికి నేనెందులకు దక్షిణ 
నీయవలెను”? సాయిబాబా యంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని 
ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తన అనుష్టానమును 
మధ్యలోనే ఆపి, బూటీతో మసీదుకు బయలుదేరెను. మడితో నున్న తాను 
మసీదులో అడుగిడిన మైలపడిపోవుదునని భావించి, మసీదు బయటే 
దూరముగ. నిలువబడి. బాబాపై పువ్వులను విసరెను. హఠాత్తుగా బాబా 
స్థానములో గతించిన తమ గురువగు ఘోలవ్‌స్వామి కూర్చొని యుండెను. 
అతడు ఆశ్చర్యపోయెను. అది కలా నిజమా యని సరిదిహసడెను, తనను 
తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జా(గ్రదావస్థలోనే యున్నాడు. 
(భాంతి యగుటకు వీలులేదు. అయినచో యేనాడో గతించిన తన 
గురువచ్చటకెట్టు వచ్చెను ? అతనికి నోట మాట రాకుండెను. తుదకు 
సందిగ్రములన్నియు విడచిపెట్టి మసీదులో (ప్రవేశించి, తన గురువు 
పాదములపై బడి, లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరు 
బాబా హారతి పాడుచుండగా, ములేశాస్తి తన గురునామము 
నుచ్చరించుచుండను. తాను అ(గ్ర కులమునకు చెందినవాడను, 
పవిత్రుడనుయను అభిజాత్యమును వదలిపెట్టి, తన గురుని పాదముల పైబడి 
సాష్టాంగ నమస్కార మొనర్చి కండ్లు మూసికొనెను. లేచి కండ్లు తెరచి 
చూచుసరికి, వానిని దక్షిణ యడుగుచూ సాయిబాబా కాన్సించెను. బాబా 
వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి 
మైమరచెను; మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష 
భాప్పములచె నిండెను. మనస్ఫూర్తిగ బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ 


aD 


శ్రీ సాయి సచ్చరిత్రము ‘Ge 


నొసంగెను. తన సందేహము తీరినదనియు, తనకు గురుదర్శనమైనదనియు 
చెప్పెను. బాబా యొక్క యా ఆశ్చర్యకరమైన లీలను గాంచినవారందరు 
అచ్చెరువొందిరి. “గేరు తెండు ! కాషాయన(స్తముల ధరించెది”నని అంతకు 
ముందు బాబా పలికిన మాటల కర్థమును అప్పుడు వారు ([గ్రహించిరి. నాయి 
యొక్క లీలలు ఆశ్చర్యకరములు. 


రామభక్తుడైన డాక్టరు : 


ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడగు డాక్టరుతో కలసి షిరిడీ 
వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు, తన మి(త్రునితో ఆ డాక్టరు 
తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు, తాను షిరిడీకి పోయి యొక 
మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదనియు చెప్పెను. 
అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని యెవ్వరూ బలవంత పెట్టరనియు, 
కలసి సరదాగా గడుపుటకు తనతో రావలెననియు మామలతదారు కోరెను. 
దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి, బాబాను చూచుటకు వారు 
మసీదుకు పోయిరి. అందరికంటె ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట 
జూచి అందరు ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని యొక 
మహమ్మదీయునికెట్లు నమస్కరించితివని యందరు అడిగిరి. తన 
ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్సించుటచే వారి 
పాదముల పైబడి సాష్టాంగ నమస్కారమొనర్భితినని డాక్టరు బదులిడెను. 
అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే గాన్సించెను. ఏమీ తోచక, 
అతడు “ఇది స్వష్టమా యేమి ? వారు మహమ్మదీయుడగుట ఎట్టు ? 
వారు గొప్ప యోగ సంపన్నులైన యవతారపురుషులు” అని నుడివెను. 


ఆ మరుసటి దినమే డాక్టరు యేదో దీక్ష వహించి ఉపవాసముండెను. 
బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో 
మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్టు మూడు రోజులు గడచెను. నాలుగవ 
దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేషు నుండి రాగా, వానితో కలసి 
మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసివచ్చెను. బాబాకు 


1122 


ఫ్లో నమస్కరించగనే, బాబా అతనితో, “ఎవరైన నచ్చి నిన్చిక్కడకు రమ్మని 
పీలిచితిరా యేమి ? ఇట్లు వచ్చితిని” అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టరు 
మనస్సును కదలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప 
ఆధ్యాత్మికానుభూతి కలిగి, అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. 
ఆ తరువాత అతడు తన ఊరికి బోయిననూ, ఆ యానందానుభూతి 15 
దినముల వరకు అటులనే యుండెను. ఆ (ప్రకారముగా అతనికి సాయిబాబా 
యందు భక్తి అనేక రెట్టు వృద్ది పొందెను. 


పై కథల వలన, ముఖ్యముగా ములేశా(స్తి కథ వలన నేర్చుకొనిన నీతి 
యేమన మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలెను. 
వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదము. 


పన్నెండవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 
పదమూడవ అధ్యాయము 


మాయ యొక్క అనంత శక్తి: భమాజీ పొటీలు; బాలా గణపతి షింపి; బాపు 
సాహెబు బూటీ; ఆళందిస్వామి; కాకా మహాజని; హర్ణా నివాసి దత్తోపంతు; 


ఇంకొక మూడు వ్యాధులు 


మాయ యొక్కఅనంత శక్తి : 


బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థ్హపూర్ణముగను, 
శక్తివంతముగను సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా, 
నిశ్చింతగా నుండువారు. బాబా యిట్లనిరి. gers ఫక్రీరునయినప్ప టికీ, ఇల్లు 
వాకిలి, భార్యబిడ్డలు, తదితర బాదరబందీలేనీ లేకుండా, ఎక్కడికీ కదలక 
యొకబోట కూర్భునియున్హప్పటికీ, తప్పించుకొనలేని మూయ నన్ఫునూ 
బాధించుచున్సది. నేను నన్ఫు మరచినను ఆమెను మురునలేకున్భాను. 
ఎల్లపుడు ఆమె నన్ఫావరించుచున్చుది. వారి యొక్క ఆ ఆదినూయ 
(బహ్మోదులనే చికాకు సరచుచుండగా, నావంటి దుర్భలుడయిన ఫకీరనగ 
నెంత ? వారి ప్రనన్ఫుడైనపుడే ఆ మాయ నుండి తస్పించుకొనుట సాధ్యం. 
నిరంతర నారిభజనయే దానికి నూర్గం”. మాయాశక్తిని గూర్చి బాబా ఆ 
విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ 


1142 


9 ఫి ాాాాాాాాాాాననననన పదమూడవ అధ్యాయము 


ప్రతిరూపములని ఉద్దవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలుకొరకు 
బాబా యింకా యేమి చెప్పియున్నారో వినుడు : “ఎనరు అద్బష్టనంతులో, 
యెనరి పాపములు క్షీణించినవో, వారే నన్ఫు భజించుట యందు తత్తరులై 
నన్ఫైజుగగలరు. ఎల్డప్పుడు సాయి సాయి” అని స్యరించుచుండిన నస్త 
సముద్రములు దాటించెదను. ఈ మాటలను విళ్వసింవుము. తస్సక మేలు 
పొందెదవు. పూజా తంతులో నాకు సనిలేదు. పోడళోసచారములు గాని 
అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి యున్సుబోటనే నా 
నివాసము” ఇక తమకు పూర్తిగ శరణాగతులైనవారి క్షేమము కొరకు బాబా 
యేమి ఇసనో వినుడు, 


భీమాజీ పాటీలు : 


పూనాజిల్లా జున్నరు తాలుకా, నారాయణ గాంవ్‌ వాస్తవ్యుడు భీమాజీ 
పాటీలు. 1909వ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు 
గురయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల 
యౌషధములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నియు 
వదలుకొని, “ఓ భగవంతుడా ! ఇక నీవే నా దిక్కు ! నన్ను కాపాడు !” 
అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము 
భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు 
మనల నావరించునప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము. అట్లనే 
భీమాజీ కూడ భగవంతుని స్మరించెను. ఆ తరువాత, తన అనారోగ్య 
విషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందోర్కరుతో సలహా 
చేయవలెనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క 
వివరములన్నియు దెలుపుచు ఆయనకొక లేఖ (వాసి యతని 
యభిప్రాయమడిగాను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట 
యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు 
వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట 
కేర్సాటులన్నియు చేసికొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో నున్న బాబా 


1152 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబు, శ్యామా కూడ నచ్చటనే ఉండిరి. ఆ 
జబ్బు వాని గతజన్మలోని పాపకర్మల ఫలితమనీ, అతని విషయములో 
తాను జోక్యము జేసికొనదలచుట లేదనియు బాబా చెప్పెను. కాని రోగి 
తనకు వేరే దిక్కులేదనియు నందుచే చివరకు వారి పాదముల 
నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని 
(ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో నిట్లనిరి : 
“ఊరడిల్లుము ! నీ యాతురతను పారదోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. 
ఎంతటి పీడ, బాధలున్సువారైనను ఎప్పుడైతే యీ మసీదు మెట్టు ఎక్కుదురో 
వారి కష్టములన్చియు నిప్ప మించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి 
ఫకీరు మిక్కిలి దయాగ్రహృదయుడు. వారి రోగమును తప్పక బాగుచేయును. 
ఈ ఫకీరు అందరిని (పేమతోను దయతోను కాపాడును” 


(ప్రతి అయిదు నిమిషములకు రక్తము (గక్కుచుండిన ఆ రోగి బాబా 
సముఖమున యొక్కసారియైన రక్తము (గ్రక్కలేదు ! బాబా వానిని దయతో 
గాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. 
వానిని భీమాబాయి యింటిలో బసచేయుమని బాబా చెప్పెను. భీమాజీ 
వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది గాని, ఆరోగ్యకరమైనది గాని 
కాదు. కాని బాబా యాజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండునప్పుడు 
బాబా అతనికి రెండు స్వప్నానుభవముల నిచ్చి, వాని రోగమును కుదిర్చెను. 
మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము 
చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్టు కనిపించెను. 
రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి (క్రిందకు మీదకు 
త్రోయుటచే మిక్కిలి బాధననుభవించెను. స్వప్నములో పడిన ఈ బాధలతో 
వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడప్పుడప్పుడు 
షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్రియందుంచుకొని 
బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను ? బాబా 
తన భక్తుల వద్దనుంచి యేమియు కాంక్షించెడివారు కారు. వారికి కావలసిన 


1162 


అ ఫి mmm సదమూదన అధ్యాయము 


దేమన, భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్రియందుంచుకొని అచంచలమైన 
నమ్మకమును భక్తియును కలిగియుంటయే. మహారాష్ట దేశములో 
నెలకొకసారిగాని, పక్షమున కొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము 
చేయుట సంప్రదాయము. కాని భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ 
వ్రతమునకు మారుగా (క్రొత్తగా సాయిసత్య వ్రతమును తన ఊరు చేరిన 
వెంటనే (ప్రారంభించెను. 
బాలాగణపతి షింపీ : 

బాలాగణపతి యనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా 
జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల యౌషధములు, కషాయములు 
పుచ్చుకొనెను. కాని నిష్ట్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైన తగ్గలేదు. 
షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదముల పైబడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము 
ముందరనున్న నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను. 
ఈ వింత రోగనివారణోపాయము నెట్టు నెరవేర్చవలెనో బాలాకు 
తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్దముగా నుండుట 
జూచెను. రెంటిని కలిపి లక్ష్మీమందిరము వద్దకు దెచ్చెను. అచ్చటొక నల్లని 
కుక్క తోక యాడించుకొనుచూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర 
పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు 
శాశ్వతముగా పోయెను. 
బాపుసాహెబు బూటీ: 

ఒకానొకప్పుడు బాపుసాహెబు బూటీ జిగట విరేచనములతోను, 
వమనములతోను బాధపడుచుండెను. అతని అలమారునిండ మంచి మంచి 
మందులుండెను. కాని అవేమియు గుణమివ్వలేదు. విరేచనముల వల్లను 
వమనముల వల్లను బాపుసాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా 
దర్శనమునకై మసీదుకుకూడా పోలేకుండెను. బాబా ఆతనిని మసీదుకు 
రమ్మని కబురు పంపి, అతడు రాగానే తమ ముందు కూర్చొండబెట్టుకొని, 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. Gf 


తమ చూపుడు వ్రేలాడించుచూ, “జాగ్రత్త / నీవిక విరేచనము చేయకూడదు! 
నమనము కూడ ఆగనలెను !” అనెను. బాబా మాటల సత్తువను గనుడు. 
వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. 


ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో 
బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళే యను వైద్యుడు యన్ని యెషధములను 
ప్రయత్నించెను. కాని రోగము కుదురలేదు. బాపుసాహెబు అప్పుడు బాబా 
వద్దకు వెళ్ళి వరక వధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు 
కుదురునని సలహా అడిగెను. బాదాముపప్పు, పిస్తా, అ(క్రోటు నానబెట్టి పాలు 
చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. 
ఇది జబ్బును మరింత హెచ్చించునని యే డాక్టరయినను చెప్పును. కాని 
బాపుసాహెబు బాబా యాజ్ఞను శిరసావహించెను. పాలతో తయారుచేసి 
దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. 


ఆళంది స్వామి ॥ 


ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షీర్రిడీకి వచ్చెను. 
అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను. శస్త్రచికిత్స కూడ 
చేయించుకొనెను. కాని వ్యాధి నయము కాలేదు. బాధ యెక్కువగా నుండెను. 
ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై 
వచ్చెను. అతని చెవిపోటు తగ్గుట కేదైన చేయుమని శ్యామా ఆ సన్యాసి 
తరపున బాబాను వేడుకొనెను. బాబా అతని నిట్లు ఆశీర్వదించెను. 
“అల్లా అచ్చా కరేగా” (భగవంతుడు నీకు మేలు చేయును). ఆ సన్యాసి 
పూనా చేరి, ఒక వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. ఆ 
ఉత్తరములో తన చెవిపోటు తగ్గెననియు, కాని ఇంకనూ వాపు తగ్గలేదనియు 
(వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్తచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి 
వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్ర చికిత్స అవసరము లేదని చెప్పిరి. 
బాబా వాక్కుకున్న శక్తి అంత యద్భుతమైనది. 


ఆ ఫిఫా గ్ర ద్రన్ప్ర్రడన అధ్యాయము 
కాకామహాజని ; 


కాకామహాజని యను నింకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ 
విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండునట్లు 
ఒక చెంబు నిండ నీళ్ళు పోసుకొని, దానిని మసీదులో నొక మూల పెట్టుకొనెను. 
అవసరము వచ్చినప్పుడెల్ల పోవుచుండెను. సర్వజ్ఞుడయిన బాబాతో నేమియు 
చెప్పనక్కరలేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు 
కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా 
సమ్మతించెను, కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై 
బిగ్గరగా నరచెను. అందరు పరుగెత్తి పారిపోయిరి. కాకా కూడ పరుగిడ 
మొదలిడెను. కాని బాబా అతనిని పట్టుకొని యచ్చట కూర్చుండబెట్టిను. 
ఈ సందడిలో నెవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి 
పారిపోయిరి. బాబా యొక పిడికెడు శనగపప్పు తీసి, చేతులతో నలిపి, 
పొట్టును ఊదివైచి, శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట 
శుభ్రపరచుట తినుట యొకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును 
తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్ళు తీసుకొని రమ్మని బాబా కాకాను 
ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్ళు తెచ్చెను. బాబా కొన్ని నీళ్ళు (త్రాగి, 
కాకాను గూడ త్రాగుమనెను. అప్పుడు బాబా యిట్లనెను. “నీ నీళ్ళ 
విరేచనములు ఆగిపోయినని. ఇపుడు నీవు రాళ్ళు తాసనబేయు పనిని 
చూచుకొనవచ్భును% అంతలో పారిపోయిన వారందరును తిరిగి మసీదు 
చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడ 
వారితో కలిసెను. నీళ్ళ విరచనములకు వేరుశెనగపప్పు జొషధమా ? వైద్యశాస్త్ర 
ప్రకారము వేరుశనగపప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. 
ఇందు నిజమైన యౌషధము బాబా యొక్క వాక్కే. 


[1192 


శ్రీ సాయి సచ్చరిత్రము  “ఉ+4శ్వ 


హార్డా నివాసి దత్తోపంతు : 


దత్తోపంతు హార్దాగ్రామ నివాసి. అతడు కడుపునొప్పితో 14 
సంవత్సరములు బాధపడెను. ఏ యౌషధము వానికి గుణము నివ్వలేదు. 
అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టిచేతనే బాగు చేసెదరను 
సంగతి తెలిసికొని షిరిడీకి పోయి బాబా పాదములపై బడెను. బాబా అతనిని 
దయాదృష్టితో యాశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి, 
ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే యతనికి గుణమిచ్చెను. ఆ జబ్బువలన 
తిరిగి అతడు యెన్నడు బాధపడలేదు. 


ఇంకొక మూడు వ్యాధులు : 


1 మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను.. “సోనాముఖి 
కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. రెండు 
సంవత్సరముల పిమ్మట జబ్బు ఉరుగదోడనుః మాధవరావు: శదె 
కషాయమును బాబా యాజ్ఞలేకుండ పుచ్చుకొనెను. కాని వ్యాధి 
అధికమాయెను. తిరిగి బాబా యాశీర్యాదముతో నయమయ్యెను. 


2. కాకామహాజని అన్నగారైన గంగాధరపంతు అనేక సంవత్సరములు 
కడుపునొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. 
కడుపునొప్పి బాగుచేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుపును 
తమ హస్తముతో స్పృశించి, భగవంతుడే బాగు చేయగలడనెను. 
అప్పటినుండి అతని కడుపునొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 

3. ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపునొప్పితో మిగుల 
బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. 


1202 


అ ఫి mmm సదమూదన అధ్యాయము 


[| డాక్టర్లు మందులు ఇంజక్షనులు ఇచ్చిరి. కాని యవి ఫలించలేదు. 
© ౧ oa 

అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వఠటినే 

అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. 

ఈ కథలన్నియు నిరూపిరిచునదెమన, అన్ని వ్యాధులు బాగగుట 


కసలైన జాషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్యాదములు మా(త్రమేకాని, 
జొషధములు కావు. 


పదమూడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 


పదునాలుళవ అధ్యాయము 


ప్రస్తావన; నాందేడు పట్టణ నివాసియగు రతన్‌జీ; 
దక్షిణ మీమాంస; దక్షిణ గూర్చి యింకొకరి వర్ణన 


(2 
న్‌ 
ర 


గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు, ఆశీర్యాదములచే అనేకమైన 
అసాధ్య రోగములెట్లు నయమయ్యెనో వర్షించితిమి. ఈ అధ్యాయములో 
రతన్‌జీ వాడియా యనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్టు 
కలుగజేసెనో వర్లించెదము. 


ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడ సహజముగా 
అత్యంత మధురముగా నుండును. వారు నడచినా, భుజించినా, మాట్లాడినా, 
యే పని చేసిననూ అన్నియు మధురముగా నుండును. వారి జీవితము 
మూర్తీభవించిన ఆనందము. శ్రీసాయి తమ భక్తులు జ్ఞప్రియందుంచుకొను 
నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనుల ననేక కథల 
రూపముగా బోధించిరి. క్రమముగా నవి యసలైన మతమునకు మార్గమును 
జూపును. (ప్రపంచములోని జనులందరు హాయిగా నుండవలెనని బాబా 
యుద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ 
సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి యుద్దేశము. గతజన్మల పుణ్యము 


(1222 


ఆ ఫి గ్ర ద్ర న్రాల్రుగన అధ్యాయము 
కొలది మనకు మానవజన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తి 
నవలంబించి దానివల్ల జన్మ రాహత్యమును పొందవలెను. కనుక 
మనమవెప్పుడును బద్ధ కించరాదు; ఎల్లప్పుడు జాగ్రత్తగా నరరోడ 
బీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమునునైన మోక్షమును సంపాదించవలెను. 


ప్రతినిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీ సాయిని చూడగలవు. 
నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞపియందుంచుకొనుము. 
ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సులోని 
చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన యెడల తుదకు శుద్ద 
చైతన్యమునందు కలిసిపోదువు. 
నాందేడు పట్టణ నివాసియగు రతన్‌జీ : 


ఇక ఈ అధ్యాయపు ముఖ్యకథను (ప్రారంభించెదము. నైజాం 
యిలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్‌జీ 
షాపుర్ణీ వాడియా. అతడు చాలా ధనము నార్జించెను. పొలములు, తోటలు 
సంపాదించెను. పశువులు, బండ్లు, గుజ్జములు మొదలగు ఐశ్యర్యముతో 
తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా, 
సంతోషముతో గాన్సించెడివాడు. కాని లోపల వాస్తవముగా నట్టుండెడివాడు 
కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరు లేరు. 
ధనికుడగు రతన్‌జీ గూడ ఏదో చింతతో నుండెను. అతడు జొదార్యము 
గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్తదానము 
చేయుచుండువాడు, అందరి కన్ని విధముల సహాయము చేయుచుండువాడు. 
చూచిన వారందరును “అతడు మంచివాడు; సంతోషముగ నున్లాడని 
యనుకొనిరి. కాని రతన్‌జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే 
నిరుత్సాహియె యుండెను. భక్తిలేని హరికథ వలె, వరుస లేని సంగీతము 
వలె, జందెము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, 
పశ్చాత్తాపము లేని యాత్రవలె, కంఠాభరణము లేని యలంకారము వలె 
రతన్‌జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ట్రయోజనముగాను, 


ఫ 1032 


శ్రీ సాయి సచ్చరిత్రము ‘Ge 


కళావిహీనముగాను యుండెను. రతన్‌జీ యెల్లప్పుడు ఈ విషయమును 
గూర్చియె చింతించుచుండెను. 


రతన్‌జీ తనలో తానిట్లనుకొనెను. “భగవంతుడెన్షడయిన సంతుష్టి 
జెంది పుత్ర సంతానము కలుగజేయడా” ? మనస్సునందలి ఈ చింతతో 
అతడాహారమందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర 
సంతానము కలుగునా లేదా యను నాతురతతో నుండువాడు. దాసగణు 
మహారాజు నందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు దాసగణు 
మహరాజ్‌ను కలిసి, ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగణు 
ఆతనికి షిరిడీకి వెళ్ళుమని సలహా యిచ్చెను. బాబాను దర్శించుమనెను; 
బాబా ఆశీర్యాదము వారదుమునను? సరతాన ము కారకు వెదుకొనుమనెను. 
రతన్‌జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని 
దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా 
పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి, దానిని 
బాబా మెడలో వేసి, ఒక గంపతో పండ్లను బాబాకు సమర్సించెను. మిక్కిలి 
వినయవిధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు (ప్రార్ధించెను. 


“కష్టదశలోనున్న వారనేకమంది నీ దర్శనమునకు రాగా వారిని 
వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ నంగతి విని నీ పాదముల 
నాశ్రయించితిని. కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగ 
జేయకుము”. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్‌జీ తన 
మనసులో దలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి, అతడా 
పైకము నిచ్చునంతలో, తనకు రూ. 3-14-0 ఇంతకు పూర్వమే ముట్టి 
యుండెనని, కాన మిగిలిన రూ. 1-2-0 మాత్రమే యిమ్మనెను. ఇదివిని 
రతన్‌జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా యాడిన మాటలను రతన్‌జీ 
(గహించుకొనలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా 
దక్షిణ యిచ్చెను. తాను వచ్చిన పని యంతయు బాబాకు విన్నవించి, తనకు 
పుత్ర సంతానము కలుగజేయుమని వేడెను. బాబా మనస్సు కరిగెను. “దిగులు 
పడకు ! నీ కీడు రోజులు ముగిసీనని. అల్లా నీ మనస్సులోని కోరిక 
నెరవేర్చు "నని చెప్పెను. 


ప 124 2 


బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్‌జీ నాందేడుకు వచ్చెను. దాసగణుకు 
షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు సవ్యముగా 
జరిగెననియు, బాబా దర్శనము, వారి యాశీర్యాదము, (పాదము 
లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని 
యనెను. తమకు అంతకుముందే రూ. 3-14-0 ముట్టినవని బాబా యాడిన 
మాటల కర్ణమేమని దాసగణు నడిగెను. “ఇంతకు మునుపు నేనెప్పుడు 
షిరిడీకి వెళ్ళియుండలేదే ! నావల్ల బాబాకు రూ. 3-14-0 ఎట్టు 
ముట్టెను?” అది దాసగణుకు కూడ యొక చిక్కు సమస్యగా తోచెను. దానిని 
గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమయిన పిమ్మట అతనికే దాని 
వివరమంతయు తట్టెను. మౌలానాసాహెబను మహాత్ముని రతన్‌జీ అంతకు 
మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో 
మౌలానాసాహెబు గూర్చి తెలియనివారు లేరు. వారు నెమ్మదైన యోగి. 
రతన్‌జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలానాసాహెబు రతన్‌జీ ఇంటికి 
వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా 3-14-0 అగుట జూచి యందరు ఆశ్చర్యపడిరి. 
అందరికి బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికి 
దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. లేనిచో 
మౌలానాసాహెబు కిచ్చిన రూ. 3-14-0 సంగతి బాబాకెట్టు తెలియగలదు ? 
వారిద్దరొక్కటేయని (గ్రహించిరి. 


దాసగణు చెప్పిన సమాధానమునకు రతన్‌జీ సంతుష్టి చెందెను. 
అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. 
కొద్దికాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల 
యానందమునకు మితి లేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12గురు సంతానము 
కల్గిరి. కాని నలుగురు మాత్రము (బ్రతికిరి. 

-ఈ యధ్యాయము చివరన హరివినాయక సారె యనువాడు తన 
మొదటి భార్య కాలము చేసిన పిమ్మట, రెండవ వివాహము చేసుకొనినచో 
పుత్ర సంతానము కలుగునని బాబా యాశీర్వదించిన కథ గలదు. అట్ల 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి. అతడు 
నిరుత్సాహము చెందెను. కాని బాబా మాటలెన్నటికి అసత్యములు గానేరవు. 
మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. 


అంత నతడు మిక్కిలి సంతుష్టి చెందెను. 
దక్షిణ మీమాంస : 
దక్షిణ గూర్చి కుషముగా చెప్పి యీ యధ్యాయమును ముగించెదము. 
లూ 
బాబా తమను జూచుటకు వెళ్ళిన వారివద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట 
యందరికి తెలిసిన సంగతే. బాబా ఫకీరయినచో, వారికి దేనియందు 
అభిమానము లేకున్నచో, వారు దక్షిణ నెందు కడుగవలెను ? వారు ధనమునేల 


కాంక్షించవలెనని యెవరైన అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. 


మొట్టమొదట బాబా యేమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్సిన 
యగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు. భక్తులనుగాని, 
తదితరులను గాని బాబా యేమియు నడిగెడివారు కారు. ఎవరైన నొక 
కాని గాని రెండు కానులు గాని యిచ్చినచో వానితో నూనె, పొగాకు 
కొనెడివారు. బీడిగాని, చిలుముగాని పీల్ఫేవారు. రిక్త హస్తములతో యోగులను 
చూడరాదని కొందరు ఒకటి గాని రెండుగాని పైసలను బాబా ముందర 
పెట్టేవారు. ఒక్క కాని యిచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడివారు. అర్హణా 
అయినచో తిరిగి యిచ్చెడివారు. బాబా కీర్తి యన్ని దిశలకు వ్యాపించిన 
తరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. 
అప్పుడు బాబా వారిని దక్షిణ యడుగుచుండెను. 


“దేవుని వూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తికాదు” 
అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు 'నాణెమవసరమైనచో 
యోగుల పూజలో మాత్రమేల యుండరాదు ? శా(స్త్రములలో గూడ నేమని 
చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు 
పోవునప్పుడు రికహస్తములతో పోరాదు. నాణెముగాని, డబ్బుగాని 
సమర్పించవలెను. ఈ విషయము గూర్చి యుపనిషత్తులు ఏమని 


1262 


ఆ ఫిఫా గ్ర ద్ర న్రాల్రుగన అధ్యాయము 
ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి 
దేవతలకు, మానవులకు, రాక్షసులకు 'ది యను నక్షరమును బోధించెను. 
ఈ అక్షరము వల్ల దేవతలు 'దమము” నవలంబించవలెనని (గ్రహించిరి. 
(అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట) మానవులు ఈ యక్షరమును 
'దానము'గా (గ్రహించిరి. రాక్షసులు దీనిని 'దయి యని (గ్రహించిరి. దీనిని 
బట్టి మానవులు దానము చేయవలెనను నియమవమేర్చడెను. 
తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించవలయునని 
చెప్పును. దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగను, అణుకువతోను, 
భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానము గూర్చి 
బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి 
మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ యడుగుచుండెను. కాని ఇందులో 
క విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి 
యివ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేకమందికి జరిగెను. దీనీకొక 
యుదాహరణము గణపతిరావు బోడస్‌యను ప్రముఖ నటుడు, తన మరాఠీ 
జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత 
ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని 
ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు 
లేకుండెననియు వ్రాసెను. ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు 
బోడస్‌కు దొరుకుచుండెను. 

బాబా 'దక్షిణ' యడిగినపుడు ధనమే ఇవ్వనక్కరలేదను నర్థము గూడ 
పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండుదాహరణములు. 

(1) బాబా 15 రూపాయలు దక్షిణ యిమ్మని ప్రొఫెసర్‌ జి.బి. నార్కే 
నడుగగా, నతడు తన వద్ద దమ్మిడీయయిన లేదనెను. దానికి బాబా 
యిట్లనెను. “నీ వద్ద ధనము లేదని నాకు తెలియును. కాని నీవు 
యోగవాసిష్టము బదువుచున్భాను గదా ? దాని నుంచి నాకు దణ యిమ్ము!” 
దక్షిణ యనగా నిచ్చట (గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను 


1272 


శ్రీ సాయి సచ్చరిత్రము శశిశ్రీ 
జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని యర్థము. (2) ఇంకొకసారి తర్‌ఖడ్‌ 
భార్యను 6 రూపాయలు దక్షిణ యిమ్మని బాబా యడిగెను. తన వద్ద 
పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను. అప్పుడు అక్కడనేయున్న 
ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము జెప్పెను. తన ఆరుగురు శత్రువులను 
(కామ (క్రోధ లోభాదులను) తమకు పూర్తిగ సమర్సించవలెనని బాబా 
భావమని యతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగ 
సమ్మతించెను. 


బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికి, 
దానినంతయు వారు ఆనాడే పంచి పెట్టుచుండిరి. ఆ మరుసటి 
యుదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 
సంవత్సరముల కాలము వేలకొలది రూపాయలను దక్షిణ రూపముగా 
పుచ్చుకొనినను, మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మా(త్రమే 
వారి చెంత మిగిలెను. వేయేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, 
త్యాగమును నేర్పుటకొరకే. 


దక్షిణ గూర్చి యింకొకరి వర్లన : 
ల ణి 


బి.వి. దేవ్‌ ఠాణా నివాసి; ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు; 
బాబా భక్తుడు. దక్షిణగూర్చి ఆయన “శ్రీ సాయిలీలా మాసికి పత్రికలో 
నిట్టు బ్రాసియున్నారు : 

బాబా యందరిని దక్షిణ యడుగువారు కారు. అడుగకుండ ఇచ్చినచో 
నొక్కొక్కప్పుడు పుచ్చుకొనెడివారు; ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా 
కొంతమంది భక్తుల వద్ద దక్షిణ యడుగుచుండెను. బాబా యడిగినచో 
యిచ్చెదమను వారివద్ద బాబా దక్షిణ పుచ్చుకొనెడివారు కారు. తమ ఇష్టమునకు 
వ్యతిరేకముగా నెవరైన దక్షిణ యిచ్చినచో, బాబా దానిని ముట్టేవారు కారు. 
ఎవరైన దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. 
బాబా యడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని, చిన్న మొత్తములు గాని 


ప 1256 


గక్తుల కోరికలు, భావము, వసతి బట్టి యుండును. (స్రీలు, పిల్లల వద్ద 
కూడా బాబా దక్షిణ యడుగుచుండెను. వారు అందరు ధనికులను గాని 
అందరు బీదలను గాని దక్షిణ యడుగలేదు. 


తాము అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించి యుండలేదు. 
ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ సరపినచో, తెచ్చినవారు దానిని మరచునప్పుడు, 
వారికి దానిని గూర్చి జ్ఞప్తికి దెచ్చి, ఆ దక్షిణను పుచ్చుకొనువారు. 
ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి యిచ్చి 
పూజలో పెట్టుకొనమనెడివారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము 
గనిపించుచుండెను. అనుకున్నదానికంటె నెక్కువ యిచ్చినచో, కావలసిన 
దానినే యుంచుకొని మిగతాదానిని తిరిగి యిచ్చి వేయుచుండిరి. 
ఒక్కొక్కప్పుడు భక్తులనుకొనిన దానికంటె నెక్కువగా ఇవ్వమనుచుండువారు. 
లేదనినచో నెవరివద్దనయిన బదులు పుచ్చుకొనిగాని, అడిగి తీసుకొని గాని 
ఇవ్వుమనుచుండిరి. కొందరి వద్ద నుంచి యొకేరోజు మూడు నాలుగు 
సారులు దక్షిణ కోరుచుండిరి. 


దక్షిణ రూపముగా వసూలయిన పైకము నుంచి బాబా కొంచెము 
మాత్రమె చిలుమునకు, ధుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతాదాని 
నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 
ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. 
పిరిడీ సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నియు రాధాకృష్ణమాయి సలహాచే 
భక్తులు తెచ్చి యిచ్చిరి. ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబా 
వారిని తిట్టెడివారు. నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తియంతయు 
నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక కఫనీ, యొక తంబిరేలు గ్లాసు మా(త్రమే 
యనియు అయినప్పటికి భక్తులనవసరమైన నిప్రయోజనమయిన విలువైన 
వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. 


మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు; మొదటిది 
స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా యీ రెండు సంస్థలను నియమించి 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యు. Gf 


యున్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు 
ఈ రెంటిని ఎంతవరకు విడిచి పెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని 
నియమించెను. భక్తులు రాగానే దక్షిణ యడిగి పుచ్చుకొని, “బడికి” 
(రాధాకృష్ణమాయి గృహమునకు) పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు 
తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని 
నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక 
ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. 

భగవద్గీతలోను, ఉపనిషత్తులలోను, పవిత్రమైన స్థలమందు పవిత్రున 
కిచ్చిన దానము, ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని 
యున్నది. షిరిడీకన్న పవిత్ర స్థలమేది ? అందున్న దైవము సాయిబాబా 
కన్న మిన్న యెవరు ? 


పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


పదునైదవ అధ్యాయము 


నారదీయ కీర్తన వద్ధతి; చోల్చరు చక్సెరలేని తేనీరు: రెండు బల్లలు 


ఆరవ అధ్యాయములో పిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమెట్లు 
ప్రారంభమయ్యెను ? ఆ సమయములో హరిదాసును దెచ్చుట యెంత 
కష్టముగ నుండెడిది ? తుదకు ఆ పనిని దాసగణు మహారాజు నిర్వహించునట్లు 
బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగణు 
జయ(ప్రదముగా నడుపుట యనునవి చదువరులు జ్ఞాపకముంచు కొనియే 
యుందురు. ఈ అధ్యాయములో దాసగణు హరికథలనెట్టు చెప్పువారో 
వర్షింతును. 


నారదీయ కీర్తన పద్దతి : 


సాధారణముగ మహారాష్ట దేశములో హరిదాసులు హరికథ 
చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసికొనెదరు. తలపైని 
పాగా గాని, పేటా (ఒకవిధమైన యెజ్జని మహారాట్ట్రపు టోపి) కాని, పొడవైన 
కోటు, లోపల చొక్కా, పైన నుత్తరీయము, మామూలుగా ధరించెడి ధోవతిని 
కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి, షిరిడీలో హరికథ చెప్పుటకై 
దాసగణు తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు బోయెను. 


aD 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
బాబా అతనితో “ఏమోయ్‌, పెండ్లికొడుకా / ఇంత చక్కగ ముస్తాబై యెక్కడకు 
సోవుచున్హావు ?” అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగణు 
జవాబిచ్చెను. అప్పుడు బాబా యిట్లనెను. “దానికి ఈ దుస్తులని యెందుకు? 
కోటు, కండునా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. 
శరీరముపై యీ అలంకారాలన్టి యెందుకు” ? వెంటనే దాసగణు 
వానినన్నిటిని తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటినుంచి హరికథ 
చెప్పునప్పుడు వానిని దాసగణు యెన్నడు ధరించలేదు. నడుము మొదలు 
తలవరకు ఏమియు వేసికొనెడివాడు కాదు. చేతిలో చిరుతలు మెడలో 
పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన 
హరిదాసులు అవలంబించు పద్దతికి వ్యతిరేకము. నారద మహర్షియె 
హరికథలు (ప్రారంభించినవారు. వారు తలపైని, శరీరముపైన ఏమియు 
తొడిగెడివారుకారు. చేతియందు వీణను ధరించి యొక చోటు నుంచి 
యింకొక చోటికి హరినామసంకీర్తన చేయుచు పోవువారు. 


చోల్మరు చక్కరలేని తేనీరు : 


పూనా అహ్మదునగరు జిల్లాలలో బాబాను గూర్చి యందరికి 
తెలియును గాని, నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను 
దాసగణు హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. 
నిజముగా దాసగణు తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయ 
మొనర్చెను. హరికథలు వినుటకు వచ్చినవారికి అనేక రుచులుండును. 
కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు; కొందరికి వారి 
నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, 
సంతసము గలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు 
వేదాంత విషయములు వినుటకు కొందరు; అసలు కథను వినుటకు కొందరు 
వచ్చెదరు. వచ్చినవారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతుని 
యందుగాని, యోగులయందుగాని (పేమ విశ్వాసములు కలుగును. కాని 
దాసగణు యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావమతి 
సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట నొక యుదాహరణము నిచ్చెదము. 


1322 


e999: పదునైదవ అధ్యాయము 
(| ఠాణాలో నున్న కౌపీనేశరాలయములో ఒకనాడు దాసగణు మహరాజ్‌ 
హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన 
వారిలో చోల్కర్‌ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్‌ 
కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగణు కీర్తన నతి (శ్రద్దగా 
వినెను. వాని మనస్సు కరగెను. వెంటనే అక్కడకక్కడే మనస్సునందు 
బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. “బాబా ! నేను పేదవాడను, నా 
కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ యనుగ్రహము చేత 
సర్కారు వారి పరీక్షలో నుత్తిర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో 
నేను షిరిడీకి వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము 
చేసెదను. నీ పేరున కలకండ పంచి పెట్టుదును”. బాబా కృపచే చోల్కరు 
పరీక్షలో ప్యాసయ్యెను. స్థిరమైన యుద్యోగము దొరకెను. కనుక (మొక్కు 
చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండు ననుకొనెను. 
చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీయాత్ర 
చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైన పర్వత శిఖరమునైన 
దాటవచ్చునుగాని, బీదవాడు తన యింటి గడపనే దాటలేడనిగదా లోకోక్తి ! 


చోల్కరు కెటులైన శ్రీసాయి (మొక్కును త్వరలో చెల్లించవలెనని 
యాతురత కలిగెను. కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి 
కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు 
చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు (ప్రారంభించెను. 
ఇవ్విధముగా కొంత (ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట, షిరిడీకి వచ్చి బాబా 
పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్సించెను. తాను 
యొక్కుకున్న (ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని 
కోరికలన్నియు ఆనాడు నెరవేరినవనియు, తనకు యెంతయో తృప్తిగ 
నున్నదనియు బాబాతో చెప్పెను. చోల్కరు బాపూసాహెబు జోగు గృహమందు 
దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు 
లేచి నిలువగా బాబా జోగును బిలచి యిట్లనెను. 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము. యల. Gf 


“నీ యతిథికి టీ కవులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము ” ఈ 
పలుకులలోని భావమును (గ్రహించినవాడై, చోల్కరు మనస్సు కరగెను. 
అతడాశ్ళర్యమగ్నుడయ్యెను. వానికండ్లు బాప్పములచే నిండెను. తిరిగి బాబా 
పాదములపై బడెను. జోగు కూడ ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర 
యెక్కువగా కలుపుట యనుదాని భావము ఏమైయుండునా యని 
యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి 
నమ్మకములను కలుగజేయవలెనని యుద్దేశించెను. వాని మైొక్కు ప్రకారము 
తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు, తేయాకు నీళ్ళలో చక్కెర 
నుపయోగించక పోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా 
కనుగొనెననియు చెప్పెను. బాబా యిట్లు చెప్పనుద్దేశించెను. “నా ముందర 
భక్తితో మీ చేతులు చాపినబో వెంటనే ర్యాతింబనళ్ళు మీ చెంత నేనుండెదను. 
నా దేహము నిచ్చట నున్సుపుటికి సస్త సముద్రముల కనుల మీరు చేయుచున్లు 
సనులు నాకు తెలియును. ప్రపంచమున మీ కిచ్చ నచ్చిన చోటుకు పోవుడు. 
నేను మీ చెంతనే యుండెదను. నా నివాన స్థలము మీ హృదయమునందే 
గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్హప్తుడు మీ హాదయములలోను 
నర్వజన వ్రూదయములందు గల నన్ను పూజింవుడు. ఎవ్వరు నన్ఫు ఈ 
విధముగా గుర్తించెదరో నారు ధన్యులు; సాననులు; అద్దష్టనంతులు”. 

బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా 
బోధించెనో గదా! 
రండు బల్లులు ; 

ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము. 
ఒకనాడు బాబా మసీదులో కూర్చొని యుండెను. ఒక భక్తుడు బాబా ముందర 
కూర్చొని యుండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై 
యా భక్తుడు బల్లి పలికిన దాని కర్థమేమని బాబా నడిగెను. అది శుభశకునమా, 
లేక యశుభమా యని ప్రశ్నించెను. తన చెల్లెలు జొరంగాబాదు నుండి 
తనను చూచుటకు వచ్చునని యా బల్లి యానందించుచున్నదని బాబా 
పలికెను. భక్తుడు నిర్జాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన 


aE 


9 ఫలి పదునైదవ అధ్యాయము 


దానిని అతడు (గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట జొరంగాబాదు 
నుండి యెవరో గుజ్జముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకను 
కొంతదూరము పోవలసి యుండెను. కాని వాని గుజ్జము ఆకలిచే ముందుకు 
పోలేకుండెను. గుజ్జమునకు ఉలవలు కావలసి యుండెను. తన భుజముపై 
నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై బోవునప్పుడు దానిలో నున్న 
ధూళిని విదిలించెను. అందులో నుండి యొక బల్లి క్రిందపడి యందరు 
చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకదంతయు జా(గ్రత్తగా 
గమనించుమని బాబా చెప్పెను. వెంటనే యా బల్లి తన సోదరి వద్దకు 
సంతోషముతో పోయెను. చాలాకాలము పిమ్మట అక్కచెల్లెం!డ్రు కలిసికొనిరి. 
ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నధిక 
(ప్రేమతో నాడిరి. షిరిడీ యెక్కడ ? జౌరంగాబాదెక్కడ ? గుజ్జపు రౌతు 
బౌరంగాబాదు నుండి బల్లిని తీసికొని కీరతీకి ఎట్టు వచ్చెను ? రాబోయే 
యిద్దరు అక్కచెల్లెం(డ్రు కలియుదురని బాబా ముందుగానే యెట్లు 
చెప్పగలిగెను ? ఇదియంతయు బహుచిత్రముగా నున్నది. ఇది: 'బాబొ 
సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. 
ఉత్తర లేఖనము: 

ఎవరయితే యీ అధ్యాయమును భక్తి శ్రద్దలతో నిత్యము పారాయణ 
చేసెదరో వారి కష్టములన్నియు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 


పదునైదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


రెండవిరకజ ఎరాయణము సమాప్తము 


£1352 


శ్రీసాయిసచ్చరిత్రము 


మూడవ రోజు పారాయణము 


శనివారము 


16-1/7వ అధ్యాయములు 

బ్రహ్మా జ్ఞానము లేదా ఆత్త నొక్షాత్కారమునకు యోగ్యత; బాబా వారి వైళిషఫ్టము 
బ్రహ జ్ఞానము : 

గత అధ్యాయములో చోల్కరు తన (మొక్కునెట్లు చెల్లించెనో బాబా 
దాని నెట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రమలతో నిచ్చిన 
దానిని ఆమోదించెదననియు, గర్వముతోను అహంకారముతోను ఇచ్చిన 
దానిని తిరస్కరించెదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ 
సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు 
కారు. ఎవరైన భక్తి ప్రేమలతో నేదైన సమర్సించినచో మిక్కిలి సంతోషముతో 
ఆ(తముతో దానిని పుచ్చుకొనెడివారు. నిజముగా సద్గురు సాయి కంటె 
నుదార స్వభావులు. దయా[ర్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు 
చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్ల నిచ్చు 
కాముదేనువుకూడ బాబాతో సమానము కాదు::ఏలన,' యవి మనము కోరినవి 
మాత్రమే యిచ్చును. కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ 
సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు 
వచ్చి బ్రహ్మ జ్ఞానమును (ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ యిచ్చట 
చెప్పుదును. 


136 


అ ఖిలా. 1 ఈ, 17వ అధ్యాయములు 


[| సకలైశ్చర్యముల ననుభవించుచున్న ధనికుడొకడుండిను. అతడిండ్లను 
ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వాని కనేకమంది 
సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా 
పాదముల పైబడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వెడుకొనెదనని 
తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియు వలదనియు, బ్రహ్మజ్ఞానము 
పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను. ఆ 
స్నహితుడి ట్ర్లనెను : “బ్రవ్మాజ్ఞానమును నంపాదించుట అంత 
సులభమైనపని కాదు. ముఖ్యముగా నీవంటి పేరాస గలవానికి అది మిగుల 
దుర్లభము. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీవంటివానికి 
బ్రవ్మాజ్ఞానము నెవరిచ్చెదరు ? నీవొక పైనయయిన దానము 
చేయనివాడవే ! నీవు బ్రహ్మ జ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరిక నెరవేర్చు 
వారెవరు 7?” 


తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక, రానుపోను టాంగాను బాడుగకు 
కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి, బాబాను జూచి 
వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి యిట్లనెను : “బాబా ! ఇక్కడకు 
వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును జూపెదరని విని నేనింత 
దూరమునుంచి వచ్చితిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు 
బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను వడిన శ్రమకు ఫలితము 
లభించును”. బాబా యిట్లు బదులు చెప్పెను. “నా ప్రియమైన స్పేపొతుడా! 
ఆతుర సడనద్దు. త్వరలో నిప్పుడే నీకు (బహ్మామును జూపెదను. నాది 
నగదు బేరమే గాని యరువు బేరము కాదు. అనేకమంది నా వద్ధకు నచ్చి 
ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణము 
మొదలగు (ప్రాపంచిక విషయములనే యడుగుదురు. నా వద్దకు వచ్చి 
బ్రహ్మా జ్ఞానము నిన్హ్రామని యడుగువారు చాలా తక్కువని ప్రపంబ 
విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు. సారమార్ధిక 
విషయమై యోచించువారు మిక్కిలి యరుదు. కావున నీ వంటి వారు వచ్చి 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


(బబవ్యాజ్జ్ఞానము కానలానని యుడుగా నవుయాుము శుభబ్దునది; 
(శేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు (బహ్మమును దానికి 
సంబంధించిననాని నన్చింటిని జూపెదను 


ఇట్లని బాబా వానికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను. వాని 
నక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటి కాతడు 
తన (ప్రశ తానే మరచునట్టు చేసెను. ఒక బాలుని బిలిచి నందు మార్యాడి 
వద్దకు బోయి 5 రూపాయలు చేబదులు తెమ శనెను. కుజ్జవాడు పోయి వెంటనే 
తిరిగి వచ్చి నందు ఇంటివద్ద లేడనియు వాని యింటి వాకిలికి తాళము వేసి 
యున్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయు యప్పు 
తెమ్మని బాబా యనెను. ఈసారి కూడ కుజ్జవాడు వట్టి చేతులతో తిరిగి 
వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను. 


సాయిబాబా సాక్షాత్‌ పరబ్రహ్మావతారమేయని మనకు తెలియును. 
అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన యవసరమేమి ? వారికి అంత 
చిన్న మొత్తముతో నేమి పనియని ఎవరైన అడుగవచ్చును. వారికి ఆ డబ్బు 
అవసరమే లేదు. నందు మరియు బాలా యింటివద్ద లేరని వారికి తెలిసియే 
యుండును. ఇది యంతయు (బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై 
జరిపించి యుందురు. ఆ పెద్దమనిషి వద్ద నోటుల కట్ట యుండెను. అతనికి 
నిజముగా బాబా వద్ద నుంచి (బ్రహ్మజ్ఞానము కావలసియున్నచో, బాబా అంత 
ప్రయాస పడుచున్నప్పుడత డూరకనే కూర్చుండడు. బాబా యా పైకమును 
తిరిగి యిచ్చి వేయునని కూడ వానికి తెలియును. అంత చిన్న 
మొత్తమయినప్పటికిని వాడు తెగించి యివ్వలేకపోయెను. అట్టివానికి బాబా 
వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట ! నిజముగా బాబా యందు భక్తి 
(ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి యిచ్చియుండునే 
కాని 'ప్రేక్షకుని వలె ఊరకే చూచుచు కూర్చుని యుండడు. ఈ పెద్దమనిషి 
వైఖరి శుద్ద విరుద్దముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను 
త్వరగా (బ్రహ్మజ్ఞానమివ్వుమని తొందరపెట్టుచుండెను. అప్పుడు బాబా 


D990 —————————————————————————————————హ—హ—ా 1 ద్ర 17వ అధ్యాయములు 


యిట్లనెను : “ఓ మి(తొడా / నేను నడువుబాన్దుదాని నంతటిని 
(గ్రపొంచలేకుంటివా యేమి ? ఇచ్చుట కూర్చుండి నీవు (బన్మామును 
జూబుట్న్వకా యిదంతయు జరుపు చున్నాను. సూూక్షముగా విషయమిది. 
(బహ్మమును జూచుటకు 5 వస్తువులు ననుర్హించనలెను.” అవి యేవన : 
1. సంచ ప్రాణములు; 2. పంచేంద్రియములు; 3. మనస్సు; 4. బుద్ది; 
5. అహంకారము, (బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కా రమునకు బోవు 
దారి చాల కఠినమయినది. అది కత్తివాదరనలె మిక్కిలి పదునైనది.” 

అట్టనుచు బాబా యీ విషయమునకు నంబంధించిన 
సంగతులన్నియు జెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచితిమి: 

బ్రహ్మజ్ఞానము లేదా ఆత శ సాక్షాత్మారమునకు యోగ్యత : 

అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత 
యోగ్యత అవసరము. 
1. ముముక్షుత లేదా స్వేచ్చ నందుటకు తీవ్రమయిన కోరిక : 

ఎవడయితే తాను బద్దుడనని (గ్రహించి బంధనముల నుండి 
విడివడుటకు కృతనిశ్చయుడై (శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని 
పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్పుడు. 
2. నిరక్తి లేదా ఇహసర సౌఖ్యములందు నిసుగు చెందుట : 

ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు 
జెందిన గాని పారమార్థిక రంగములో (ప్రవేశించుటకు అర్హత లేదు. 
3. అంతర్ఫ్భుఖత (లోనికి జూచుట) : 

మన ఇంద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించి 
యున్నాడు. కనుక మనుష్యుడెప్పుడును బయట నున్న వానిని చూచును. 
కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు 
పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడవలయును. 
4. సాసవిమోచన పొందుట : 

మనుష్యుడు దుర్మార్గమార్గము నుడ బుద్దిని మరలించనప్పుడు, 
తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చలింపకుండ నిలబెట్టలేనప్పుడు 
జ్ఞానము ద్యారా కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 


తహ 


శ్రీ సాయి సచ్చరిత్రము 
5. సరియయిన నడవడి : 

ఎల్లప్పుడు సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు 
(బ్రహ్మచారిగ నురడినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు. 
6. ప్రియమైనవాని కంటె శ్రేయస్క రమైనవానిని కోరుట : 


లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది 
ప్రీతికరమయినది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది. 
రెండవది (ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును 
మానవుని చేరును. వీనిలో నొకదానినే అతడెంచుకొనవలెను. తెలివిగలవాడు 
మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ 
దానిని కోరును. 


7. మనస్సును ఇంద్రియములను స్యాధీననుందుంచుకొనుట : 


శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ది ఆ రథమును నడుపు 
సారథి; మనస్సు కళ్ళాము; ఇం[ద్రియములు గుజ్జములు; ఇం(దియ 
విషయములు వాని మార్గములు. ఎవరికి (గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు 
చంచలమయినదో, ఎవరి యిం[ద్రియములు అస్వాధీనములో (బండి 
తోలువాని దుర్మార్గపు గుజ్జముల వలె) వాడు గమ్యస్థానమును చేరలేడు. 
చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి (గ్రహించు శక్తి గలదో, ఎవరి 
మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో 
(బండి నడుపువాని మంచి గుజ్జమువలె) ఎవడు తన బుద్దిని మార్గదర్శిగా 
(గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన 
గమ్యస్థానమును చేరగలడు; విష్ణుపదమును చేరగలడు. 


8. మనస్సును పాననము చేయుట: 


మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ 
నిర్వర్తించని యెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము 
కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే 
వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైన దానిని కనుగొనుట) 


140 


CCG e 


అ ఫి వినన 6, 1 7వ అధ్యాయములు 


ఫేవరాగ్యము (అసత్యమైన దాని యందభిమానము లేకుండుట) మొలకలెత్తి 
క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము 
రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మ 
సాక్షాత్కారమున కవకాశము లేదు. దేహమే 'నేనినుకొనుట గొప్ప (భ్రమ. 
ఈ యభిప్రాయమందభిమానముండుటయే బంధమునకు కారణము. 
నివాత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో యీ యభిమానమును 
విడువవలెను. 
9. గురువు యొక్క యానళ్వకత : 

ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవ్వరైనను తమ 
స్వశక్తిచె దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన 
యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, 
(శ్రమించి ఇతరులివ్వలేని దాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. 
వారా మార్గమందు నడచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాతి శక 
(ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి యింకొక పై మెట్టునకు తీసికొని 
పోగఅరు; 


10. భగనంతుని కటాక్షము : 


ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు 
పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా 
భవసాగరము నుండి తరింపజేయగలడు. “వేదము లభ్యసించుటవల్ల గాని 
మేధాశక్తి వల్లగాని పుస్తక జ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. 
ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే యాత్మ 
తన స్వరూపమును తెలియజేయుూనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. 

ఈ (ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యుని వైపు 
తిరిగి “అయ్యా ! నీ జేబులో (బ్రహ్మము యాబదింతలు 10 రూసాయల 
నోట్ల రూపములో (250) నున్సుది. దయచేసి దానిని బయటకు దీయుము” 
అనెను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్లకట్టను బయటకు 
దీసెను. లెక్కపెట్టగా సరిగా 25 పదిరూపాయల నోట్టుండెను. అందరు 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


మిక్కిలి యాళ్ళర్యపడిరి. బాబా సర్వజ్ఞతను జూచి వాని మనస్సు కరగెను. 
బాబా పాదములపైబడి వారి యాశీర్యాదమునకై వేడెను. అప్పుడు బాబా 
యిట్లనెను. “నీ బ్రన్మావు నోటుల కట్టలను చుట్టి పెట్టుము. నీ పేరాసను, 
లోభమును పూర్తిగా నదలనంతనరకు నీవు నిజమైన బబ్రన్మామును చూడలేవు. 
ఎనరి మునస్సు ధనమందు, సంతానమందు, ఐళ్ళర్భమందు అగ్బమైయున్సదో 
వాడా యభిమానమును పోగొట్టునంతనరకు బ్రహ్మము నెట్టు పొందగలడు? 
అభిమూనమనే (భమ, ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. 
అది యనూయ యహంభానమను మొసళ్ళతో నిండియున్సుది. ఎవడు 
కోరికలు లేనివాడో వాడు న్యూతమే ఈ సుడిగుండమును దాటగలడు. 
సేరానయు (బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ (ధునముల నంటివి. అని 
శాశ్వతముగా ఒకటికొకటి బద్దవైరము గలది.” 


ఎక్కడ పేరాస గలదో యక్కడ (బ్రన్మాము గూర్చి యాలోచించుటకు 
గాని, దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినబో పేరాసగలనాడు 
నిర్తక్తిని మోక్షమును ఎట్టు సంపాదించగలడు ? లోభికి భ్రాంతి గాని, 
నంతుష్టిగాని, దృఢ నిళ్ళయముగాని యుండవు. మనస్త్సునందేమాత్రము 
పేరానయున్హును సాధనలన్దియు (ఆధ్యాత్మిక వ్రయిత్సములు) 
న(స్తుయోజనములు. 

ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను నిడునడో, 
ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్పు చదువరియెనప్ప టికి వాని 
జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మనాక్షాత్కారము పొందుట కిది వానికి 
సహాయపడదు. ఎవరహంకారపూరితులో ఎవరింద్రియ విషయముల గూర్చి 
యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిస్తుయోజనములు. 
నమునన్సును సవిత్రమొనర్భుట తప్పునినరి యవసరము. అది లేనిబో మన 
ఆధ్యాత్మిక ధప్రయత్సములనియు ఆడంబరము డాంబికము కొరకు 
చేసినట్లగును. కావున దేనిని జీర్ధించుకొనగలడో దేనిని శరీరమునకు 
సట్టించుకొనగలడో దానినే వాడు తీనుకొననలెను. నా ఖజానా నిండుగా 
నున్సుది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్యగలను. కాని నానికి పుచ్చు కొను 
యోగ్యత గలదా లేదా ? యని నేను మొదట పరక్షించనలెను. నేను చెప్పినదానిని 
జాగ్రత్తగా విన్సుబో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మనీదులో కూర్చొని 
నేనెప్పుడు అనత్యములు సలుకను !” 


1422 


P99 ——————————————————————————————హ—హ—హ—ా 1 ద్ర 17వ అధ్యాయములు 


ఒక యతిథిని ఇంటికి బిలిచినప్పుడు ఇంటిలోనివారు, అక్కడున్నవారు, 
స్నేహితులు, బంధువులు గూడ అతిథితో పాటు విందులో పాల్తొందురు. 
కావున నప్పుడు మసీదులో నున్నవారందరు బాబా ఆ పెద్ద మనుష్యునకు 
చేసిన యీ ఆధ్యాత్మిక వితథులో నాలానరి బాటా యాశీర్యాదములను 
పొందిన పిమ్మట అచ్చట నున్నవారందరును, ఆ పెద్దమనిషితో సహా, మిక్కిలి 
సంతోషముతో సంతుష్టి చెందినవారై వెళ్ళిపోయిరి. 
బాబావారి వైశిష్ట్యము : 

అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, 
ఆ(శ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యమునుగాని, మోక్షమును 
గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గూర్చి యాలోచించక 
ఆత్మానుసంధానమందే మునిగి యుందురు. సాయిబాబా అట్టివారు కారు. 
బాబాకు ఇల్టుగాని, భార్యగాని, సంతానముగాని, బంధువులు గానిలేరు. 
అయినప్పటికి వారు సమాజములోనే యుండెడివారు. బాబా నాలుగయిదిండ్ల 
నుండి భిక్షచేసి ఎల్లప్పుడు వేపచెట్టు (క్రిందనే కూర్చొనెడువారు. లౌకిక 
విషయములందు మగ్నులైన జనులకు, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించ 
వలయునో బోధించెడువారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట గూడ 
ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి యరుదు. 
అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. 

కనుక హేమాడ్‌పంతు ఇట్టు చెప్పెను. “ఏ దేశమునందు సాయిబాబా 
యను యీ అవూర్వము అమూల్యము యైన పనిత్రరత్తము వుట్టినదో యా 
దేశము ధన్యము ! ఏ కుటుంబములో నీరు వుట్టిరో యదియు ధన్యము + 
ఫీ తల్లిదండ్రులకు లలు పుట్టిరో వారును ధన్యులు !” 

16-17 అధ్యాయములు సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 
(1432 


శ్రీసాయిసచ్చరిత్రము 


18-19 అభ్యాయములు 


ప్రస్తావన; సాలే; శ్రీమతి రాధాబాయి దేశముఖ్‌: మన ప్రవర్తన గూర్చి బాబా 
యువదేశము; నద్దిచారములను ప్రోత్సహించి సాక్షాత్మారమునకు దారి 
జూవపుటి; ఉవదేశములో వైవిధము-నింద గూర్చి బోధ: వనికి తగిన ప్రతిఫలము 


గత రెండు అధ్యాయములో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని 
బాబా యెట్టు ఆదరించెనో హేమాడ్‌పంత్‌ వర్లించెను. రాబోవు రెండు 
అధ్యాయములలో సూమాడ్‌పంత్‌ను బాబా యెట్టు ఆమోదించి 
యాశీర్వదించెనో, బాబా యెట్లు తమ భక్తులలో మంచి యాలోచనలు ప్రేరేపించి 
మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆతో శన్నతి గూర్చి, పరనింద గూర్చి, 
ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన (ప్రతి ఫలమును గూర్చి, బాబా వారి 
ప్రబోధము లెట్టివో వర్షింతుము. 
ప్రస్తావన: 

సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి 


మనస్సు కలత చెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మ 
సాక్షాత్కారమునకు దారి చూపునను విషయమందరికి తెలిసినదే. ఈ 


1442 


9 ఫి వినన 18, 19వ అధ్యాయములు 


ఫో వషయములో సద్గురవు బోధించిన దానిని నితరులకు వెల్లడి చేయరాదని 
కొందరనెదరు. అట్టు గురువు బోధించినదానిని వెల్లడిచేసినచో ఆ బోధలు 
నిష్టపయోజనములగునని వారి యాలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు 
వర్షాకాలపు మేఘమువంటివారు. వారు తమ యమృత తుల్యములైన బోధలను 
పుష్కలముగా విశాల (ప్రదేశములందు కురిపించెదరు. వానిని 
మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్లించుకొని, పిమ్మట 
నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు 
మన జా(గ్రదవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడ తెలియజేయు విషయములకు 
వర్తించును. తన స్వప్నమందు గనిన “రామరక్షా స్నోత్రము'ను బుధ కౌశిక 
బుషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట స్మరించవలెను. 


(ప్రేమగల తల్లి, గుణమిచ్చు చేదైన యౌషధములను బిడ్డ మెలుకొరకే 
బలవంతముగా గొంతులోనికి త్రోయునట్టు, ఆధ్యాత్మిక విషయములను 
బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు. 
అది బహిరంగమైనది. వారి బోధల ననుసరించిన భక్తుల ధ్యేయము 
నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను 
తెరిపించి యాత్మ యొక్క దైవీ సౌందర్యములను జూపి మన కోరికలను 
నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట, మన ఇంద్రియ విషయ వాంఛలు 
నిష్కమించి, వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో 
కూడ ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి, వారిని 
సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల 
కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను, బాధలను 
తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ యభివృద్ది పూర్తిగా సద్లురుని 
సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతునివలె కొలువవలెను. 
కాబట్టి మనము సద్గురువును వెదకవలెను. వారి కథలను వినవలెను. వారి 
పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ 
యధ్యాయములోని ముఖ్యకథను ప్రారంభించెదము. 


సారే యనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. 
కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేగాక మరికొన్ని 
సమస్య లతనిని చీకాకు పరచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యెను. 
విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచె నిల్లు విడిచి చాలా దూరము 
పోవలెననుకొనెను.:. . మానవుడు. సాధారణముగా భగవంతుని గూర్చి 
చింతించడు గాని, కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు 
భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని 
పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో 
కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును 
జూచెదరు. సాలేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను. అతని స్నేహితులు 
సిర్రీతీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి 
యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. 
సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను. 
అచ్చట శాశ్వత (బ్రహ్మవలె స్వయం (పకాశుడ్డ, నిర్మలుడు, శుద్ద 
స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే యతనికి మనశ్చాంచల్యము 
తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క 
పవిత్రమయిన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము 
గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలు పెట్టెను. 7 
రోజులలో చరిత్ర చదువుట పూర్తికాగానే బాబా యానాడు రాత్రి అతనికొక 
దృష్టాంతమును చూపెను. అది యిట్టుండెను : 


బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను 

ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్టు, అతడు దానిని (శ్రద్దగా 

వినుచున్నట్టు జూపెను. సారే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను 

జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుజ్టుపెట్టి 

నిద్రపోవుచున్న తనవంటివారిని లేపి, గురుచరితామృతమును రుచి చూపుట 
a 


P99 ————————————————————————————ా 1 ప్రి 19వ అధ్యాయములు 


బాబా యొక్క దయా(ర్రహృదయమె గదా యనుకొనెను. ఆ మరుసటి 
దినమాదృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయి 
యుండునో సాయిబాబా నడిగి తెలుసుకొనుమనెను. ఒక సపాహము చాలునో 
లేక యింకొక సపాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను. 
కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్టడిగెను, “ఓ దేవా! యీ 
ద్యశ్య్శము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి ? అతడూరకొన 
వలెనా లేక యింకొక సప్తాహము పారాయణము చేయవలెనా ? అతడు 
అమాయిక భక్తుడు; అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును 
బోధించవలెను. వాని నాశీర్వదింపుడన బాబా, “అతడు గురుచరిత్ర 
మింకొక నస్తానాము సారాయణ చేయనలెను. ఆ (గంథమునే జాగ్రత్తగా 
పఠించినబో నాతడు సావనుడగును; మేలు పొందగలడు. భగవంతుడు 
ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును !” అనెను. 


ఆ సమయమున హేమాడ్‌పంతు అచ్చట నుండి, బాబా కాళ్ళ 
నొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో 
నిట్టనుకొనెను: “సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును 
పొందెనా! నేను నలుబది నంవత్సరములనుంచి పారాయణ 
చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదు గదా ! అతడిక్కడ 7 
దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరములనుంచి 
యున్నాను. నా ప్రయత్నములు నిషలమా యేమి ? చాతకపక్షి 
మేఘమునుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని యున్నట్లు నేను 
కూడ బాబా తమ దయామ్యృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే 
నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను”. ఈ ఆలోచన వాని 
మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని (గ్రహించెను. భక్తుల మనస్సులలో 
నుండెడి యాలోచనలన్నియు బాబా (గ్రహించెడివారు. అంతియేగాక, చెడ్డ 
యాలోచనలను అణచుచు, మంచి ఆలోచనలను (ప్రోత్సహించువారు. 
హేమాడ్‌పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామావద్దకు 


(1472 


శ్రీ సాయి సచ్చరిత్రము Ge 
పోయి అతనివద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని, అతనితో కొంతసేపు 
మాట్లాడిన పిమ శ్రట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. 


కాన వారిట్లాజ్ఞాపంచిరి. బాబా యాజ్ఞను జవదాటగల వారెవరు ? 


హేమాడ్‌పంత్‌ వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు పోయెను. 
అప్పుడే యతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు 
వచ్చి హేమాడ్‌పంత్‌ నిట్టడిగెను : “మధ్యాహ్న హారతి సమయమందు 
మీరిక్కడ ఏల యున్నారు ? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే ! 
మేరేల చీకాకుతో చంచలముగా నున్నారు ? మీ రొంటరిగా వచ్చినారేల? 
కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. 
ఈలోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు 
కూర్చొని మాట్లాడు కొనెదము!” ఇట్లనుచు నతడు లోపలికి పోయెను. 
హేమాడ్‌పంతు ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ 
భాగనతమను (ప్రసిద్ద మరాఠీ (గ్రంథముండెను. ఇది భాగవతములోని 
యేకాదశస్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా 
సిఫారసు చేయుటచే బాపూసాహెబు దీక్షితు (శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన 
సలభాషణా రూపమైన) భగవద్గిత, దాని మరారీ వ్యాఖ్యానమైన భావార్ధదీసిక 
(జ్ఞానేశ్వరి), (శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్దవునకు జరిగిన సంభాషణా 
రూపమైన) ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము 
షిరిడీలో చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైన ప్రశ్నలు 
వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి, అటుపైన వారిని ఆ (గ్రంథముల 
పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ (గ్రంథములే భాగవత 
ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ 
సత్సంగములకు నోయి ఆగత ములు వినునప్పుడు వారి ప్రశ్నలకు 
సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్‌పంతు కూడ 
నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. 


ప 145 2 


9 ఫి వినన 18, 19వ అధ్యాయములు 


హేమాడ్‌పంత్‌ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము 
పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలసి మసీదుకు పోయెను. శ్యామా 
ఇంటి కిటికీలో నున్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తిచేయని 
భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి 
చేయుటకే కాబోలు బాబా తననచ్చటకు పంపెనని హేమాడ్‌పంత్‌ 
యనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తిచేసెను. పిమ్మట 
శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ 
సంభాషణ జరిగెను. 


హేనూడ్‌పంతు : నేను బాబా వద్ద నుండి యొక కబురు తీసికొని 
వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసికొని రమ్మని 
నన్ను ఆజ్ఞాపించి యున్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చొని 
మాట్లాడిన పిమ్మట మసీదుకు రము శని చెప్పిరి. 

శ్యామా : (ఆశ్చర్యముతో) నా వద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగ 
నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్సింపుము. 

హేమాడ్‌పంతు : సరే నీ నమస్కారము లామోదింపబడెను. మనము 
కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదము. మన పాపములను 
నశింపజేయునట్టి బాబా లీలలను, కథలను చెప్పుము. 

శ్యామా : అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని (బాబా) 
లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరి 
వాడను? నీవు చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని 
లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్టు వర్షించగలను? 
సరే యీ తమలపాకులు వక్క సున్నము తీసికొని తాంబూలము 
వేసికొనుము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను. 

కొద్ది నిముషములలో శ్యామా బయటికి వచ్చి హేమాడ్‌పంతుతో 
మాట్లాడుచు కూర్చొనెను. అతడిట్టనియెను : “ఈ దేవుని (బాబా) లీల 
కనుగొనశక్యము కానిది. వారి లీలల కంతులేదు. వానినెవరు 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. య్య ్రి Gf 


గమనించగలరు? వారీ లీలలతో వినోదించు నట్లగుపడినను వారు వాని 
నంటినట్టు కాన్సించరు. మావంటి జానపదులకేమి తెలియును ? బాబాయే 
యీ కథల నెందుకు చెప్పరాదు ? నీవంటి పండితులను నావంటి పామరునివద్ద 
కేల పంపుచున్నారు ? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల 
చేష్టలు కావలని చెప్పగలను. “5 యుపోద్దాతముతో శ్యామా యిట్లనెను : 
“నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది 
స్వయముగా తెలియును. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో 
నుండునో, బాబా యంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు 
బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును”. 
(ఇచ్చట ఉపదేశమనగా నిర్తేశము). 

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమాడ్‌పంత్‌ మనస్సులో నొక స్మృతి 
తళుక్కుమనెను. వెంటనే సారేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. 
తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి 
యురిడుననుకొనెను, అయినప్పటికి ఈ భావము నణచుకొని, శ్యామా చెప్పు 
కథలను వినుటకు సిద్దపడెను. ఆ కథలన్నియు బాబాకు తన భక్తులందెట్ట 
దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడ్‌పంతుకు 
ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామా ఈ దిగువ కథను చెప్పదొడంగెను. 


శ్రీమతి రాధాబాయి దేశ్‌ముఖ్‌: 


రాధాబాయి యను యొక ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాబా 
దేశ్‌ముఖ్‌గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు (గ్రామ ప్రజలతో 
కలసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తిచెందెను. ఆమె 
బాబాను గాఢముగా (ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన 
యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమెకింకేమియు 
తెలియకుండెను. బాబా యామె సంకల్పమును ఆమోదించక తనకు 
మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము 
చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మానివేసెను. 

కరా 


P99 ——————————————————————————————ా 1 ప్రి 19వ అధ్యాయములు 


అట్టు మూడు రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి 
యామె పక్షమున బాబాతో నిట్టంటిని. “దేవా! మీరేమి ప్రారంభించితిరి ? 
నీ వనేకమంది నిఛచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదునలిని నీవెరిగియే 
యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడియున్నది. 
ఆమె చచ్చువరకు ఉపవసింప నిశ్చ్రయించుకొనియున్నది. నీవు ఆమె 
ననుగ్రహించి ఉపదేశమిచ్చునంతవరకామె తన నిరావారటిక్షను మానదు. 
ఆమెకేమైన హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన 
ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెను 
కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము 1 
ఆమె మనో నిశ్చయము జూచి, బాబా యామెను బిలిపించి, ఈ క్రింది 
విధముగా బోధించెను : 

“ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల సాల్పడి చావును కోరుచున్గావు! 
నీవు నిజముగా నా తల్లిని; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను 
చెవ్లునది పూర్తిగా వినుము + నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు 
దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు 
గొప్పు యోగీళ్ళురులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలాకాలము 
శుశ్రూష చేసితిని, కాని నా చెవిలో వారే మంతము నూదలేదు. నాకు వారిని 
నదలిపోన తలంసే లేకుండెను. నేను నారితోనే యుండుటకు, వారి సేవ 
చేయుటకు, వారి నద్ద కొన్సి ఉవదేళములను (గ్రపొంబుటకు 
నిశ్ళయించుకొంటిని. కాని నారి మార్గము వారిది. నారు నా తల గొరిగించిరి; 
నా నుండి రెండు సైనలు దక్షిణ యడిగిరి. నేను దానిని నెంటనే వారికి 
నమర్సించితిని. “మీ గురువుగారు పూర్ణకాములయినబో వారు మిమ్ములను 
దక్షణ యడుగనేల ? నారు నిషగ్రాములని యెట్రనిసించుకొందురు ? అని 
నీవడుగనచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. నారు డబ్బును 
లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్సుది ? నారు కోరిన 
రెండు కాసులలో ఒకటి నిష్ట రెండవది సంతోష స్టైర్దములతో గూడిన ఓరిమి! 
నేనీ రెంటినీ వారి కర్పించితిని. నారు ప్రనన్ఫులైరి. 


aGD 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 

“నా గురువును అట్టు 22 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను 
సెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్తములకు గాని నాకు లోటు 
లేకుండెను. వారు సరిపూద్దులు. వారు (పేనూవతారమని చెప్పవచ్చును. 
ఆ (పేనును నేనెట్టు వర్థించగలను ? వారు నన్ఫు మిక్కిలి (పేమించెడివారు. 
ఆ నిధమైన గురువే యుండరు. నిరంతర ధ్యానములో నున్ఫ వారిని 
తదేకముగ జూచుచుండెడివాడను. మేమిధ్ధరనూనందములో మునిగెడివారము. 
రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టి నిగిడ్భితిని. వారిని 
చూడనిబో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, నారి సేన తప్పు నాకింకొటి 
లేకుండెను. వారే నాయాశ్రయము. నా మనస్సు) ఎల్లప్పుడు వారియందే 
నాటుకొని యుండెడిది. ఇదియే వారడిన దక్షీణలో ఒక పైన. సబూరి” 
(సంతోష స్టైర్యములతో గూడిన ఓరిమి) యనునది రెండన పైసా. నేను 
మిక్కిలి సంతోషముతో చాలాకాలము కనిపెట్టుకొని వారి సేన చేసితిని. 
ఈ ప్రపంచనునే సాగరమును సబూరి" యను ఓడ నిను నురక్షితముగా 
దాటించును. నబూరి యనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది 
సాసములన్చిటిని తొలగించును; కష్టములను పారదోలును. అనేకవిధముల 
అనాంతరములను తొలగించి, భయమును పారదోలును. తుదకు 
జయమును కలుగజేయును. సబూరి యనునది సుగుణములకు గని, మంచి 
యాలోచనకు తోడునంటిది. నిష్ట, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క 
చెల్లెండ్ర నంటిని. 


“నా గురువు నానుండి యితరమేమియు ఆశించి యుండలేదు. వారు 
నను ఉ పేక్షింపక సర్వకాల సర్వానస్టలయందు కాపాడుచుండెడివారు. నేను 
వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, 
వారి (పేనుకు ఎన్ఫుడును లోటు కలుగలేదు. వారు తను దృష్టి చేతనే నన్ఫు 
కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన ద్వుష్టితో 
సెంచునట్టు, నన్ఫు గూడ నా గురువు తను దృష్టితో పోషించుచుండెడివారు. 
త్రి తాబేలు ఒక ఒడ్డున నుండును. బి తాబేలు రెండవ యొడ్డున ఉండును. 


ప 1522 


D999 —————————— 18, 19వ అధ్యాయములు 


he తాబేలు, పీల్ల తాబేలుకు ఆవోరము పెట్టుట గాని, పాలిచ్చుట గాని 
చేయదు. తల్లి తన పిల్హలపై తన ద్రుష్టిని పోనిచ్చును. పిల్దలెదిగి పెద్దవి 
యగును. అటులనే నూ గురువు కూడా తను దృష్టిని నా యందు నిల్పి, 
నన్ఫు (పేనుతో గాసాడిరి. ఓ తల్లీ ! నా గురువు నాకు నుంతమేమియు 
నునదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెనిలో ముంత్రమెట్టు 
ఊదగలను? గురువు యొక్క (పేమమయమయిన తాబేలు చూపే మనకు 
నంతోషము నిబ్బునని జ్ఞావకముంబుకౌనుము. మంతముగాని 
యుపదేశము గాని యెన్యరి నధ్ధనుండి గాని పొందుటకు ప్రయల్సించకుము. 
నీయాలోచనలు, నివు చేయు సనులు నాకొరకే వినియోగించుము. నీవు 
తప్పక సరనార్థమును పొందెదవు. నాపైన సంపూర్ణ వాదయముతో 
చూడుము. నేను నీ వైపు అట్లనే చూబెదను. ఈ మసీదులో కూర్చొని నేను 
నిజమునే చెప్పెదను. నిజము తస మరేమియు మాట్లాడను. ఏ సాధనలు 
గాని యారు శాస్త్రములలో ప్రానీణ్యముగాని యవనరము లేదు. నీ 
గురువునందు (పేను విశ్తానముల నుంచుము. గురునే నర్వమును 
చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు 
యొక్క మహిమను, గొప్పదనమును గ్రపొంచెదరో, ఎవరయితే గురుని 
(బ్రహ్మా, విష్ణు, ముహేళ్ళర న్వరూవుడని యెంచెదరో వారే ధన్యులు” ! 

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యా ముసలమ్మను ఒప్పించెను. 
ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదలుకొనెను. 


ఈ కథను జా(గ్రత్తగాను, (శ్రద్దగాను విని దాని ప్రాముఖ్యమును, 
సందర్భమును గుర్తించి, హేమాడ్‌పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ 
యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము 
పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. 
ఒక్క మాటైన మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామా అతని నీ స్థితిలో 
జూచి “ఏమి జరిగినది ? ఏల యూరకున్నావు ? అట్టి బాబా లీలలు నీ౭న్ని 
వర్ణింపవలెను” ? అని అడిగెను. 


శ్రీ సాయి సచ్చరిత్రము లలన. Gf 


అదే సమయమందు మసీదులో గంట మోగెను. మధ్యాహ్న హారతి 
పూజ ప్రారంభమయ్యెనని (గ్రహించిరి. కనుక శ్యామా, హేమాడ్‌పంతులిద్దరూ 
మసీదుకు త్వరగా పోయిరి. బాపూసాహెబు జోగు అప్పుడే హారతి 
(ప్రారంభించెను. స్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు 
నిండిరి. అందరు బాజా భజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. 
బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్‌పంతు కూర్చొనిరి. వారిని 
జూచి బాబా హేమాడ్‌పంతును శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా 
రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెననియు, శ్యామా (ప్రత్యక్షముగా 
గలడు కనుక అడుగవచ్చుననెను. బాబా యిట్లనెను : “సరే మీరిద్దరు 
కొంతసేపు మాట్టాడుకొంటిరా ? అట్లయినబో మీరేమి మాట్లాడుకొనినారో 
చెప్పుము” గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక 
హేమాడ్‌పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పటకు ఆతురపడెను. తాము 
ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియు, 
ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి యాళ్ళర్యము కలుగజేసినదనియు, 
దానిని విని బాబా లీలలు అగోచరములని తెలిసికొంటిననియు ఆ కథ 
రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్‌పంతు చెప్పెను. అప్పుడు 
బాబా “కథ చాలా అద్భుతమైనది. నీవెట్టుల ఆనందించితిని ? నాకా 
విషయమై నినరములన్చియు చెప్పుము” అనిరి. అప్పుడు హేమాడ్‌పంతు 
తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు ఏనిపించి, యది తన 
మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది వని 
బాబా మిగుల సంతసించెను. “ఆ కథ నీకు నచ్చినదా ? దాని ప్రాముఖ్యమును 
నీవు గుర్తించితినా” ? యని బాబా హేమాడ్‌పంతునడిగెను. “అవును బాబా 
నా మనశ్గాంచల్యము నిష్క్రమంచినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి 
కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్‌పంతు 
బదులిచ్చెను. 


ప 104 


9 ఫి —————— [ర 19వ అధ్యాయములు 
బాబా యిట్లు చెప్పెను. “నా పద్దతి మిక్కలి విళిష్టమైనది ! ఈ ఒక్క 

కధను జస్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మ 
సాక్షాత్మారమునకు ధ్యాననుననరనము. దాని నలవరచుకొనుబో 
వృత్తులన్థియు శాంతించును. కోరికలన్ఫియు విడచి నిష్కామివై నీవు సమస్త 
జీవరాళి యందు గల భగనంతుని ధ్యానింవుము. మనస్సు) ఏకాగమైనబో 
అలక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము ! అదియే 
జ్ఞానస్వురూసము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిబో రాత్రింబగళ్ళు 
మీరు చూచుచున నాయీ యాకారమును ధ్యానించుడు. అట్టు కొన్టాళ్ళు 
చేయగా మీ వృత్తులు కేందీక్సుతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము 
అను మూడింటికి గల బేధము పోయి ధ్యానించువాడు బైతన్యముతో వైక్యమై, 
(బహ్మములో నభిన్ఫమగును. తల్లి తాబేలు నదికి నొక యొడ్డున నుండును. 
దాని పిల్ద లింకొక యొడ్డున నుండును. తల్లి నానికి నొలిచ్చుటగాని, 
సాదువుకొనుట గాని చేయదు. దాని చూవు నూతమే వానికి బీనశక్తి 
నిచ్బు చున్చది. చిన తాబేళ్ళు ఏమి చేయక తల్లిని జ్ఞాసకముంచుకొనును. 
తల్లితాబేలు చూపు చిన్సవానికి యవ్వుత ధారనలె పనిచేయును. అదియే 
వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల 
సంబంధము ఇట్టిదే” బాబా యీ మాటలు పూర్తిచేయుసరికి, హారతి 
పూర్తియాయెను.అందరు 'శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహారాజ్‌కిజై' 
యని జయ జయ ధ్యానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా ! యీ 
సమయమందు మనము కూడ మసీదులోని జనసమూహముతో కలిసి 
యున్నట్లు భావించి, మనము కూడ ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందము. 


హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచి పెట్టిరి. బాబాకు నమస్కరించి 
బాపూసాహెబు జోగ్‌ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దాని 
నంతను హేమాడ్‌పంత్‌ చేతిలో పెట్టి యిట్లనెను : “ఈ కథను నీవు మనసుకు 
పట్టించుకొని జ్ఞస్తీయందుంచుకొనినబో నీ స్థీతి కలకండనలె తియ్యగా 
నుండును. నీ కోరికలన్దియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు”. 


ఫ 552 


శ్రీ సాయి సచ్చరిత్రము Ge 
హేమాడ్‌పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, “ఇట్లు ఎల్లప్పుడు 
నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము !” అని 
(ప్రార్ధించెను. అందుకు బాబా యిట్టు జవాబిచ్చెను. “ఈ కథను నినుము. 
దీనిని మననము చేయుము. నిధి ధ్వాననము చేయుము. అట్టయినబో 
నీవు భగవంతుని ఎల్లన్తుడు జైస్తి యందుంచుకొని ధ్యానింబెదవు. 
భగనంతుడు నీ ముంద ప్రత్యక్షమగును”. 


ఓ ప్రియమైన చదువరులారా ! అప్పుడు హేమాడ్‌పంతుకు కలకండ 
ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము 
పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి, ధ్యానించి, మనస్సున 
నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను, సంతోషముగాను నుండెదము. 
తథాస్తు! 

19వ అధ్యాయము చివర హేమాడ్‌పంతు కొన్ని యితర విషయములను 
జెప్పియున్నారు. అవి యీ దిగువ పొందుపరచితిమి. 
మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము : 

ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవయినప్పటికి 
అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని యట్లే చేసినచో నవి మనకు 
మేలు చేయును. “ఏడైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వధ్ధకుపోరు. 
ఎనరుగాని యెట్టి జంతువుగాని నీ వద్ధకు వచ్చినబో నిర్జాక్షీణ్యముగా వానిని 
తరిమినేయకుము. వానిని సాదరముగ చూడుము. దానము గలనారికి 
నీరిచ్చినబో ఆకలితో నును వారికి అన్సుము పెట్టినబో, బట్టలు లేనివారికి 
బట్టలిచ్చినబో, నీ ఇంటి నసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి 
తీసికొనుటకు వినియోగించినబో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి 
జెందును. ఎనన ధనసనోయము గోరి నీ వద్ధకు నచ్చినబో, నీకిచ్చుట 
కష్టము లేకున్సు నీవు ఇవ్వునక్కరలేదు. కాని వానిపై కుక్క నలె మొజుగవద్దు. 
ఇతరులు నిన్ఫైంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు నివ్యుకుము. 
అట్టివానిని నీవెల్హప్పుడు ఓర్భుకొనినబో నిశ్చయముగా నీకు సంతోషము 


156 


9 ఫి వినన 18, 19వ అధ్యాయములు 


కలుగును. ప్రపంచము తలశ్రిందులైనప్తుటికి నీవు చలించకుము. నీవున్ల 
చోటనే స్టైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్లు నాటకమును 
చూచుచుండుము. నీకు, నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు 
మనమిద్ర్ధరము కలియు మూధమేర్తుడును. నాకు నీకు బేధము గలదనునదియే 
భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్సుది. దానిని నళింనజేయనిది 
నునకు ఐక్యత కలుగదు. 'అల్హానాలిక్‌ !' భగవంతుడే సర్వాధికారి. 
ఇతరులెవ్వురు నునలను కాపాడువారు కారు. భాగవంతాని 
నూర్గమసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి 
యిచ్చానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్సెదరు. 
మనకు దారి చూపెదరు. బుణానుబంధముచే మనమందరము కలిసితిమి. 
ఒకరికొకరు తోడ్పడి, (పేమించి సుఖముగాను సంతోషముగాను నుందము 
గాక. ఎనరయితే తను జీవిత పరనూనధిని పాందెదరో నారు అనురులై 
సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలువువరకు 
నూత్రమే (బతికదరు”, 

సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్మారమునకు దారిచూపుట: 


సాయిబాబా సద్విచారముల నెట్టు ప్రోత్సహించుచుండెనో తెలిసికొనుట 
మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి (ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి 
చేసినచో వారు నికెట్టు పదే పదే సహాయపడెదరో తెలియును. (ప్రక్కనుంచి 
లేవగనే నీకేమయిన మంచి యాలోచన కలిగిన, దానిని తరువాత 
పగలంతయు వృద్ది చేసినచో నీ మేధాశక్తి వృద్ది పొందును. నీ మనస్సు 
శాంతి పొందును. హేమాడ్‌పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక 
బుధవారము రాత్రి పండుకొనేటప్పుడిట్టనుకొనెను. రపు గురువారము 
శుభదినము. షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు 
రామనామస్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. 
ఆ మరుసటి దినము లేవగనే, రామనామము ప్రయత్నము లేకుండ జ్ఞప్తికి 
వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసుకొని పోయెను. దీక్షిత్‌వాడా 
విడిచి బూటీవాడా దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. 
జొరంగాబాదునుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర 
పాడుచుండెను. అది ఏకనాధ్‌ మహరాజ్‌ రచించిన 'గురుకృసాంజన పాయో 
మేరే భాయి యనునది. గురువు కృపయను అంజనము లభించెను. దాని 
మూలమున తన కండ్లు తెరువబడెననియు, దానిచే తాను శ్రీరాముని లోన, 
బయట, ని(ద్రావస్థలోను, జా(గ్రదవస్థలోను, స్వష్నావస్థలోను నన్నిచోట్లను 
చూచితినని చెప్పెడు పాట యది. అనేక పాటలుండగ బాబా భక్తుడగు 
జారంగాబాదు నివాసి యీ పాట నేల పాడెను ? ఇది సందర్భానుసారముగ 
బాబా చేసిన. ఏర్పాటు కాదా ? సూమాడ్‌పంతు ఆనాడంతయు 
రామనామస్మరణచే కారము? గదువ నెంచినవాడు గావున ఛాతలి 
మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా యీ పాటను పాడించి యుండును. 


రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. 
అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టములనుండి కాపాడును. 


ఉపదేశములో వైవిధ్యము - నిందగూర్తి బోధ : 


శ్రీసాయిబోధనకు (ప్రత్యేక స్థలముగాని, ప్రత్యేక సమయముగాని 
యక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము 
జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున 
ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన 
తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు 
వినిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అనసూయ, 
దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల నింకొక 
విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట కనేక మార్గములు గలవు. 
సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము 
వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభపరచును. ఒక 


విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని 
[156 2 


P99 ————————————————————————————ా 1 ప్రి 19వ అధ్యాయములు 


మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున 
తిట్టబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను ! అట్లు పరనిందకు 
పాల్పడువానిని బాబా సరిదిద్దిన పద్దతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన 
యపరాధమును బాబా సర్వజ్ఞుగుటచే (గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము 
బాబా లెండీతోటకు పోవునపుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక 
పందిని జూపి యిట్లనెను, “చూడుము ! ఈ పంది అమేథ్యమును యెంత 
రుచిగా తినుచున్సుదో ! నీ న్యభానముకూడా అట్టిదే ! ఎంత ఆనందముగ నీ 
సాటి సోదరుని తిట్టుచున్హావు. ఎంతయో పుణ్యము జేయగ నీకీ మానవజన్మ 
లభించినది. ఇట్టు చేసినబో షిరిడీ దర్భనము నీకు తోడ్సుడునా ?” భక్తుడు 
నీతిని [గ్రహించి వెంటనే పోయెను. 

ఈవిధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్ల ఉపదేశించు 
చుండెడివారు. ఈ యుపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో 
ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు. “నా దేవుడున్సుబో 
నాకు మంచముపైని కూడ బువ్వ పుట్టును”. అది భోజనము, వస్త్రములను 
గూర్చి చెప్పినది. ఎవరయిన దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని 
ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత 
పాటుపడవలెను. ఎంత కృషి చేసిన నంత మేలు. 


బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా 
భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. 
ఆయన అనంతుడు. ఆ కనిపించెడి మూడున్నర మూరల దేహమే బాబాయని 
అనుకున్నవారికి పాఠము చెప్పుటకేవారు ఈ రూపముతో నవతారమెత్తిరి. 
బాబాకు సర్వస్య శరణాగతిచేసి, అహర్నిశలు వారినే ధ్యానించినచో, చక్కెర - 
తీపి, కెరటములు - సముద్రము, కన్ను - కాంతి కలిసియున్నట్లే శ్రీసాయితో 
తాదాత్మ్య్యతను పొందెదరు. ఎవరయితే చావుపుట్టుకల నుండి 
తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో 
ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్టు 


aE» 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య 
కర్మల నాచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు 
దేనికి భయపడనవసరము లేదు. ఎవరయితే భగవంతుని పూర్తిగా నమె శ్రదరో, 
వారి లీలలను విని, యితరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియు 
నాలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు. అనేక 
మందికి బాబా తన నామమును జ్ఞప్రియందుంచుకొని, శరణువేడు మనెను. 
'తానెవరు” అనుదానిని తెలిసికొనగోరు వారికి (శ్రవణమును మననమును 
చేయుమని సలహా యిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి 
యందుంచు కొనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ 
పాదపూజ, కొందరికి అధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు 
(గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదములవద్ద కూర్చొనుమనుట, 
కొందరిని ఖండోబా మందిరమునకు బంపుట, కొందరికి విష్ణు సహస్ర 
నామములు, కొందరికి ఛాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని 
విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు; అడ్డులేదు. కొందరికి 
స్వయముగా ఉపదేశము నిచ్చువారు; కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక 
త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి ఛాతీపైన కూర్చొని అదుముచూ, ఇక 
యెన్నడూ (త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదలిరి. కొందరికి 
స్వప్నములో 'గురు(బ్రహ్మాది” మంశత్రార్థములను బోధించిరి. ఒకడు 
హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను 
జెప్పుట కలవి గాదు. (ప్రపంచ విషయములలో తన ఆచరణలే 
ఉదాహరణముగా బోధించువారు. అట్టివానిలో నొకటి. 


పనికి తగిన ప్రతిఫలము : 


బాబా ఒకనాడు మిట్టమధ్యాహ్నము రాధాకృష్ణమాయి యింటి 
సమీపమునకు వచ్చి “నిచ్చెన తీసికొని రమ్ము” అనెను. ఒకడు పోయి దానిని 
తెచ్చి యింటికి చేరవేసెను. బాబా వామనగోండ్‌కర్‌ యింటి పైకప్పు ఎక్కి 
రాధాకృష్ణమాయి యింటి పై కప్పును దాటి ఇంకొక (ప్రక్క దిగెను. బాబా 


160౫ 


9 ఫి వినను 18, 19వ అధ్యాయములు 


యభి[ప్రాయమేమో యెవరికిని తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా 
జృరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించటకై బాబా యిట్లు 
హైపీయుండుననియునుకానరు ఊగిన వెఠరటన నిచ్చెన తెచ్చిన వానికి బాబా 
రెండు రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యముచేసి నిచ్చెన తెచ్చినంత 
మాత్రమున వానికి రెండు రూపాయలేల యివ్వవలెనని బాబాను ప్రశ్నించెను. 
ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను 
దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా 
ఆకోరవటు' (వ్రవరిరిచినచో తూలవాతఖు నశ గా వనిత కతన; 
పనిచేయించేవాడు, పని చేసే వారలు కూడ సుఖపడెదరు. సమ్మెలకు 
తావుండదు. మదుపు పెట్టువానికి, కష్టపడి కూలి చేయువాండ్రకు మనః 
స్పర్దలుండవు. 


18-19 అధ్యాయములు సంపూర్ణము 


సద్గురు ఆతు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 
ఇరువదవ అధ్యాయము 


ఈశావాస్యోపనిషత్తు; నద్గురువే బోధించుటకు యోగ్యత- సమర్ధత గలవారు, 
కాకా యొక్క పనివిల్లు: విశిష్టమైన బోధనా విధానము 


ఈ అధ్యాయములో దాసగణుకు గలిగిన యొక సమస్యను 
కాకాసాహెబు ఇంటిలోని పనిపిల్ల ఎట్టు పరిష్కరించెనో హేమాడ్‌పంతు 
చెప్పెను. 

మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తులకొరకాకారమును ధరించెను. 
ఈ మహాజగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని 
పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతము గాక. షిరిడీకి పోయి 
యచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా 
గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి, 
గోడ ప్రక్కన నిలిచి (ప్రేమతోను, దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును 
పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడ సమానమైన ఉత్సాహముతో వారి 
సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారివైపు చూచుచు ఊదీ 
ప్రసాదపు జల్లులనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళతో 
ఊదీ పోయుచు, వారి నుదుటిపై తమ చేతులతో ఊదీబొట్టు పెట్టుచుండిరి. 
వారి హృదయమున భక్తులయెడ అమితమైన (ప్రేమ. బాబా భక్తులని (క్రింది 
విధముగా పలుకరించుచుండిరి. 

162 


9 ఫిలి వి స్ప ్ర్రస్రు ద్రన్ర అధ్యాయము 


“అన్నా, మధ్వావ్వా భోజనమునకు సొమ్ము ! బాబా, నీ బనకు స్కో 
బాపూ / భోజనము చేయుము” ఈ విధముగా (ప్రతిభక్తుని పలకరించి 
యింటికి సాగనంపుచుండిరి. ఇప్పటికి అది యంతయు ఊహించుకొన్నచో, 
ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము గలుగును. మనోఫలకమున 
సాయిని నిల్సి, వారిని ఆవాద మస్తకము ధ్యానింతము. వారి పాదముల పైబడి 
సగౌరవముగ (ప్రేమతో వినయముగ సాష్టాంగనమస్కార మొనర్చుచు, ఈ 
అధ్యాయములోని కథను చెప్పెదను. 
ఈశావాస్యోపనిషత్తు: 

ఒకప్పుడు దాసగణు ఈశావాస్యోపనిషత్తు పై మరాటీ భాషలో వ్యాఖ్య 
(వ్రాయుటకు మొదలిడెను. మొట్టమొదట ఈ యుపనిషత్తు గూర్చి క్లుప్తముగా 
చెప్పెదము. 

వేదసంహితలోని మంత్రములు గలదగుటచే దీనిని మం(త్రోపనిషత్తు 
అని కూడా యందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు 
వాజసనేయ సంహిత యుండుటచే, దీనికి వాజసనేయ సంహితోపనిషత్తని 
కూడా పేరు. వైదిక సంహిత లుండుటచే దీని నితర ఉపనిషత్తులకన్న [శ్రేష్టమని 
భావించెదరు. దీనికొక యుదాహరణము. ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు 
బృహదారణ్యకోపనిషత్తు యీ ఈశావాస్యోపనిషత్‌పై వ్యాఖ్యయని పండితుడగు 
సాత్వలేకర్‌గారు భావించుచున్నారు. 

(ప్రొఫెసరు రానడేగారిట్టనుచున్నారు : “ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి 
చిన్నధైనప్పటికి దానిలో అంతర్‌ద్యష్టిని కలిగించు అనేకాంశములున్నవి. 
18 శోకములలో ఆత్మ గూర్చి విలువైన యవురూపమగు వర్ణన, 
అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్టైర్యము గల ఆదర్శ 
యోగీశ్వరుని వర్ణన లిందున్నవి. తరువాతి కాలమున సూత్రికరింపబడిన 
కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ యుపనిషత్తు. తుదకు 
జ్ఞానముకు కర్మలకు సమన్వయముగ నున్న సంగతులు చెప్పబడినవి. 
జ్ఞానమార్గమును కరయోగమును సమన్వయము చేసి చెప్పుట యీ 

163 


శ్రీ సాయి సచ్చరిత్రము Ge 
యువనివత్తులోని సారాంశము”. ఇంకొకచోట వారిట్టనిరి : 
“ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల 
మిశ్రమము: 

పై వర్షమును బట్టి యీ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము 
చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగణు దీనిని మరాఠీ ఓఏ 
ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును (గహించలేకుండుటచే తాను 
(వ్రాసిన దానితో నతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితుల 
నడిగెను, వారితో చర్చించెను. కాని వారు సరియైన సమాధానమియ్యకుండిరి. 
కావున దాసగణు కొంతవరకు వికలమనస్కుడయ్యెను. 
సద్ద్గురువే బోధించుటకు యోగ్యత- సమర్ధత గలవారు : 

ఈ యుపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది యాత్మ 
సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే 
బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును 
(ప్రసాదించును. కనుక ఎవరయితే యాత్మ సాక్షాత్కారము పొంది యున్నారో 
యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు 
భావించెను... ఎవరును. దీనికత గిన సమాధానము నివ్వనప్పుడు దాసగణు 
సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే 
షిరిడీకిపోయి, సాయిబాబాను దర్శించి, వారి పాదములకు నమస్కరించి 
ఈశావాస్యోపనిషత్తును అర్ధము చేసుకొనుటలో తన కష్టముల జెప్పి, సరియైన 
యర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా యాశీర్వదించి యిట్లనెను: 
“తొందర వడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టము లేదు. తిరుగు 
ప్రయాణములో విలేప్తార్టేలోని కాకాసాహెబు ద్షితుని పనిపిల్ల నీ సందేహమును 
తిర్చును” అప్పుడక్కడ నున్నవారీ మాటలు విని, బాబా తమాషా 
చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయమెట్లు 
చెప్పగలదనిరి. కాని దాసగణు అట్టనుకొనలేదు. బాబా పలుకులు 
(బ్రహ్మవాక్కు అనుకొనెను. 


ప 642 


అ ఫి విలయ. రో రువనదవన అధ్యాయము 
కాకా యొక్కపనిపిల్ల : 

బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి, దాసగణు పరద విడిచి 
విలేపార్తే చేరి, కాకాసాహెబు దీక్షితు ఇంటిలో బసచేసెను. ఆ మరుసటి 
దినముదయము దాసగణు నిద్రనుంచి లేవగనే, యొక బీదపిల్ల చక్కని 
పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము 
ఎజ్జచీర వర్ణనము. అది చాల బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా 
నుండెననియు, దాని యంచుల చివరలు చాలా సుందరముగా నుండిననియు 
ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగణు బయటకు వచ్చి వినెను. 
అది కాకా పనిమనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల, ఆమె 
చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె 
సంతోష భావమును గాంచి దాసగణు ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి 
దినము రావుబహద్దూర్‌ యమ్‌.వి. ప్రధాన్‌ తనకు ధోవతుల చాపులివ్వగ, ఆ 
పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను. రావుబహద్దూర్‌ ఒక మంచి చిన్న 
చీరను కొని యామెకు బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్నవారికి 
విందు భోజనము దొరికినట్లు ఆమె యమితానంద పరవశురాలయ్యెను. ఆ 
మరుసటి దినమామె యా కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో 
తక్కిన పిల్లలతో కలసి గిజ్టున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటె 
తానే బాగుగ ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని 
మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కాని యామె 
యానందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగణు జాలి 
భావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు 
కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్తచీర గలదు, గాని దానిని పెట్టెలో 
దాచుకొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునది గాని 
లేక యాడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన 
మనోవైఖరిపై నాధారపడి యుండునని ఆతడు (గ్రహించెను. ఈ విషయమును 
గూర్చి దీర్గాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము 


శ్రీ సాయి సచ్చరిత్రము లలన. Gf 


సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశల నుండి కాపాడి మనకు 
కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రనాదించినదంతయు 
మన మేలుకొరకే యని (గ్రహించెను. ఈ (ప్రత్యేక విషయములో ఆ పిల్ల 
యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, (క్రొత్తచీర, దానినిచ్చిన దాత, దానిని 
పుచ్చుకొనిన (గ్రహీత, దాన భావము ఇవి యన్నియు భగవంతుని యంశములే. 
భగవంతుడు యీ యన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచ్చట దాసగణు 
ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు 
సంభవించుచున్నదో యది అంతయు భగవంతుని యాజ్ఞచే జరుగుచున్న 
దనియు, తుదకది మన మేలు కొరకే యనియు (గ్రహించెను. 
విశిష్టమైన బోధనా విధానము : 

పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు, అపూర్వ 
మైనదనియు పాఠకులు (గ్రహించియేయుందురు. బాబా షిరిడీని 
విడువనప్పుటికి కొందరిని మచ్చీంద్రగడ్‌కు, కొందరిని కొల్హాపూరుకు గాని, 
షోలాపూరుకు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ 
రూపములోను, కొందరికి స్వష్నావస్థ్టలోను అది రా(త్రిగాని, పగలుగాని 
కాన్సించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు 
వర్షింపనలవి కాదు. ఈ (ప్రస్తుత విషయములో దాసగణును విలేపార్లే పంపి, 
పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలేపార్లే పంపకుండ 
షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరనవచ్చును. కాని బాబా 
అవలంబించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల, యామె చీర 
కూడా భగవంతుని సంకల్ప రూపములే యని దాసగణు ఎట్టు నేర్చుకొని 
యుండును ? 


ఈశావాస్యోపనిషత్తులోని నీతి : 

ఈశావాస్యోపనిషత్తులో నున్న ముఖ్య విషయము అది బోధించు 
నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులో నున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక 
విషయములపై ఆధారపడియున్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే 


166 


D099 సర స్రు ద్రన్ర అధ్యాయము 


భగవంతుడు సర్వాంతర్యామి యని చెప్పుచున్నవి. దీనినిబట్టి మనము 
[గ్రహించవలసిన దెమన. మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి 
చెందవలెను. ఏలయన భగవంతుడన్నింటియందు గలడు. కావున 
భగవంతుడేది యిచ్చెనో అదియెల్ల మన మేలుకొరకే యని గ్రహించవలెను. 
దీనినిబట్టి యితరుల సొత్తుకై యాశించరాదనియు, ఉన్నదానితో సంతుష్టి 
చెందవలెననియు, భగవంతుడు మన మేలుకొరకే దానినిచ్చియున్నాడనియు, 
కావున నది మనకు మేలు కలుగజేయునదేయనియు (గ్రహించవలెను. 
దీనిలోని ఇంకొక నీతి యమన మనుష్యుడెల్లప్పుడేదో తనకు విధింపబడిన 
కర్మను చేయుచునే యుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. 
భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము 
కర్మ చేయకుండ నుండుట యాత్మ నాశనమునకు కారణము. మానవుడు 
శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము 
పొందును: ఏ మానవుడు “సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ 
యన్నిటియందుండునట్టు చూచునో, వేయేల సమస్త జీవరాశియు, సకల 
వస్తువులు ఆత్మగా భావించునో, యట్టివాడెందుకు మోహమును పొందును? 
వాడెందులకు విచారించును ? అన్ని వస్తువులలో నాత శను చూడకపోవుటచే 
మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడయితే సకల 
వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికయితే సమస్త మాత్మయగునో, 
అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖవికారములకు లోనుగాడు. 


ఇరువదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 
(1672 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఇరువదియొకటవ అధ్యాయము 


ప్రస్తావన; యోగీశ్వరుల వ్యవస్థ: వి. హెబ్‌. ఠాకూర్‌; అనంతరావు పొటంకర్‌: 
నవవిధ భక్తి: వండరీవురము ప్లీడరు 


ఈ అధ్యాయములో హేమాడ్‌పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు 
బి.ఏ. అనంతరావు పాటంకర్‌ (పూనా), పండరీపురము పడరు గూర్చిన కథలు 
చెప్పెను. ఈ కథలన్నియు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి 
గహారచినచ, ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. 
ప్రస్తావన : 

సామాన్యముగ మన గతజన్మ సముపార్ణనము వలన మహాత్ముల 
సాంగత్య భాగ్యము పొంది, దానివలన ములు. పాందెదముు. “దీనికి 
ఉదాహరణముగా హేమాడ్‌పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి 
దగ్గరగా నున్న బాం(ద్రాకు ఇతడు చాలాకాలము మేజి(స్టేటుగా నుండెను. 
అక్కడ పీరుమౌలానా యను మహమ ్యదీయ మహాత్ముడు నివసించుచుండెను. 
అనేకమంది హిందువులు, పారళీకులు, ఇతర మతస్థులు పోయి వారిని 
దర్శించుచుండిరి. హేమాడ్‌పంతు పురోహితుడగు ఇనుస్‌, కీరుమౌలానాను 
దర్శించుమని అనేకసార్షు హేమాడ్‌పంతుకు చెప్పెను. కాని ఏవో 


1686 


అ ఫి ణల. 1న అధ్యాయము 


ఫే కరణములచేత హేమాడ్‌పంతు ఆ మహాతు శని దర్శించలేకపోయెను. అనేక 
సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి 
శ్రీసాయి దర్పారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు 
ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే 
యట్టిది లభించును. 
యోగీశ్వరుల వ్యవస్థ : 

అత్యంత [ప్రాచిన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ 
యున్నది. అనేకమంది యోగులనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన 
పనులను నెరవేర్చెదరు. వారనేకచోట్ల పనిచేసినను అందరా భగవంతుని 
యాజ్ఞానుసారము నెరవేర్చైదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి 
తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తిచేసెదరు. దీనిని 
బోధించుటకొక యుదాహరణమీ దిగువ కలదు. 


వి.హెచ్‌. రాకూరు ; 


ప్‌ళ్రు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు 
బెళగాం సమీపమందలి వడ్‌గాం అను పట్టణమున కొక సర్వేపార్టీతో వచ్చెను. 
అక్కడ “అప్ప” యను కన్నడయోగిని దర్శించి వారి పాదములకు 
నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన '“విచారసాగరి మను 
వేదాంత (గ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూర్‌ 
పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్టు చెప్పిరి. “ఈ పుస్తకమును నీవు 
చదువవలెను. నీవట్టు చేసినబో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు 
నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తర దిక్కునకు బోయినప్పుడు 
నీ అద్రుష్టవళమున నీకొక గొప్పు మనోత్ముని దర్భనము గలుగును. నారు నీ 
భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు 
కలుగజేసెదరు” 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. Gf 


ఆ తరువాత ఠాకూరు జున్నరుకు బదిలీ యయ్యెను. అచ్చటికి 
పోవుటకై నాన్హేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి 
లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుట కెనుబోతు తపు 
యితర మేదియు నుపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే 
అతనికి బాధ కలిగెను. అచ్చటినుండి కల్యాణ్‌కు పెద్ద యుద్యోగముపై 
బదిలీ యయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము 
కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి యనేక సంగతులు తెలిసికొని 
వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ 
పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని 
యడిగెను. ఠాకూర్‌ తనకు ఠాణాలో సివిల్‌ కేసుండుటచే రాలేనని చెప్పెను. 
అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని 
యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి 
వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికి షిరిడీ వెళ్ళెను. 
అంతకు ముందురోజే నానాసాహెబు పిరిడీ విడిచి పెట్టెనని తెలిసెను. ఇతర 
స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు 
దీసికొని పోయిరి. అతడు బాబాను జూచి, వారి పాదములకు నమస్కరించి 
మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనందబాప్పములచే నిండెను ఒడలు 
గగుర్చొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను. “ఇచ్చటి 
నూర్గము అప్పా బోధించు నీతులంత నులభము కాదు. నాన్హేఘాటులో 
ఎనుబోతుపైన సవారి చేయుటకంటే కష్టము / ఈ యధ్యాత్మమాధము మిగుల 
కఠినమైనది. దీనికి ఎంతో క్రుషి అననరము”. ఠాకూరుకొక్కనికే అర్థమగు 
ఆ మాటలు వినగనే యతడు యమితానంద పరవశుడయ్యెను. కన్నడయోగి 
చెప్పిన మాటలు యథార్థములని (గ్రహించెను. రెండు చేతులు జోడించి 
బాబా పాదములపై శిరస్సును బెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించవలెనని 
ప్రార్థించెను. అప్పుడు బాబా యిట్లనెను. “అప్పా చెప్పినదంతయు నిజమే! 
కాని యనన్చియు అభ్యసించి ఆచరణలో పెట్టనలెను. ఊరకనే గ్రంథములు 
చదువుట వలన (ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి 


1702 


9 ఫిఖిి ననన 21వ అధ్యాయము 


జాగర్తగ విచారించి, అర్థము జేసుకుని, యాచరణలో పెట్టవలెను. లేనిబో 
(్రయోజనము లేదు. గుర్పునుగవాము లేని ఉత్త వున్తకజ్ఞానము 
నివ్రుయోజనము.” విచారసాగరములోని సిద్దాంత భాగమాతడు 
చదివియుండెను. కాని ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన 
యింకొక కథ కూడ నీ సత్యమును బలపరచును. 


అనంతరావు పాటంకర్‌ : 


అనంతరావు పాటంకర్‌ యను పూనా పెద్దమనుష్యుడొకడు బాబాను 
చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శినము చేసెను. అతని కండ్లు సంతుష్టి 
చెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపయి బడి, తగు 
విధముగ పూజించి, పిమ్మట బాబాతో ఇట్లనెను. “నేనెక్కువగా చదివితిని. 
వేదములను, వేదాంతములను చదివితిని. అష్టాదశ పురాణములు వింటిని. 
నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు 
నిష్టయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాండంబర భక్తులు నా కంటె 
మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ 
ద్యష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి 
ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిఛ్చటికి వచ్చితిని. కావున నాయందు 
దాక్షిణము చూపుము. నన్ను ఆశీర్వదించుమూ. అప్పుడు బాబా ఒక 
నితికథను ఈ విధముగా చెప్పెను : 


నవవిధభక్తి (తొమ్మిది ఉండల గుట్టిపు లద్ది నీతికథ) : 


“ఒకనాడెక వర్తకుడక్కడకు నచ్చాను. అతని ముందు ఒక 
ఆడగుజ్ఞుము లద్ధినేసెను. అది తొమ్మిది యుండలుగా పడెను. జిజ్ఞాసువైన 
యా వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిది యుండల నందులో పెట్టుకొనెను. 
ఇట్లు అతడు మనస్సును కేం ద్రీకరించగలిగెను”. 

ఈ మాటల యర్హమును పాటంకర్‌ (గ్రహించలేకుండెను. అందుచే 
నతడు గణేశదామోదర్‌ వురధ్‌ దాదాకేల్కరు నిట్లు అడిగెను : 


uD 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వ 
“ఆ మాటలలో బాబా యుద్దేశమేమి ?” కేల్కరు యిట్లు జవాబు ఇచ్చెను : 
“నాకు కూడ బాబా చెప్పినదంతయు తెలియదు గాని, వారి ప్రేరణ 
ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుజ్దమనగా ఇచట 
భగవంతుని యనుగ్రహము. తొమ్మిది యుండల లద్ది యనగా నవవిధ 
భక్తులు. అవి యేవన 1. శ్రవణము (వినుటు 2. కీర్తనము (ప్రార్థించుట 
3. స్మరణము (జ్ఞప్తియందుంచుకొనుటు 4. పాదసేవనము (పాద 
సంవాహనము 5. అరనము (పూజు 6. నమస్కారము (వంగి 
నమస్కరించుట) 7. దాస్యము (ఢేవు 8. సనఖ్యత్వము (స్నేహము 
9. ఆత్మనివేదనము (ఆత్మను సమర్హించుటు. 


“ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదయిన ఒక మార్గమును హృదయ 
పూర్వకముగ అనుసరించిన యెడల భగవంతుడు సంతుష్టి జెందును. 
భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తిలేని సాధనములన్నియు అనగా 
జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని 
సంగతుల నితరులకు బోధించుట మొ.నవి నిష్టయోజనము. భక్తియే 
లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియును గొప్ప వ్రఖ్యాతి, 
నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నియు వ్యర్థము. కావలసినది 
ప్రేమాస్ట్రదమయిన భక్తి మాత్రమే. నీవు కూడ ఆ వర్తకుడననుకొనుము. 
లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్షించుచున్న వ్యక్తిననుకొనుము. 
వానివలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. 
వానివలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. 
అప్పుడే నీకు మనషస్టెర్యము, శాంతి కలుగును”. 

ఆ మరుసటి దినము పాటంకర్‌ బాబాకు నమస్కరించుటకు పోగా, 
“తొమ్మిది గుజ్బపులద్ది ఉండలను ప్రోగుచేసితినా లేదా ” ? యని ప్రశ్నించెను. 
అతడు తాను నిస్సహాయుడననియు, బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని 
సులభముగా (ప్రోగుచేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు 
కలుగునని యాశీర్వదించెను. పాటంకర్‌ యపరిమితానంద భరితుడయ్యెను. 


1722 


అఖిలిలి?! 21వ అధ్యాయము 


[| పండరీపురము ప్లీడరు : 


ఒక చిన్నకథతో నీ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా 
సర్వజ్ఞుడని తెలుపును. (ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి 
తప్పులను సవరించుటకు, బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండను. 
ఒకనాడు పండరీపురము నుండి యొక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు 
పోయ సాయిబాబాను దర్శించెను; వారి పాదములకు నమస్కరించెను; 
అడుగకుండనే దక్షిణ యిచ్చెను; జరుగుచున్న సంభాషణలు వినుటకొక మూల 
గూర్చుండెను. బాబా యతనివైపు ముఖము త్రిప్పి యిట్లనెను. “ప్రజలెంత 
టక్కరులు ? నారు పాదములపయి బడెదరు. దక్షేణ నిబ్భౌదరు. కానీ, 
చాటుగ నిందించెదరు. ఇది చిత్రము గాదా ?” ఆ మాటలు ప్లీడరుకు 
సూటిగ తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్హము బోధపడలేదు. 
పడరు మాత్రము (గ్రహించెను. కాని అక్కడ యేమియు మాట్లాడలేదు. 
వాడాకు పోయిన పిమ్మట పడరు కాకాసాహెబు దీక్షితుతో ఇట్లనియెను : 
“బాబా చెప్పినదంతయు యదార్థమే. ఆ బాణము నాపయి ప్రయోగించిరి. 
అది నా గూర్భియే. నేనెవరిని నిందించకూడదు, త్యణీకరించరాదని 
బోధించుచున్నది. పండరీపురము నబ్‌జడ్డియగు నూల్కర్‌ తన 
యారోగ్యాభివ్యద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. 
ఫ్లీడర్ల విశ్రాంతిగదిలో టిని గూర్చి వివాదము జరిగెను. రోగముచే 
బాధపడుచున్న సబ్‌జడ్జి యౌషధమును సేవించక, షిరిడీకి పోయిన 
మాత్రమున బాగగునా? అని మాట్లాడుకొనిరి. సబ్‌జడ్జిని వ్యాఖ్య చేసిరి. 
సాయిబాబాను నిందించిరి. నేను కూడ అందు కొంత భాగము 
వహించితిని. నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా 
నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు. నాకిది యాశీర్వచనమే. 
ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు. 
ఎవరిని నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగజేసి 
కొనరాదు”. 


శ్రీ సాయి సచ్చరిత్రము లు. Gf 


పండరీపురమునకు షిరిడీ మూడువందల మైళ్ళ దూరమున నున్నది. 
బాబా సర్వజ్ఞాడగుటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతిగదిలో నేమి జరిగెనో 
తెలిసికొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు 
వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును జూడగలిగిరి. అందరి 
హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియు 
లేదు. దగ్గర నున్నవి దూరముగ నున్నవి ప్రతి వస్తువు కూడ పగటి కాంతివలె 
వారికి తేటతెల్లము. ఎవడయిన దూరముగా గాని దగ్గరగా గాని 
యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి యగుటచే వారి దృష్టినుంచి 
తప్పించుకొనుటకు వీలులేదు. దీనినిబట్టి ప్లడరొక నీతిని నేర్చుకొనెను. 
ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము 
చేయరాదు. అట్టు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు 
పెట్టెను. 

ఇది యొక ప్లడరును గూర్చినదైనప్పటికి అందరికి వర్తించును. కాబట్టి 
యీ కథ బోధించు నీతిని జ్ఞప్రియందుంచుకొని మేలు పొందెదము గాక. 


సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడ అట్టివే. వారి 
జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క యవతారమే. 


ఇరువది యొకటవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


1742 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఇరువది రెండవ అధ్యాయము 


ప్రస్తావన; బాలాసాహెబు మిరీకర్‌; బాపూ సాహెబు బూటీ; అమీరు శక్కర్‌: 
తేలు - వాము; బాబా అభిప్రాయము 


(2 
$$ 
ర్ల 


బాబాను ధ్యానించుటెట్టు ? భగవంతుని నైజముగాని, స్వరూపము 
గాని అగాధములు. వేదములుగాని, వెయ్యి నాలుకలుగల ఆదిశేషుడు గాని 
వానిని పూర్తిగా వర్లింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని 
తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే 
ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని 
పాదములనే ధ్యానించవలెను గాని యింకొక మార్గము లేదని వారలకు 
తెలియును. హేమాడ్‌పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా 
చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడ అనుకూలించును. 

నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. 
తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడ రాదు. శుక్షపక్షము 
('ప్రారంభమవగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి 
దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు 


తా 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
రెండు చెట్టుకొమ్మల మధ్యగుండా చూడుమనెదరు. ఆతురతతో నేక 
ధ్యానముతో ఆ సందు ద్యారా చూచునప్పుడు దూరముగా నున్న చంద్రుని 
యాకారమొక గీతవలె గాన్సించును. వారప్పుడు సంతసించెదరు. ఈ 
సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదము గాక. బాబా కూర్చున్న 
విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది ! వారు కాళ్ళను 
ఒకదానిపైని ఇంకొకటి వేసియున్నారు. ఎడమచేతి ్రెళ్ళు కుడిపాదముపై 
వేసియున్నారు. కుడికాలి బొటన (వ్రేలుపై చూపుడు (వ్రేలున్ను మధ్య వ్రేలున్ను 
ఉన్నవి. ఈ కూర్చున్న విధమునుబట్టి చూడగా బాబా మనకీ దిగువ విషయము 
చెప్పనిళశ్చయించుకొన్నట్టున్నది. “నా ప్రకాళమును బూడనలెనంటే, 
అవాంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూవుడు (నేలుకు 
నుధ్వన్రేలుకు మధ్వనును బొటన నేలుపై దృష్టిని సారించినబో నా ప్రకాళమును 
జూడగలరు. ఇది భిక్తిక సులభమైన మార్గము” 

ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము 
వలన షిరిడీ యొక యా(త్రాస్టలమాయెను. అన్ని మూలలనుండి ప్రజలచట 
గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడ అనేక విధముల మేలు 
పొందుచుండెడివారు. బాబా యొక్క యనంత (ప్రేమను, ఆశ్చర్యకరమైన, 
సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యాబుత్వమును వర్షించగల 
వారెవ్వరు ? వీనిలో నేద్దైన నొకదానిని గాని, యన్నియుగాని 
యనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్భమౌనము 
పాటించువారు. అది వారి యొక్క (బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు 
చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా భక్తులచే 
పరివేస్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను 
చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు. 
ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా యని 
తోచువారు. ఒక్కొక్కపుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. 
ఒక్కొక్కప్పుడు దీర్చ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు 


1762 


అ ఫి ణల. 22వ అధ్యాయము 


మాట్టాడెడివారు. ఈ ప్రకారముగ సందర్భావసరముల బట్టి వారి ప్రబోధము 
అనేక విధముల అనేకమందికి కలుగుచుండెడిది. వారి జీవితమగోచరమైనది. 
అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడిదికాదు. వారి 
ముఖారవిందమును జూచుటయందు ఆసక్తిగాని, వారితో సంభాషించుట 
యందుగాని, వారి లీలలు వినుటయందుగాని తనివితీరెడిది కాదు. 
అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచుండేవారము. వర్షబిందువులను 
లెక్కించగలము; తోలుసంచిలో గాలిని మూయగలము. కాని బాబా లీలలను 
లెక్కించలేము. వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను 
కనుగొని, భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా యెట్లు 
తప్పించుచుండెనో యిచట చెప్పుదుము. 


బాలాసాహెబు మిరీకర్‌ ; 


సర్దారు కాకాసాహెబు మిరీకర్‌ కొడుకగు బాలాసాహెబు మిరీకర్‌ 
కోపర్‌గాంకు మామలతదారుగా నుండెను. అతడొకనాడు చితలీ [గ్రామ 
పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీకి 
వచ్చెను. మసీదుకుబోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని 
యోగక్షేమముల నడిగి జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు 
నిట్టడిగెను. “నీకు మన ద్వారకానూయి తెలియునా ?” బాలాసాహెబునకు 
ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరకుండెను. '“నీవివ్లుడు కూర్చున్లదే 
ద్యారకామూయి. ఎనరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టముల 


నుండి యాతురతల నుండి తప్పేంచును. ఈ మసీదు తల్లి చాల దయాగ్థ 
హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆసదల సుతడ 
తస్పించును. ఆమె ఒడి నాశయించిన వారి కష్టములన్ఫియు సనుసిసోవును. 
ఎనరామె నీడ నాశయించెదరో వారికి ఆనందము కలుగును” అనెను. 
పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. 
బాలాసాహెబు పోవుచుండగా బాబా “నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? 
అదే నర్హుము !” అనెను. బాబా తమ ఎడమచేతిని మూసి దానిని కుడిచేతి 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. Gf 


వద్దకు తెచ్చి పాముపడగవలె నుంచి, “అతడు మిక్కిలి భయంకరమైనవాడు. 
కాని ద్వారకామాయి బిడ్డలను అతదేమి చేయగలడు ? ద్వారకామాయి 
కాపాడుచుండగా, పాము యేమి చేయగలదు ?” అనెను. 


అక్కడున్న వారందరు దిని భావమును దెలిసికొనుటకు, దానికి 
మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతూహలపడుచుండిరి. 
కాని బాబా నీ విషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు 
బాబాకు నమస్కరించి, మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను 
బిలిచి, బాలాసాహెబుతో చితలీ వెళ్ళి యానందించుమనెను. బాబా 
యాజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చెదనని శ్యామా బాలాసాహెబుతో 
చెప్పెను. అసౌకర్యముగ నుండును కాన, వద్దని బాలాసాహెబు శ్యామాతో 
చెప్పెను. శ్యామా బాబాకీ సంగతి దెలిపెను. బాబా యిట్లనెను. “సరే, 
వెళ్ళవద్దు. వాని మంచి నునము కోరితిమి. వది నుదుట నాసీయున్హుదో 
యది జరుగక తప్పదు”. 


ఈలోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను తన వెంట 
రమ్మనెను. శ్యామా బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో 
టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. 
ఆంజనేయాలయములో బసచేసిరి. కచేరీలో పనిచేయువారెవరు రాలేదు; 
కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని 
బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన 
అంగవ(స్తముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది 
బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు 
దెచ్చి సర్పమును జూచి పాము పామని యరచెను. బాలాసాహెబు భయపడెను. 
వణకుట (ప్రారంభించెను. శ్యామా కూడ ఆశ్చర్యపడెను. అందరు మెల్లగా 
కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుమునుండి పాము దిగుటకు 
(ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ (ప్రకారముగా బాబా ముందుగా 
హెచ్చరించి బాలాసాహెబును హానినుండి తప్పించిరి. బాబా యందు 
బాతాసాహెబుకు: నల ఎమ దృఢమయ్యెను. 


9 ఫిలి విన సం రై గ్ర అధ్యాయము 


బాపూ సాహెబు బూటీ: 


నానా డేంగలే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూసాహెబు బూటీ 
షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్లనెను. “ఈ దినము నీకు అశుభము. 
నీకీ దినము ప్రాణగండమున్నది”. ఇది బాపూసాహెబును ఆందోళనకు 
గురిచేసెను. ఆయన యధథా(పకారము మసీదుకుబోగా, బాబా 
బాపూసాహెబుతో నిట్టనియెను. “ఈ నానా యేమనుచున్నాడు ? నీకు మరణ 
మున్సదని చెప్పు చున్గాడు గదా ? సరే ! నీవు యేమీ భయసడనక్కరలేదు. 
మృత్యువు ఎట్టు చంవునో చూబెదము గాక !' యని వానికి ధైర్యముతో 
జవాబిమ్యు !” ఆనాటి సాయంకాలము బాపూసాహెబు బూటీ మరుగుదొడ్డికి 
పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దానిని చూచెను. 
ఒక రాయినెత్తి కొట్టటోయెను. బాపూసాహెబు పెద్దకజను దీసికొని రమ గ్రనెను. 
నౌకరు కట్టను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్యమయ్యెను. 
ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపూసాహెబు జ్ఞప్తికి 
తెచ్చుకొని సంతోషించెను. 


అమీరు శక్కర్‌ : 


కోపర్‌గాం తాలుకాలో కొరాలే (గ్రామనివాసి అమీరు శక్కర్‌. అతడు 
కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాం(ద్రాలో కమీషను వ్యాపారిగ 
పనిచేసెను. అక్కడతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్ళవాతముతో 
బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి 
షిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో 
కూర్చొనుమని బాబా అతని నాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము 
సరియైనది కాదు. అది యెల్లప్పుడు తేమగా నుండును. (గ్రామములో 
నింకేదైన స్థలము బాగుండెడిది. కాని బాబా పలుకులే తగిన యౌషధము, 
నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. 
చావడిలోనే కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి 


1792 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
యయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము నాయంకాలము చావడివైపు 
పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి 
బాబా యచట ని(ద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క 
సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు 
అమీరుశక్కర్‌ అక్కడ నుండెను. కొంతకాలము తరువాత అతనికి ఆ 
స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి యెవరికి చెప్పకుండ కోపర్‌గాం 
పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు 
సిద్దముగా నుండెను. ఫకీరు నీళ్ళు కావలెననగా అమీరు పోయి నీరు తెచ్చి 
యిచ్చెను. ఆ నీళ్ళను (త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. 
అతడు పోలీసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును 
దెచ్చినవాడగుటచే తనకా ఫకీరు విషయమేమైన తెలిసియుండునని 
పట్టుకొనెదరు. ఆ చావునకు కూడ అతడు కారణభూతుడయి 
యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిది షిరిడీ విడిచి 
పెట్టుట తనదే తప్పని అతడు (గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ 
నిశ్చయించుకొని యా రాత్రియే యచట నుండి షిరిడీకి పోయెను. 
మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. 
సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాతురత నుండి తప్పించుకొనెను. 
బాబా యాజ్ఞానుసారము చావడిలోనే యుండి రోగవిముక్తుడయ్యెను. ఒకనాటి 
మధ్య రాత్రి బాబా “ఓ అబ్బుల్‌ ! నా పరుపువైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది” 
యని యరచెను. లాంతరు దీసికొని అబ్బుల్‌ వచ్చి బాబా పరుపు జూచెను 
గాని యేమియు గాన్సించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు 
నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరుశక్కర్‌ బాబా లీలను జూచి అచ్చటకు 
పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను. బాబా 
సాంగత్యము వలన బాబా యాడుమాటల, చేయు క్రియల భావమును అమీరు 
(గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట 
గమనించి, అబ్బుల్‌ను లాంతరు తీసికొని రమ్మనెను. అంతలో నచ్చటొక 


ప 1602 


అ ఫి వాణి. 22వ అధ్యాయము 


పాము కనబడెను. అది తలను [క్రిందికి పయికి ఆడించుచుండెను. వెంటనే 
దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమిరును కాపాడెను. 
తేలు - పాము; 

తేలు : బాబా ఆజ్ఞచే కాకాసాహెబు దీక్షిత్‌ నిత్యము శ్రీ ఏకనాథ 
మహరాజ్‌ రచించిన భాగవతమును, భావార్థ రామాయణమును పారాయణ 
చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా 
హేమాడ్‌పంతు గూడ శ్రోతయయ్యెను. రామాయణములో ఆంజనేయుడు 
తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము 
చదువునప్పుడు వినువారందరు మైమరిచియుండిరి. అందులో 
హేమాడ్‌పంతొకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్‌పంతు భుజముపై 
బడి వాని యుత్తరీయముపై కూర్చుండెను. మొదట దాని నెవ్వరు 
గమనించలేదు. ఎవరు పురాణముల (శ్రవణము జేసెదరో వారిని భగవంతుడు 
రక్షించును. ఇంతలో హేమాడ్‌పంతు తన కుడి భుజముపై నున్న తేలును 
జూచెను. అది చచ్చినదానివలె నిశృ్ళబ్దముగా కదలకుండెను. అదికూడ 
పురాణము వినుచున్నట్లు గనుపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి, 
పురాణ (శ్రవణములో నున్న నితరులకు భంగము కలుగజేయకుండ, 
యుత్తరీయము రెండు చివరలను పట్టుకొని, దానిలో తేలుండునట్టు చేసి 
బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవైచెను. 


పాము : ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు అటట 
కొందరు కూర్చొనియుండిరి. ఒక సర్పము కిటికీలో నున్న చిన్న రంధ్రము 
ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట అది 
వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ దిగా కూర్చొనెను. తల 
మాత్రము [క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు 
కజ్దలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది యెటూ కాని స్థలములో నుండుటచే 
దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన 
రం[ధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపద నుండి తప్పించుకొనిరి. 


శ్రీ సాయి సచ్చరిత్రము ను 


బాబా అభిప్రాయము: 


ముక్తారామ్‌ యను నొక భక్తుడు పాము తప్పించుకొనిపోవుటచే 
మంచియే జరిగినదనెను. హేమాడ్‌పంతు అందుల కొప్పుకొనలేదు. అది 
సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి 
గొప్పు వాదన జరిగెను. ముక్తారామ్‌ సర్పములు మొదలగు (క్రూర 
జంతువులను చంప నవసరము లేదనెను. హేమాడ్‌పంతు వానిని తప్పక 
చంపవలెననెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి గాకుండెను. ఆ మరుసటి 
దిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా యిట్లు జవాబిచ్చెను : “భగవంతుడు 
సకల జీవులందు నినసీంచుచున్గాడు. అవి నర్హములు గాని, తేళ్ళుగాని 
కానిండు. ఈ ప్రపంచమును నడిసించు నూతధారి భగనంతుడు. నకల 
జంతుకోటి సాములు, తేళ్ళతో నవా నకల ప్రాణులు భగనదాజను 
శిరసానహీంచును. వారి యాజ్ఞభ్రైనగాని యెనరు యెనరినీ యేమీ 
చేయలేరు. ప్రపంచనుంతయు వానిపై నాధారసడి యున్సుది. ఎవ్వురును 
స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ఫి జీవులను 
(పేమించనలెను. అనవసరమైన కలహములందు, చంపుట యందు పాల్తొనక 
యోసీకతో నుండనలెను. అందరినీ రక్లించువాడు దైనమే !” 


ఇరువది రెండవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ముందవరకజు ఎంరాయణము సమాంభ్రము 


152 


శ్రీ సాయినాధాయ నమః 
టో 
శ్రీసాయిసచ్చరిత్రము 


నాల్గవ రోజు పారాయణము 


ఇరువది మూడవ అధ్యాయము 


వ్రన్తావన: యోగము - ఉల్లిపాయ; పాముకాటు నుండి శామాను కాపాడుట; 
కలరా రోగము; గురుభక్తిని వరీక్షించుటు 


(es 
న్‌ 
ర 


నిజముగా నీ జీవుడు (త్రిగుణములకు అనగా సత్వ రజ స్తమో 
గుణముల కతీతుడు. కాని మాయచే గప్పబడి వాని నైజమగు 
సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో 
తానే చేయువాడు అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని బాధలలో 
చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే 
కలదు. అది గురుని పాదములయందు (పేమమయమగు భక్తి. గొప్ప 
నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి 
మార్చెను. 

ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని 
యవతారముగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడు తాము భగవంతుని 


als 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వ 
సేవకుడనని చెప్పెడివారు. వారు అవతార పురుషులయినప్పటికి ఇతరులు 
సంతృప్తికరముగా నెట్టు (ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు; ఆయా 
వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్టు నెరవేర్చవలెనో తెలిపెడివారు. 
ఇతరులతో యే విషయములోనూ పోటీ పడెడివారు కారు. తనకొరకేమైన 
చేయుమని యితరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతనములందు, 
భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితముగదా ! ఎవరిని 
నిరాదరించుటగాని, అవమానించుగాని వారెరుగరు. సమస్త జీవులలో వారు 
నారాయణుని గాంచుచుండెడివారు. “నేను భగవంతుడను” అని వారెన్నడు 
అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు; భగవంతుని 
ఎల్లప్పుడు తలచువారు. ఎల్లప్పుడు “అల్లా నూలిక్‌' ! అనగా భగవంతుడే 
సర్యాధికారియని యునుచురిడెడినారు: 


మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, 
ఎట్టు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే నవతరించి యజ్ఞానులకు, 
బద్దజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము. మన 
పుణ్యమేదైన యున్నచో మహాతు శల కథలను లీలలను వినుటకు కుతూహలము 
కలుగును. లేనిచో నట్టు జరుగదు. ఇకనీ యధ్యాయములోని ముఖ్య 
కథలను చూచెదము. 
యోగము - ఉల్లిపాయ : 

ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబు 
చాందోర్కరుతో కలసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశా(స్తమునకు 
సంబంధించిన (గంథములన్నియు చదివెను. తుదకు పతంజలి 
యోగసూత్రములు కూడ చదివెను. కాని యనుభవమేమియు లేకుండెను. 
అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన 
నుండలేకుండెను. సాయిబాబా తన యెడ (ప్రసన్నుడైనచో చాలాసేపు 
సమాధిలో నుండుట నేర్పెదరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతో నాతడు 
షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో 


al 


అ ఫి విలయ. 23వ అధ్యాయము 


రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన 
మెదిలెను. 'రుచిలేని రొట్టెను పచ్చి యుల్లిపాయతో తినువాడు నా 
కష్టముల నెట్టు తీరగలడు ? నన్నెట్లు ఉద్ధరించగలడు 7 సాయిబాబా 
యతని మనస్సున మెదిలిన ఆలోచనను (గ్రహించి, నానాసాహెబుతో 
నిట్టనియెను. “నానా / యెవర్రొతే ఉల్లిని జ్వర్థించుకొను శక్తి కలటో వారే 
దానిని తినవలెను ఇది విని యోగి యాశ్చర్యపడెను. వెంటనే బాబా 
పాదములపయి బడి సర్వస్య శరణాగతి చేసెను. స్వచ్చమైన మనస్సుతో 
తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్టు సంతృప్తి జెంది 
యానందించువాడై బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్య్వచనములతో షిరిడీ 
విడిచెను. 


పాముకాటు నుండి శ్యామాను కాపాడుట : 


ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్‌పంత్‌, జీవుని 
పంజరములో నున్న రామచిలుకతో సరిపోల్బవచ్చుననిరి. రెండును 
బంధింపబడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. 
రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహాయకుడు 
వచ్చి వానిని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియును. 
భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తుల 
జేసినప్పుడు వారి దృష్టి యన్నిటికంటె గొప్ప స్టితివైపు బోవును. అప్పుడే 
గతించిన జీవితము కంటె రానున్నది గొప్పదియని (గ్రహింతురు. 

గత అధ్యాయములో మిరీకర్‌కు రానున్న యపాయము గనిపెట్టి 
దానినుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటె ఘనమగు కథను 
ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెన 
(వేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. 
బాధ యెక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెద ననుకొనెను. 
స్నేహితులాతని విరోబా గుడికి తీసుకొనిపోవ నిశ్చయించిరి. పాముకాట్లు 
అచ్చట బాగగుచుండెను. కాని శ్యామా తన విరోబాయగు బాబా వద్దకు 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


పరుగిడెను. బాబా యతనిని జూడగనే కోపముతో వానిని తిట్టనారంభించెను. 
“ఓరి పిరికి పురోపొతుడా ! పైకెక్కవద్దు ! ఎక్కితిబో నేమగునో చూడు” 
మని బెదరించుచూతరువాత ఇట్టు గర్జించెను : “పో, వెడలిపొమ్ము, దిగువకు 
పొమ్ము” బాబా యిట్టు కోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి 
విస్మయమందెను. నిరాశ చెందెను. అతడు మసీదును తన యిల్లుగా, 
బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్టు 
తరిమివేసినచో తానెక్కడకు పోగలడు ? అతడు ప్రాణమందాశ వదలుకొని 
యూరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి, శ్యామా దగ్గరకు పోయి 
కూర్చుని యిట్లనెను : “భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ 
దయామయుడైన ఫకీరు నిను తప్పుక రక్షించును. ఇంటికిపోయి ఊరక 
కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్యానముంచుము. 
భయపడకుము. ఆందోళన పడనద్దు”. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. 
వెంటనే బాబా తాత్యా పాటిలును, కాకాసాహెబు దీక్షితుని అతని వద్దకు 
పంపి, తన కిష్ట్రము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగ 
వచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల (ప్రకారము 
నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి 
యందుంచుకొనవలసినదేమన, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము (పో, 
వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము) శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును 
ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట 
వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన 
తక్కినవారివలె, వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్ర 
బియ్యము కాని, తీర్ధముగాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామా 
జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. 


ఎవరైన ఈ కథగాని, యింక నితర కథలు గాని వినినచో బాబా 
పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహా 
సము(ద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో 
ధ్వానించవలెను. 


1862 


9 ఫిల్‌ 23వ అధ్యాయము 
కలరారోగము : 


ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. 
(గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. 
(గ్రామములో పంచాయితీవారు సభచేసి రెండత్యవసరమైన నియమములు 
చేసి, కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి యేవన 1. కట్టెల బండ్లను 
(గామములోనికి రానీయకూడదు; 2. మేకను (గ్రామములో కోయరాదు. 
ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని 
తీర్మానించిరి. బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి 
బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి 
యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని 
అందిరకి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు 
ప్రయత్నించుచుండిరి. బాబా యా సంగతి తెలిసికొని, అచ్చటికి వచ్చి 
కట్టెలబండిని మసీదుకు తీసికొనిపొమ శని యుత్తరువు నిచ్చెను. బాబా చర్యకు 
వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరు సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి 
యుండెను. కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన 
జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను. అందులకయి వారికి 
కట్టెలవసరము గనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా 
మసీదు ఎప్పుడు తెరచియుండెడిది. ఎవరయిన పోవచ్చును. దానికి తాళము 
గాని చెవి లేదు. కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కజ్బ్ణలను 
తీసికొనిపోవువారు. అందుకు బాబా యెప్పుడును గొణుగుకొన లేదు. ఈ 
(ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు 
శత్రుత్వముండెడిది గాదు. వారు పరిపూర్ల్ణవిరాగులైనప్పటికి సాధారణ 
గృహస్తులకు ఆదర్శముగా నుండుటకై యిట్టు చేయుచుండెడివారు. 


(1872 


శ్రీ సాయి సచ్చరిత్రము 


గురుభక్తిని పరీక్షించుట : 


రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతము. 
నిబంధనము అమలులో నున్నప్పుడెవరో యొక మేకను మసీదుకు తెచ్చిరి. 
ఆ ముసలి మేక దుర్చలముగా చావుకు సిద్దముగా నుండెను. ఆ సమయమున 
మాలేగాం ఫకీరు పీర్‌ మహమ్మద్‌ ఉరఫ్‌ బడేబాబా యచటనే యుండెను. 
సాయిబాబా దానిని యొక కత్తివేటుతో నరికి బలివేయుమని బడేబాబాకు 
చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. 
ఆయనను ఎల్లప్పుడు సాయిబాబా తన కుడివయిపున కూర్చొనబెట్టు 
కొనెడివారు. చిలుము బడేబాబా పీల్సిన పిదప సాయిబాబా పీల్చి యితరులకు 
ఇచ్చెడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగ 
బడేబాబాను పిలిచి యెడమ ప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనము 
(ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలయిన పైకము నుంచి ఆయనకు 
దినమొక్కింటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు. 
బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. 
అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను 
నరుకుమునగా అనవనరముగా శతానిని చరివనేతతుంని బడే బాబా 
నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు 
రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను. ఎందులకు 
కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి 
తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను; కాని వాడా 
నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షిత్‌ వంతు వచ్చెను. 
వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి 
నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సారేవాడాకు బోయి కత్తిని 
దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్దముగా నుండెను. 
అతడు స్వచ్చమైన (బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట యనునది 
ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటయందిష్టము లేనివాడయి 


188 


sn 0 


699 99-———————————— 23వ అధ్యాయము 


ఫో నప్పటికి, మేకను నరకుటకు సంసిద్దుడయ్యెను. బడేబాబాయను 
మహమ శ్రదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్దపడుచుండెనని 
యందరాశ్ళర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. 
కత్తిని పయికెత్తి బాబా యాజ్ఞకై యెదురుచూచుచుండెను. బాబా “ఏమి 
యాలోచించుచుంటిని ? నరుకుము !” అనెను. అతని చేతిలో నున్న కత్తి 
మేకపై పడుటకు సిద్దముగా నుండగా బాబా ఆగుమనెను. “ఎంతటి 
కఠినాతు శ్రైడవు ? బ్రాహ్మణుడనయి మేకను చంపెదవా ?” యనెను. బాబా 
యాజ్ఞానుసారము దీక్షిత్‌ కత్తిని (క్రిందబెట్టి బాబాతో నిట్లనియె. “నీ 
యమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు 
తెలియదు. నిన్నే ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. మీ రూపమును 
ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? 
కాదా ? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. 
అది సరియైనదా కాదా ? యని వాదించము, తర్శించము. గురువు 
ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము”. 


బాబా తామే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను 'తకియా” 
యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. 
అచటికి దానిని తీసుకొనిపోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు 
విడిచెను, 

శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడ్‌పంతు 
ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు. 1. ఉత్తములు 
2, మధ్యములు 3. సాధారణులు 


గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే 
దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యాజ్ఞానుసారము 
ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకము వారు 
అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా స ల. 


శ్రీ సాయి సచ్చరిత్రము యు. Gf 


శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ది కుశలత, 
యోరిమి యున్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. 
ఉచ్చ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని యితర 
కఠినమయిన సాధనలన్నియు ననవసరము. పైన చెప్పిన గుణముల 
నలవరచుకొన్నచో, వారు ఉత్తరోత్తరోపదేశముల కర్ష్ములగుదురు. అప్పుడు 
గురువు తటస్టించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున 
నడిపింతురు. 

వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారముల 
గూర్చి చెప్పుకొందము. 


ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఇరువది నాలుగవ అభ్యాయము 


శనగల కథ - నీతి; నుదాముని కథ; అణ్లా చించణీకరు-మావిశేబాయి; 
బాబా శైజము - భక్త పరాయణత్త్వయము 


ఈ అధ్యాయములోగాని, వచ్చే అధ్యాయములలోగాని ఫలానిది 
చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్ద్లురుని పాదములకు 
అహంకారమును సమర్సించినగాని, మన ప్రయత్నమందు జయమును 
పొరితము. మన మహరకార- రహితుల మతునచో,. మన అముము 
నిశ్చయము. 


సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని 
పొందవచ్చును. మన మూల ప్రకృతియందు వాతుకొని, శాంతి సౌఖ్యములను 
పొందెదము. కాబట్టి యెవరయితే తమ క్షేమమును కోరెదరో వారు 
గారవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను. 
దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు. 
తుదకు మోక్షానందమును పొందెదరు. 

సాధారణముగా నందరు హాస్యము, చమత్కార భాషణమన్న 
నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా 


1912 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వ 


చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా 
సంతోష దాయకముగ నీతిదాయకముగ నుండెడిది. కావున ప్రజలు తాము 
వెక్కిరింత పాలైనప్పటికి అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్‌పంతు 
తన విషయమునే యీ (క్రింద తెలుపుచున్నాడు. 

శనగల కథ : 


షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల 
నుండి ప్రజలు వచ్చి వీథులలో దుకాణములు వేసికొని వారి సరుకులు అము శ్ర 
చుండెడివారు. (ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు 
నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను. 
ఒక ఆదివారమునాడు హేమాడ్‌పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా 
పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా యెడమ 
వైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్‌ బూటీ, కాకా 
సాహెబుదీక్షిత్‌ మొదలగువారు కూడ నుండిరి. శ్యామా నవ్వుచు అణా 
సాహెబుతో, “నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము” అనెను. 
అట్టనుచు హేమాడ్‌పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. 
హేమాడ్‌పంతు తన చొక్కా ఎడమచేతి ముందు భాగమును సాచెను. 
అందరికి ఆశ్చర్యము కలుగునట్టు కొన్ని శనగగింజలు (క్రిందికి దొర్లుట 
ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. 

ఈ సంఘటన హాస్యమునకు తాఎచ్చెను. అక్కడున్న వారందరు 
ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్టు ప్రవేశించి 
యుండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లుదూరి యచట 
నిలువగలిగినవో హేమాడ్‌పంతు కూడా (గ్రహించలేకుండెను. ఎవ్వరికి 
సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరును ఈ 
యద్భుతమున కాళ్ళర్యపడుచుండగా బాబా, “వీనికి (అణ్ఞాసాహెబుకు) 
తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు. ఈనాడు నంతరోజా శనగలు 
తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే 
దానికి నిదర్భనము. ఈ విషయములో నేమి యాళ్ళుర్భమున్దుది ?” అనిరి, 


1922 


699 99-————————————— 24వ అధ్యాయము 


[| హేనూడ్‌పంతు : బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని యెరుగను. 
అయితే యీ దుర్గణమును నాపైనేల మోపెదవు ? ఈనాటికి ఎన్నడును 
షిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈ దినము కూడ నేను సంతకు 
పోలేదు. అట్టయినచో నేను శనగల నెట్టు కొనియుంటిని ? నేను కొననప్పుడు 
నేనెట్లు తినియుందును ? నాదగ్గర నున్నవారికి పెట్టకుండ నే నెప్పుడేమియు 
తిని యెరుగను. 


బాబా : అవును అది నిజమే. దగ్గరున్న వారి కిచ్చెదవు. ఎవరును 
దగ్గర లేనప్పుడు నీవుగాని, నేనుగాని యేమి చేయగలము ? కాని నీవు 
తినుటకు ముందు నన్ను స్మరింతువా ? నేనెల్లప్పుడు నీ చెంతలేనా ? నీవేదైన 
తినుటకు ముందు నాకర్పించుచున్నావా ? 


నీతి: 


ఈ సంఘటనమున బాబా యేమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. 
పంచేం(ద్రియములకంటే ముందే మనస్సు, బుద్ది విషయానంద 
మనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో 
నిది కూడ ఒక విధముగ భగవంతుని కర్పితమగును. విషయములను 
విడిచి పంచేంద్రియము లుండలేవు. కనుక ఆ విషయములను మొదట 
గురుని కర్పించినచో వాని యందభిమానము సహజముగా అదృశ్యమైపోవును. 
ఇవ్విధముగా కామము, (క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన 
వృత్తులన్నిటిని (ఆలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ 
అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నియు నిర్మూలనమగుటకు 
సహాయపడును. విషయముల ననుభవించు ముందు బాబా మనచెంతనే 
యున్నట్లు భావించినచో, ఆ వస్తువు ననుభవించవచ్చునా ? లేదా? యను 
ప్రశ్న యేర్పడును. ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. 
ఈవిధముగా మన దుర్గుణములన్నియు నిష్రమించును. మన శీలము 
చక్కబడును. గురువునందు (పేమ వృద్ది పొందును. శుద్దజ్ఞానము 
మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ది పొందినప్పుడు దేహబుద్ది నశించి, బుద్ది 
చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకానందము, సంతృప్తి కలుగును. 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. Gf 


గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను 
జూడలేరు. భేదములన్నింటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా 
భావించవలెను. ఈ (ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు 
నిశ్చయముగా ప్రీతిచెందును. మన మనస్సులను స్వచ్చము చేసి ఆత్మ 
సాక్షాత్కారము (ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని 
స్మరించనిదే యే వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. 
మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్ప్తుడు బాబాను 
జ్ఞప్రియందుంచుకొనెదము. మనకు బాబా ధ్యానమెన్నో రెట్లు వృద్ధిపొందును. 
బాబా సగుణ స్వరూపము మన కండ్ల యెదుట నిలుచును. అప్పుడు భక్తి 
వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను 
ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, 
సంసారమును మరచెదము. (ప్రపంచ సుఖములందు గల యభిలాష నశించి 
మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. 
సుదాముని కథ : 

పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్‌పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి 
వచ్చెను. అందులో కూడ ఇదే నీతి యున్నది. కనుక దానినిక్కడ 
చెప్పుచున్నాము. 

శ్రీకృష్ణుడు, అతని యన్న బలరాముడు, మరియొక సహపాఠి 
సుదాముడనువాడును గురువగు సాందీపుని యాశ్రమములో నివసించు 
చుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసికొని రమ్మని 
గురువు పంపెను. సాందపుని భార్య సుదాముని కూడ అదే పనిమీద ముగ్గురి 
కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని యడవిలో గలసి “దాదా, 
నీళ్ళు కానలెను, నాకు దాహము వేయుచున్సుది” అనెను. సుదాముడు 
“ఉత్స కడువుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట 
మంచి”దనెను. కాని తనవద్ద శనగలున్నవని, కొంచెము తినుమని యనలేదు. 
శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపయి తల యుంచి 


తహ 


9 ఫిలి విన స్థిర అధ్యాయము 


గుయ్టుపెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని 
శనగలు తీసి తినుట కారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను. 
“దాదా యేమి తినుచుంటివి? ఎక్కడనుంచి యీ శబ్దము నచ్చుచునుది ?” 
సుదాముడిట్లనెను. “తినుట కేమున్నది ? నేను చలితో వణకుచున్నాను. 
నా పండ్లు కటకట మనుచున్ల్నవి, విష్ణుసహస్రనామమును కూడ సరిగా 
ఉచ్చరించలేకున్నాను”. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడిట్లనెను. “నేనొక 
స్వస్ట్రమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. 
ఏమి తినుచుంటినని యడుగగా ఏమున్బది తినుటకు నున్భా ? యనెను. 
అనగా తినుట కేమియు లేదని భానము. రెండనవాడు తధాస్తు” అనెను. 
దాదా! యిది యొక న్వన్ఫము. నాకివ్వుకుండ నివేమియు తిననని నాకు 
తెలియును. న్వవ్హు ప్రభానముచే నీవేమి తినుచుంటినని యడిగితిని” 
శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని, అతని లీలలు గాని తెలిసియున్నచో సుదాముడట్టు 
చేసి యుండడు. కాబట్టి అతను చేసినదానిని తానే యనుభవింపవలసి 
వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడయినప్పటికి అతని ఉత్తరకాల మంతయు 
గర్భ దారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్ళకు భార్య కష్టము చేసి 
సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు 
సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుట కిచ్చెను. ఎవరికయితే 
దగ్గరున్నవారి కియ్యకుండ తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచు 
కొనవలెను. 


శ్రుతి కూడ దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి 
అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడ దీనినే 
హాస్యరూపముగా యుక్తితో బోధించెను. 
అణా చించణీకరు - మావిశీబాయి : 

హేమాడ్‌పంతు నిచ్చట నింకొక హాస్య సంఘటనను అందులో బాబా 
చేసిన మధ్యవర్తిత్వమును వర్లించెను. దామోదర్‌ ఘనశ్యామ్‌ బాబరె వురఫ్‌ 
అల్ఞా చించణీకర్‌ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, 
ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు; ఉన్నదున్నట్లు 


(1952 


శ్రీ సాయి సచ్చరిత్రము 'శఉ+4శ్వు 
చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము 
చేయువానివలెను గాన్పించినను, వాడు మంచి హృదయము గలవాడు. 
నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని (ప్రేమించుచుండెను. 
అందరు సేవచేయునట్లి, యితడు కూడ మధ్యాహ్నము బాబా యెడమచేతిని 
(కఠడా పైన వేసి యున్నదానిని) తోముచుండెను. కుడివయిపున ఒక ముసలి 
వితంతువు వేణుబాయి కౌజల్షి యనునామె యుండెను. ఆమెను బాబా 
'అమ్మా' యని పిలిచెడివారు. ఇతరులు మావిశీబాయి యని పిలిచెడివారు. 
ఆమె కూడ బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్చమైన హృదయము. 
ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి 
దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. 
బాబా వీపు కడుపు కలిసిపోవునట్టు గాన్సించుచుండెను. ఇంకొక ప్రక్క 
అణా తోముచుండెను. మావిశీబాయి ముఖము (క్రిందకు మీదకగుచుండెను. 
ఒకసారి యామె ముఖము అణ్జా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. 
హాస్యమాడు నైజము గలదగుటచే నామె, “ఓహో ! అణ్డా చెడ్డవాడు, నన్ను 
ముద్దుబెట్టుకొనుటకు యత్తించుచున్నాడు. ఇంత ముసలివాడయినప్టటికి 
నన్ను ముద్దుపెట్టుకొనుటకు సిగ్గులేదా ?” యనెను. అణ్ఞాకు కోపము 
వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను. “నేను ముసలివాడను 
దుర్మార్దుడన ననుచున్నావు. నేను వెట్టివాడనా ? నీవే కలహమునకు 
కాలు దువ్వుచున్నావు” అక్కడున్నవారందరు ఈ ముసలివాం[డ్ర 
కలహమును జూచి నవ్వుచుండిరి. బాబా యిద్దరిని సమానముగా 
('ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్భవలెనని తలచి యీ (క్రింది విధముగా 
నేర్పుతో సమాధానపరచిరి. బాబా (ప్రేమతో “ఓ అణ్ఞా! ఎందుకనవసరముగా 
గోల బేయుబుస్వావు ? తల్లిని ముద్దు పెట్టుకొనినబో దానిలో 
అనౌచిత్యమేమి?” యనెను. బాబా మాటలు విని యిద్దరు సంతుష్టి జెందిరి. 
అందరు సరదాగా న్వ్వురి. బాబా చమత్కారమునకు హృదయానంద 
పూరితులైరి. 


1962 


అ ఫి ణయ. 24వ అధ్యాయము 


బాబా నైజము, భక్త పరాయణత్వము : 

బాబా తన భక్తులకు వారి వారి యిష్టానుసారము సేవ చేయుటకు 
అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగుజేసికొనుట 
బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిశీబాయియే 
యింకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు 
బలమును జూచి, యితర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి. “అమ్మా ! 
కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు 
తెగిపోగలవు”. ఇట్టనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై 
గొట్టిను. వారి కండ్లు నిప్పు కణములవలె ఎజ్జనాయెను. బాబాను జూచుట 
కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో 
పట్టుకొని పొత్తికడుపులోనికి (గ్రుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు 
నానించెను. సటకా యంతయు పొత్తికడుపులో దూరినట్టు కానవచ్చు 
చుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు (ప్రేలుననుకొనిరి. బాబా క్రమముగా 
స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. ఆశ్చర్యముతోను, 
భయముతోను మాట్లాడలేక మూగవాం[డ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి 
కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని 
లేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాట అనిరి. 
దీనికి కూడ బాబా యొప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను 
కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని 
చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి 
గద్దెపై కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల యిష్టానుసారము సేవ 
చేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. 
ఎవరి సేవ యెట్టితో బాబాకే గుర్తు. 


ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 
ఇరువది ఐదవ అధ్యాయము 


దామోదర్‌ నావల్‌రాం రాననే - జుట్టీ వ్యాపారములు; 
ఆమవ్రులీల; ప్రార్థన 


బి గవదనతారవమను; పరబ్రహ్మ న్వరూషుడును, మహో 
యోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీసాయినాథునకు సాష్టాంగ 
నమస్కారము లొనర్భి ఈ అధ్యాయమును వారరభిరిణెిద మూ; 
యోగిచూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక ! సమస్త 
శుభములకు నిలయము, మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాత 
యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును, పరమావధిని గాంచిన 
బాబాకు ప్రణామములు. 


సాయిబాబా యెల్లప్పుడు కరుణాపూర్చులు. మనకు కావలసినది 
వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి 
యున్నప్పుడు వారి కోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును. హేమాడ్‌పంతు 
మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగనే, బాబా 
వెంటనే అతనిచే (వాయించెను. సంగ్రహముగా సంగతులు వాసికొనుమని 
బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే హేమాడ్‌పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు 


9 ఫిలి వినన సం ట్రై ద్ర అధ్యాయము 


కావలసిన బుద్ది, శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు 
యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు 
ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగాను. ఈవిధముగా సచ్చరిత్ర 
సిద్దమైనది. అదియొక చంద్రకాంతమణి వంటిది. దానినుండి 
సాయిలిలలను అమృతము (్రవించును. దానిని చదువరులు మనసారా 
త్రాగవచ్చును. 

భక్తునకు సాయియందు పరిపూర్ణమైన, హృదయ పూర్వకమగు భక్తి 
కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి 
రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. 
అహమద్‌నగర్‌ నివాసియగు (ప్రస్తుతము పూనావాసి) దామోదర్‌ సావల్‌ రాం 
ఠాసనే: కాసార్‌ వురఫ్‌ తాము అన్నా కథ పైన పేర్కొనిన వాక్యమునకు 
ఉదాహరణముగా దిగువ నివ్వబడినది. 
దాము అన్నా (దామోదర్‌ సావల్‌రాం రాసనే) : 


6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవ సందర్భమున ఇతని 
గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్రియందుంచుకొనియే యుందురు. 
అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమినాడు ఉరుసు యుత్సవము 
ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు 
అలంకరించిన పతాక మొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియునుగాక 
ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. 
అతని జట్టే వ్యాపారములు: ప్రత్తి: 

బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారము 
చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించ 
వలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు, నెంత మాత్రము 
ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు 
అతడు వ్రాసెను. దాము అన్నా యా బేరమును చేయుటయా ? మానుటయా? 
యను నాందోళన పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించు 


తహ 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
కొనలేకుండెను. దాని గూర్చి బాగుగ ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే 
శ్యామా కొక జాబు సవివరముగా (వ్రాసి బాబా నడిగి వారి సలహాను 
తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. 
శ్యామా దానిని తీసుకొని మసీదుకు బోయెను. బాబా ముందర బెట్టెను. 
బాబా యా కాగితమేమని యడిగెను. సమాచార మేమనెను ? శ్యామా 
అహమద్‌నగరు నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు (వ్రాసినాడనెను. 
బాబా యిట్లనెను. “ఏమి బ్రాయుచున్గాడు ? ఏమి యెత్తు వేయుచున్భాడు? 
భగనంతుడిచ్చి నదానిలో సంతుష్టి జెందక యాకాళమున కెగుర ప్రయల్సించు 
చున్చుట్లున్చుది. వాని యుత్తరము చదువుము ” బాబా చెప్పినదే ఆ 
యుత్తరములో గల సమాచారమని, శ్యామా “దేవా ! నీవిక్కడనే 
ప్రశాంతముగా కూర్హొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు 
వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని 
ప్రత్యక్షముగాగు, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని 
సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు ?” అనెను. 
బాబా “ఓ శ్యానూ ! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను 
నూట్లాడెదను. నన్ఫు విశ్వసించు వారెవరు ?” అనెను. 


అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని 
కనికరముతో నిట్లనెను. “సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృుహమందేలోటు 
లేదని బ్రాయుము. తనకున నగము రొట్టెలో నంతుష్టీ చెందునుని 
ధద్రాయుము. లక్షలార్థించుటకు ఆయాసపడవర్రని బెప్తుము”. శ్యామా జవాబు 
పంపెను. దానికొర కాతురతతో దాము అన్నా కనిపెట్టుకొని యుండెను. 
జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాస యెనదనుకొనెను. 
కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము [వ్రాయుటకు భేదము కలదని 
శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా 
మాట్లాడవలెనని యనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు 
నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను 


200 


అ ఫి వాణి. 2న అధ్యాయము 


బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము 
చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబా 
కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన 
మనస్సున ననుకొనెను. బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న 
యుసిరికాయవలె భూత భవిష్యత్‌ వర్తమానములు కూడ బాబా తెలిసినవారు. 
బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమా(త్ర లిచ్చును. తీపి 
వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్దిచేయును. 
తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. 
బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్‌ వర్తమానముల 
లాభముల గూర్చి బాగుగా దెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి 
బాబా యిట్లనెను. “ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నా కిష్టము 
లేదు”. బాబా యొక్క యసమ్మతి (గ్రహించి దాము అన్నా యా పనిని 
మానుకొనెను: 
ఛాన్యముల బేరము: 

పిమ్మట దాము అన్నా ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ 
యాలోచనకూడ బాబా (గ్రహించి “నీవు 5 సేర్హ బొప్పున కొని 7 స్పేర్‌ చొప్పున 
అమ్మునలనీ నచ్చును. కనుక ని వ్యాపారము కూడ మానుకొను'మనెను. 
కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చగానే యుండెను. కాని యొక మాసము 
రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా 
పడిపోయెను. ధాన్యములు నిలువచేసినవారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము 


నుండి దాము అన్నా కాపాడబడెను. (ప్రత్తి జట్టీ వ్యాపారము కూడ 
కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము 
చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 
రెండునారులు గొప్ప నష్టముల నుండి తప్పించెనని, దాము అన్నాకు 
బాబాయందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందువరకు 
వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ 
ఇప్పటివరకు భక్తితో నున్నాడు. 


శ్రీ సాయి సచ్చరిత్రము లాలా, (ట్రై 4 
ఆవ్రలీల (మామిడిపండ్ల చమత్కారము) : 


ఒకనాడు 300 మామిడిపండ్ల పార్పిలు వచ్చెను. రాళేయను 
మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. 
అది తెరుచునప్పటికి పండ్లన్నియు బాగానే యుండెను. అది శ్యామా 
స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబలో 
(కుండలో) పెట్టెను. బాబా “ఈ నాలుగు దాము అన్ఫాకు, అవి యక్కడనే 
యుండనల"ననెను. 


దాము అన్నాకు ఇద్దరు భార్యలు గలరు. కాని యతనికి సంతానము 
లేకుండెను. అనేక జ్యోతిష్కులను సం(ప్రదించెను. అతడు కూడ 
జ్యోతిషమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావ 
ముండుటచే అతనికి సంతానము కలుగు నవకాశము లేదనుకొనెను. కాని 
అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్డు అందిన 
రెండు గంటలకు అతడు పిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా 
బాబా యిట్లనెను. “అందరు మూమిడిసండ్రనైవు చూచుచున్నారు. కాని అని 
దాముకొరకుంచినని. కావున అని దాన్వూ తిని చానవలెను% దాము ఈ 
మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి (బాబా ముఖ్య భక్తుడు) 
దానినిట్టు సమర్థించెను. “చాననునది యహాంకారమును గూర్చి. దానిని 
బాబాముందు చంపుట యొక యాళీర్యాదము% బాబా యతనితో నిట్లనియె: 
“నివు తినవద్దు. నీ చిన్సు భార్యకిమ్యు. ఈ యాధులీల ఆమెకు నలుగురు 
కొడుకులను, నలుగురు కునూర్తెలను ప్రసాదించును”. దాము ఆ (ప్రకారమే 
చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని 
మాటలు ఉత్తవాయెను. 

బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడ వారి 
మహత్యమును స్టాపించుచున్నవి. బాబా యిట్లనెను. “సమాధి చెందినప్పుటికి 
నా నమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అని మీకు ధైర్యమును, 
విశ్వాసమును కలిగించును. నునఃపూర్తకముగ నను శరణు జొచ్చినవారితో 


2022 


e$?9?9??: 
నా సమాధి కూడ మాట్లాడును. వారి వెన్సంటి కదలును. నేను మీ నద్ర 
నుండనేమో యని మీరాందోళన వడనద్దు. నా యెముకలు నూట్లాడుచు మీ 
క్షేమమును కనుగొనుచుండును. ఎల్డవుడు నన్బె జప్తీయందుంచుకొనుడు. 
నాయందే మనిపూర్వకముగను హృ దయపూర్త్ణకముగను నమ్మకముంచుడు. 
అప్ప్రడే మీరు మిక్కిలి మేలు పొందెదరు !/”హేమాడ్‌పంతు ఈ అధ్యాయము 
నొక ప్రార్థనతో ముగించుచున్నాడు. 
ప్రార్ధన : 

“కి సాయి సద్గురూ ! భక్తుల కోరికల నెరవేర్చు కల్బవ్యక్షమా ! 
మీ పాదముల మేమెన్ష్నటికి మరువకుందుము గాక. మ్‌ పాదముల నెప్పుడు 
చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి 
బాధ పడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పించుము. 
మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. 
ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపనంతవరకు ఆత్మ 
సాక్షాత్మారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకుగాని, 
భార్యగాని, స్టేహితుడుగాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, 
మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు 
మాకు గల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామ స్మరణము 
చేయుటకు జిహ్వ యుత్లహించుగాక. మా యాలోచనలను అవి మంచివే 
యగుగాక చెడ్డవే యగుగాక తరిమి వేయుము. మా గృహములను 
శరీరమును మరచునట్లు జేయుము. మా యహంకారమును 
నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తియందుండునటుల 
చేయుము. తక్కిన వన్తువులన్నిటిని మరచునట్లు జేయుము. 
మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా 
నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో యా 
యజ్ఞానాంధకారము నిష్కమంచును. నీ వెలుతురు నందు మేము 
నంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేవుము. 
నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో 
మేము చేసిన పుణ్యము వలనను కలిగినది”. 


£2032 


25వ అధ్యాయము 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
నోటు : దాము అన్నా యిచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున 
గమనింపదగినది. 
ఒకనాడనేకమందితో నేను గూడ బాబా పాదముల వద్ద కూర్చొని 
యున్నప్పుడు, నా మనస్సున రెండు సంశయములు కలిగెను. ఆ రెంటికి 


బాబా యిటు జవాబిచ్చిను. 
ఇల, 


1. సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరు 
బాబా వలన మెలు పొందెదరా ? 


దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. “మామిడిపండ్ల నయివు వూతపూసి 
యున్దువ్లుడు చూడుము. వువ్వులన్చియు సండ్లు అయినబో, నెంత మంచి 
సంట యగును ? కాని యట్లు జరుగునా ? వువుగానే చాలా మట్టుకు 
రాలిపోవును. గాలికి కొని పిందెలు రాలిపోవును. కొన్టి మాత్రమే మిగులును”, 


2. ఇది నా గురించి యడిగినది. బాబా భౌతిక శరీరము విడచిన 
పిమ్మట, నా జీవితమనే ఓడ నెట్టు నడుపగలను ? అది యెటో కొట్టుకొని 
పోవునా ? అయినచో నా గతి యేమి ? 


దీనికి బాబా జవాబిట్టు ఇచ్చెను. “ఎక్కడైనను నెవ్పుడయినను నా 
గురించి చింతించినబో నేనక్కడనే యుండెదను”. 1918కి ముందు వారి 
వాగ్దానము (ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడ 
నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే యున్నారు. ఇప్పటికీ నాకు దారి 
చూపుచున్నారు. ఇది 1910-1911 కాలములో జరిగెను. నా సోదరులు 
బరుపడిరి." నొసోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. 
పోలీసు విచారణ జరిగెను. ఇవన్నియు నన్ను కల్లోలపరచినవి. 


నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును 
సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో 
శాంతింపజేసి, అప్పా కులకర్ణి యింటిలో బొబ్బట్టతో విందు గావించిరి. నా 
నుదుట చందనము పూసిరి. 


204 


699 99-—————————————— 2న అధ్యాయము 


[| నా యింటిలో దొంగతనము జరిగినది. నాకు ముప్పది సంవత్సరముల 
నుండి యొక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె 
దొంగిలించెను. అందులో శుభమగు నత్తు (నాసికాభరణము) ఉండెను. 
బాబా ఫోటో ముందేద్చితిని. ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టెను 
తిరిగి యిచ్చి వేసి క్షమాపణ కోరెను. 


ఇరువది యైదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ఖో 
శ్రీసాయిసచ్చరిత్రము 
ఇరువదియారవ అభ్యాయము 


ఆంతరిక పూజు; భక్తపంతు; వారిశ్చంద్ర పితలే; గోపాల అంబాడేకర్‌ 


ర విశ్య్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని 
మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా నుండి యుండలేదు. 
నిజముగా నుండునది ఒక్కటే. అదియే భగవంతుడు. చీకటిలో తాడును 
గాని, దండమును కాని చూచి పామనుకొనునట్టు, ప్రపంచములో కనిపించు 
వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్సించును; గాని యంతర్గతముగా 
నున్న సత్యమును తెలిసికొనలేము. సద్దురువే మన బుద్దియను అక్షులను 
తెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును. మనకగుపడునది 
నిజ స్వరూపము కాదని (గహించెదము. కాబట్ట సద్గురుని యసలయిన 
దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతముగాక ! అదే సత్యదృష్టి. 
ఆంతరిక పూజ : 


హేమాడ్‌పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించు 
చున్నారు. సద్దురుని పాదములు కడుగుట కానందభాష్టములనే వేడినీళ్ళ 
నుపయోగించెదముగాక ! స్వఛ్చమైన ప్రేమయను చందనమును వారి 


2062 


e999»: 
శరీరమునకు పూసెదముగాక ! దృఢ విశ్వాసమను వస్రముతో వారి 
శరీరమును కప్పెదముగాక ! అష్టసాత్విక భావములనెడు ఎనిమిది తామర 
పుష్చములు సమర్చించెదము గాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును 
సమర్చించెదము గాక. భావమను బుక్కా వారి శిరముపై జల్లి భక్తియనే 
మొలత్రాడును కట్టెదము గాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్ళపై 
నుంచెదము గాక. సద్దురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి 
మన సర్వస్వమును వారికి సమర్చింతము గాక. అట్టి యానందకరమైన 
పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్ధించెదము గాక ! 


26వ అధ్యాయము 


“మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు 
పోవునటుల జేయుము. నిత్యానితృ్యములకు గల తారతమ్మ్యమును 
దెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల 
యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్మారము కలుగునటుల చేయుము. 
మేము మా శరీరమును, ప్రాణమును, సర్వమును నీకు సమర్జించెదము. 
సుఖదుఃఖాను భవములు కలుగుకుండునట్ట్లు మా నేత్రములు నీవిగా 
చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు 
నీ యిష్టము వచ్చినటుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల 
చెంత విశ్రాంతి పొందుగాకి. 


షం) అధ్యాయములోని కథలవైపు మరలుదము. 


ఒకనాడు పంతు అను భక్తుడు, మరొక సద్గురుని శిష్యుడు అదృష్ట 
వశమున పిరిడీకి వచ్చెను. అతనికి పిరిడీకి పోవ ఇచ్చలేకుండెను. కాని తానొకటి 
తలచిన దైవమింకొకటి తలచునందురు. అతడు బి.బి. అండ్‌ సి.ఐ. రైల్వేలో 
పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు, బంధువులు కలిసిరి. 
వారందరు పిరిడీకి పోవుచుండిరి. వారందరు తమ వెంట రమ్మని కోరగా 
అతడు వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు 
విరార్‌లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి, షిరిడీకి పోవుటకు 


2072 


శ్రీ సాయి సచ్చరిత్రము PD 
అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని యందరితో 
కలిసి షిరిడీకి వచ్చెను. అందరు ఉదయమే పిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు 
పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును జూచి యందరు 
సంతసించిరి. కాని పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా (క్రిందపడెను. 
వారందరు భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. 
అతని ముఖముపై నిళ్ళు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర 
నుంచి లేచినవానివలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక 
గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయముగా నుండుమని ధైర్యము 
చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటుల నీ క్రింది విధముగా బలికెను. 
“ఏమైనను కానిండు. పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము 
నిలువుము; ఎల్హప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడూ నారి ధ్యానమునందే 
మునిగి యుండుము”. పంతు ఈ మాటల యొక్క (బ్రాముఖ్యమును 
(గ్రహించెను. ఈవిధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు 
తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు. 
హరిశ్చంద్ర పితలే; 

బొంబాయిలో హరిశ్చం[ద్ర పితలే యనునాత డుండెను. అతనికి 
మూర్చరోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను 
ఆయుర్వేదము మందులను కూడ వాడెను గాని జబ్బు కుదురలేదు. కావున 
యోగుల పాదములపయి బడుటయనే సాధన యొక్కటే మిగిలెను. 15వ 
అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగణు బాబాకీర్తిని బొంబాయి 
ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు 
కొన్నిటిని వినెను. వానినుండి యతరులు చెప్పిన దానినుండి బాబా తన 
దృష్టిచేతను, స్పర్శచేతను బాగుకానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. 
సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల 
సన్నాహమై, బహుమానములను వెంట దీసికొని పండ్ల బుట్టలను బట్టుకొని 
భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు 


208 


అ ఫి ణయ. 26వ అధ్యాయము 


సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై 
వైచెను. బాబా యా బిడ్డవైపు చూడగనే యొక వింత జరిగెను. పిల్లవాడు 
వెంటనే కండ్లు గిజ్టున తిప్పి చైతన్యము తప్పి నేలపై బడెను. అతని నోట 
చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చినవానివలె 
పడెను. దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి 
మూర్చలు వచ్చుచుండెను గాని యీ మూర్చ చాలాసేపటి వరకుండెను. 
తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె యేడ్స్చుటకు మొదలిడెను. 
ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని యొక గృహము లోనికి 
పరుగెత్తగా అది తన నెత్తిపై బడినట్టు, పులికి భయపడి పారిపోయి కసాయివాని 
చేతిలో పడిన యావువలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై 
బడినట్టు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్టుండెను. 


ఆమె యిటులేడ్భుచుండగా బాబా యామె నిటుల ఓదార్భెను. “ఇటు 
లేడ్గానలదు. కొంతసేపాగుము. ఓపికతో నుండుము. కుజ్టువానిని బనకు 
దీసికొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చును.” బాబా చెప్పిన 
ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. 
వాడాలోనికి దీసికొని పోగానే కుజ్జవానికి చైతన్యము వచ్చెను. పితలే బాబా 
దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు 
వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు 
కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించు 
చుండిరి. బాబా చిరునవ్వుతో నిట్టనిరి. “నీ యాలోచనలు, సంశయములు, 
భయోత్సాతములు ఇప్పుడు చల్దబడినవా ? ఎనరికయితే నమ్మకము, ఓసిక 
గలదో వారిని తప్పుక భగవంతుడు రక్టీంచును” పితలే ధనికుడు, మరియాద 
గలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచి పెట్టెను. బాబాకు 
చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె 
నిరాడంబరత, (ప్రేమ భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా 
కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడి కండ్ల నుండి యానంద భాష్పములు 


శ్రీ సాయి సచ్చరిత్రము లల. Gf 


రాల్భుచుండెను. ఆమె స్నేహ (పేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి 
చెందెను. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. 
ఏ భక్తుడు హృదయపూర్వ కముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు 
వెడునో నానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్దిరోజులు బాబా వద్ద 
సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకయి 
మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను 
దగ్గరికి బిలిచి యిట్లనెను. “బాపూ ! అంతకుముందు 2 రూపాయలిచ్చి 
యుంటిని. ఇవ్హుడు ౩ యూపొయిలిబ్యూ చుస్తాను. వసన 3. 
వూజామందిరములో బెట్టుకొని పూజింపుము. నీవు మేలు పొందెదవు” పితలే 
వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి 
యాశీర్వదనములకయి ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి 
గనుక, అంతకుముందు 2 రూపాయలిచ్చెనను బాబా మాటల యర్హమును 
(గ్రహింపలేకుండెను. దీనిని తెలిసికొనవలెనని కుతూహలపడెను గాని బాబా 
యూరకొనెను; 


స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు 
చెప్పి బాబా యంతకు ముందు రెండు రూపాయలిచ్చెననెను, అదేమియని 
యడిగెను. ఆమె తన పు(త్రునితో నిట్లనెను : “నీ కొడుకుతో నీవిప్పుడు 
షిరిడీకి పోయినట్టు, మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్‌ కోట్‌కర్‌ మహారాజు 
గారి వద్దకు బోయెను. ఆ మహారాజు కూడ సిద్ధపురుషుడు; పూర్ణయోగి, 
సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన 
పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి రెండు రూపాయలిచ్చి 
మందిరములో బెట్టి పూజింపుమనిరి. మీ తండ్రిగారు చనిపోవువరకు 
వానిని వూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. 
రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి 
పూర్తిగా మరచితిమి. నివదృష్టవంతుడవగుటచే, అక్కల్‌ కోట్‌కర్‌ మహారాజు 
శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి, 


పద 10 


9 ఫిలి తిన రెప అధ్యాయము 


నీ కష్టములను తప్పించ జూచుచున్నారు. కాబట్టి యికమీదట జాగ్రత్తగా 
నుండుము. సంశయములను దురాలోచనములను విడువుము. 
మీ తాత ముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్తవర్తనము 
నవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను 
పూజింపుము. వాని విలువను గ్రహించి, వాటిని శ్రద్దగా పూజించి, 
మహాత్ముల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీసాయి 
నీలోనున్న భక్తిని మేలుకొల్సినారు. నీ మేలు కొరకు దాని నభివృద్ది 
చేసికొనుము”. తల్లిమాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీసాయి 
యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము 
కలిగెను. వారి దర్శన (ప్రాముఖ్యమును (గ్రహించెను. అప్పటినుండి తన నడవడి 
గూర్చి చాలా జా(గ్రత్తగా నుండెను. 


గోపాల అంబాడేకర్‌గారు : 


పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్‌ బాబా భక్తుడు. అతడు 
ఆబ్‌కారి డిపార్టుమెంటులో 10 సంవత్సరములు నౌకరి చేసెను. ఠాణా 
జిల్లాలోను, జవ్హార్‌స్టేట్‌లోను ఆయన ఉద్యోగములను జేసి విరమించుకొనెను. 
మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను. కాని ఫలించలేదు. అతడనేక 
కష్టముల పాలయ్యెను. అతని స్థితి రానురాను అసంతృప్తికరముగా నుండెను. 
ఈ (ప్రకారము 7 ఏండ్లు గడచెను. అతడు (ప్రతి సంవత్సరము షిరిడీకి 
పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో నతని స్థితి 
చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించు 
కొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను. దీక్షిత్‌ 
వాడాకు ముందున్న యెడ్డబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న 
నూతిలోబడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారము చేయ 
నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడగుల 
దూరమున నొక హోటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్‌. 
అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్‌ను బిలిచి అక్కల్‌కోట్‌కర్‌ 
మహారాజు గారి చరిత్రను చదివితివా ? యని యడుగుచు పుస్తకము నిచ్చెను. 


2112 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వ 


అంబాడేకర్‌ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరుచుసరికి ఈ 
కథ వచ్చెను. అక్కల్‌ కోట్‌కర్‌ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు 
బాగుకానట్టి దీర్భరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక 
నిరాశజెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో 
నుంచి బయటకు దీసి యిట్లనెను. “గతజన్మ సాసవుణ్యములను నీవు 
అనుభవించక తప్పుదు. కర్మానుభనము వూర్తికాకునుబో ప్రాణత్యాగము 
నీకు తోడ్పుడదు. నివింకొక జన్మమెత్తి బాధ యనుభినించనలెను. చచ్చుటకు 
ముందు కొంతకాలమేల నీ కర్మ ననుభవించరాదు ? గత జన్మముల 
పాపముల నేల తుడిచి నేయరాదు ? దానిని శాశ్వతముగా పోవునట్టు 
జేయుము” 


సమయోచితమైైన ఈ కథను చదివి అంబాడేకర్‌ మిగుల 
నాశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా యీ ప్రకారముగా 
లభింపనిచో వాడు చచ్చియే యుండును. బాబా సర్వజ్ఞత్వమును, 
దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబా యందు నమ శ్రకము బలపడి 
అతని భక్తి దఢమయ్యెను. అతని తండ్రి అక్కల్‌ కోట్‌కర్‌ మహారాజు భక్తుడు. 
కాన కొడుకు కూడ తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు 
బాబా యాశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ది పొందెను. 
జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన 
పరిస్థితి బాగు చేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగాను. 
మిగత జీవితమంతయు సుఖముగా గడపెను. 


ఇరువదియారవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


(2122 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఇరువదియేడవ అధ్యాయము 


ప్రస్మావన; గ్రంథములను పనిత్రము బేసి కానుకగా నిచ్బుట; 
శ్యామా విష్ణు గువాన్రు నాము పుస్తకము; గేతారహన్యము; ఖావర్డే దంవతులు 


ప్రస్తావన : 

బాబా మత (గ్రంథములను తమ స్వహస్తములతో సృశించి, పవిత్రము 
చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి 
యీ అధ్యాయములో చెప్పుకొందము. 


మానవుడు; సముద్రములో మునుగ గనే, అన్ని తీర్హములలోను 
పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు 
సద్దురుని పాదారవిందముల నాశ్రయింపగనే, (త్రిమూర్తులకు (బ్రహ్మ విష్ణు 
మహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరటబ్రహ్మమునకు 
నమస్కరించిన ఫలితము కూడ లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, 
జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయునట్టి 
శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక ! ఓ సాయి ! నీ కథలందు శ్రద్ధను 
కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము (త్రాగి యెట్లు సంతసించునో, 
అటులనే నీ కథలను చదువువారును, వినువారును మిక్కిలి ప్రీతితో వానిని 
(గహింతురు గాక. నీ కథలు వినునప్పుడు వారికి, వారి కుటుంబములకు 


వ్వ 213 


శ్రీ సాయి సచ్చరిత్రము లి శ్రి శీ ప 


సాత్విక భావములు కలుగును గాక ! వారి శరీరములు చెమరించుగాక ! 
వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక ! వారి ప్రాణములు స్థిరపడుగాక ! 
వారి మనస్సులు ఏకాగ్రమగుగాక ! వారికి గగుర్సాటు కలుగుగాక ! వారు 
వెక్కుచు ఏడి వణకెదరు గాక ! వారిలోగల వైషమ్యములు తర తమ 
భేదములు ని'ష్క్రమించుగాక ! ఇట్టు జరిగినచో గురువుగారి కటాక్షము 
వారిపైన ప్రసరించిన దనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు, 
గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. 
మాయా బంధములనుండి స్వెచ్చ పొందుటకు బాబాను హృదయపూర్వకముగ 
శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసము[ద్రమును 
దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును 
భగవంతుని చూచునట్టు చేయగలరు. 


గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట : 


ముందటి అధ్యాయములో బాబా బోధలొనర్చు తీరులను జూచితిమి. 
అందులో నింకొకదానిని యూ అధ్యాయములో జూచెదము. కొందరు భక్తులు 
మత(గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము 
చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనెడివారు. అట్టి గ్రంథములు పారాయణ 
చేయునప్పుడు బాబా తమతో నున్నటుల భావించెడివారు. ఒకనాడు 
కాకామహాజని ఏకనాథ భాగవతమును దీసికొని షిరిడీకి వచ్చెను. శ్యామా 
యా పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు బోయెను. అచ్చట బాబా 
దానిని తీసుకొని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని 
తన వద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు, నందుచే దాని 
నాతని కిచ్చి వేయవలెననియు శ్యామా చెప్పెను. కాని బాబా “దానిని నేను 
నీకిచ్చితిని. దానిని జాగ్రత్తగా నీనద్ధ నుంచుము. అది నీకు పనికివచ్చు” 
ననిరి. ఈ (ప్రకారముగ బాబా అనేక పుస్తకములు శ్యామావద్ద నుంచెను. 
కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా 
కిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని 


2142 


అ ఖిలా. 27వ అధ్యాయము 
భద్రపరచుమనెను. అది యాతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగ 
నమస్కారముతో స్వీకరించెను. 
శ్యామా విష్ణుసహస్రనామ పుస్తకము : 

శ్యామా బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా యతనికి మేలు 


చేయ నిశ్చయించి విష్ణుసహ(స్ర నామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని 
ఈ [క్రింది విధముగా జరిపెను. 


ఒకప్పుడు ఒక రామదాసి (సమర్థ రామదాసు భక్తుడు) షిరిడీకి వచ్చెను. 
కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి, ముఖము కడుగుకొని, 
స్నానము చేసి, పట్టుబట్టలు ధరించి, విభూతి పూసికొని, విష్ణు సహస్ర 
నామమును, అధ్యాత్మ రామాయణమును శ్రద్దతో పారాయణ చేయుచుండెను. 
అతడీ గ్రంథముల ననేకసారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట 
బాబా శ్యామాకు మేలుచేయ నిశ్చయించి విష్ణుసహ(స్రనామ పారాయణము 
చేయింపదలచెను. కావున రామదాసిని బిలచి తనకు కడుపునొప్పిగా 
నున్నదనియు సోనాముఖి తీసికొననిదే నొప్పి తగ్గదనియు, కనుక బజారుకు 
పోయి యూ మందును. తీసికొని రను శని కోరెను. పారాయణము ఆపి 
రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ 
చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహ(స్రనామ పుస్తకమును దిసికొనతము 
స్థలమునకు తిరిగి వచ్చి యిట్లనెను. Ws శ్వామా ! యో (గ్రంథము మిగుల 
విలువైనది. ఫలప్రదమైనది. కనుక నీకిది బహూకరించుచున్భాను. నీవు 
దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా వాదయము 
కొట్టుకొనెను. నా జీవిత మసాయములో నుండెను. అట్టి సంద్వస్టితి యందు 
నేను ఈ వ్లుస్తకమును నా హృదయమునకు వాత్తుకొంటిని. శ్యామా / అది 
నాకు గొప్పు మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని 
యనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్హాను. దీనిని కొంచెము ఓపికగా 
చదువుము. రోజునకొక నానుము చదివినను మేలు కలుగజేయును” శ్యామా 
తనకా పుస్తక మక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, 


2152 


శ్రీ సాయి సచ్చరిత్రము Ge 
మొండివాడు, కోపిష్టి. కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు 


తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదువలేననెను. 


వినోదార్హము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయు 
చున్నాడని శ్యామా యునుకొనానే గాని, బాబా తనకు మేలు 
కలుగజేయనున్నాడని యనుకొనలేదు. బాబా యా సహస్ర నామమనే మాలను 
శ్యామా మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడయినప్పటికి 
బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచ బాధల నుండి 
తప్పించగోరెను. భగవన్నామ ఫలిత మందరికి విశదమే. సకల పాపముల 
నుండి, దురాలోచనలనుండి, చావు పుట్టుకలనుండి అది మనలను తప్పించును. 
దీనికంటె సులభమయిన సాధన మింకొకటి లేదు. అది మనస్సును పావనము 
చేయుటలో మిక్కిలి సమర్హమైనది. దానికెట్టి తంతు కూడ అవసరము లేదు. 
దానికి నియమము లేమియు లేవు. అది మిగుల సులభమైనది; ఫలప్రదమైనది. 
శ్యామాకు ఇష్టము లేనప్పటికి వానిచే దాని నభ్యసింపచేయవలెనని బాబాకు 
దయకలిగెను. కనుక దానిని బాబా వానిపయి బలవంతముగా రుద్దిను. ఆ 
(ప్రకారముగనే చాలాకాలము (క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా 
విష్ణుసహ(స్రనామము నొక బీద (బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని 
రక్షించెను. విష్ణుసహస్రనామ పారాయణ చిత్తశుద్దికొక విశాలమయిన చక్కటి 
మార్గము. కాన దానిని బాబా శ్యామాకు టన యన ఇచ్చెను. 


రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నాచించణీకర్‌ యక్కడనే 
యుండెను. నారదునివలె నటించి జరిగినదంతయు వానికి జెప్పెను. 
రామదాసి వెంటనే కోపముతో మరడిపడెను; కోపముతో శ్యామాపయిబడి, 
శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్టు చేసి 
ఈలోపల పుస్తకమును తీసికొనెనని యనెను. శ్యామాను తిట్టనారంభించెను. 
పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామా నెమ్మదిగా 
జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా 
రామదాసితో నిట్టు పలికెను. “ఓ రానుదాసీ ! యేమి సమాచారము ? 


(2162 


699 99-———————mm——— 2 7వ అధ్యాయము 


ఫో ఎందులకు బికాకుపడుచున్భావు లి శ్వామా మననాడు కాడా ? అననసరముగా 
వాని నేల తిట్టెదవు ? ఎందుకు జగడ మాడుచున్నావు ? నెమ్మదిగా (పేనుతో 
నూటలాడలేనా ? ఈ సవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ 
చేయుబచుంటివి గాని, యింకను నీ మనన్సు నవవి(తముగాను, 
అస్వాధీనముగాను ఉన్సుట్టున్సుది. నీ వెట్టి రామదాసినయ్యా ? నమస్త 
విషయములందు నీవు నిర్మలుడవుగా నుండనలెను. నీవా పుస్తకమును 
అంతగా నభిలషించుట వింతగా నున్సుది. నిజమైన రాముదాసీకి మమత 
కొక ననుత యుండనలెను. ఒకో వున్తకము కొరకు శ్వానూతో 
పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము 
అనేకములు వచ్చును, కాని నమునుష్యులు రారు. బాగా ఆలోచించుము, 
తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలున యెంత ? శ్వానూకు దానితో 
నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసికొని వానికిచ్చితిని. నీకది 
కంఠపాఠముగా వచ్చును కదా ! కావున శ్వానూ దానిని బదిని మేలు 
పొందుననుకొంటిని. అందుచే దానినతనికిచ్చి తిని” 


బాబా పలుకులెంత మధురముగా మెత్తగా కోమలముగా అమృత 
తుల్యముగా నున్నవి ! వాని ప్రభావము విచిత్రమయినది. రామదాసి 
శాంతించెను. దానికి బదులు పంచరత్నగీతయను [గ్రంథమును శ్యామావద్ద 
బనానా శ్యామా మిక్కిలి సంతసించి, “ఒక్కటేల పది పుస్తకములు 
నిచ్చెద” ననెను. 

బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించ 
వలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను ? అతడు లోనున్న 
భగవంతుని తెలిసికొనుట కెన్షడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము 
మత(గంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు, 
శ్యామాతో బాబా యెదుట ఏల జగడమాడెను ? మనము ఎవరిని 
నిందించవలెనో, యెవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ న్స్‌ 
విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క (ప్రాముఖ్యము 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. Gf 


భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహ(స్రనామ పారాయణ మొదలగునవి 
శ్యామాకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము 
కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ (గ్రంథమును క్రమముగ శ్యామా 
చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్‌ బూటీ అల్లుడగు 
జి.జి. నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా యింజనీరింగు కాలేజి 
పిన్సిపాలుగా నుండెను. 

గీతారహస్యము : 

(బ్రహ్మవిద్య నధ్యయనము చేయువారిని బాబా యెల్లప్పుడు 
పమించువారు, (ప్రోత్సహించువారు. ఇచట దానికొక యుదాహరణ 
మిచ్చెదము. ఒకనాడు బాపూసాహెబు జోగ్‌కు ఒక పార్ఫెలు వచ్చెను. అందులో 
తిలక్‌ వ్రాసిన గీతారహస్యముండెను. అతడా పార్సిలును తన చంకలో 
పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము 
చేయునప్పుడది (క్రింద పడెను. అదేమని బాబా యడిగెను. అక్కడనే దానిని 
విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను. బాబా కొన్ని నిముషములు 


పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులోనుండి ఒక రూపాయి తీసి 
పుస్తకముపైబెట్టి దక్షిణతో గూడ పుస్తకమును జోగున కందించును, “దీనిని 
పూర్తిగ చదువుము. నీకు మేలు కలుగును” అనిరి. 

ఖాపరే దంపతులు: 


౮ 


ఖాపర్లేల వృత్తాంతముతో నీ యధ్యాయమును ముగించెదము. 
ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. 
దాదాసాహెబు ఖాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి 
ప్రసిద్దికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి 
తెలివయినవాడు, గొప్ప వక్త. కాని బాబాముందర నెప్పుడు నోరు తెరవలేదు. 
అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి; కాని 
ముగ్గురు మాత్రము ఖాపర్డే, నూల్కర్‌, బూటీ నిశ్ళబ్దముగా కూర్చుండువారు. 
వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు 


9 ఫిలి తిన 7వ అధ్యాయము 


బోధించగలిగిన ఖాపర్తే బాబా ముందర మసీదులో కూర్చొనునప్పుడు నోరెత్తి 
మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, 
వేదపారాయణ చేసినవాడైనను, (బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. 
పుస్తకజ్ఞానము (బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబు ఖాపర్డి 
4 మాసములుండెను. కాని యతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును 
షిరిడీలో నుండుటచే సంతసించిరి. ఖాపర్లేగారి భార్య బాబాయందు భక్తి 
శ్రద్దలు గలిగి యుండెడిది. ఆమె బాబాను మిగుల డడ్రైమించుచుండెను. 
ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను. 
దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. 
ఆమె యొక్క నిలకడను, నిశ్చలభక్తిని బాబా యితరులకు బోధించనెంచెను. 
ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా, 
పూరీ, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు దెచ్చెను. 
గంటల కొలది యూరకనే యుండు బాబా యానాడు వెంటనే లేచి, భోజన 
స్థలములో గూర్చుండి, యామె తెచ్చిన పళ్ళెము పయి యాకు దీసి త్వరగా 
తిననారంభించెను. శ్యామా యిట్లడిగెను. “ఎందుకీ పక్షపాతము ? ఇతరుల 
పళ్చెముల నెట్టివైచెదవు. వానివైపు చూడనయిన చూడవుకాని, దినిని 
నీ దగ్గర కీడ్డుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనమెందుకంత 
రుచికరము? ఇది మాకు సమస్యగా నున్నది” బాబా యిట్లు బోధించెను. 
“ఈ భోజనము యదార్ధముగా మిక్కిలి యమూల్యమయినది. గతజన్మలో 
నీమె ఒక వర్తకుని యావు. అది బాగా సాలిచ్చుచుండెను. అచ్చుటినుండి 
నిస్క్రమించి, ఒక తోటమాలి యింటిలో జన్మించెను. తదుపరి యొక 
శ్ష(అయుని యింటిలో జన్మించి యొక వర్తకుని వివాహమాడెను. తరువాత 
జో (బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలాకాలము పిమ్మట 
ఆమెను నేను జూచితిని కావున ఆమె సళ్ఫెము నుండి యింకను కొన్ఫి 
(పేమయుతనుగు ముద్రలను దీసికొననిండు”. ఇట్టనుచు బాబా యామె 
పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని (త్రేన్పులు తీయుచు 
తిరిగి తన గద్దపయి కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. 


ఫది 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా యామెతో మాట్లాడదొడంగాను. బాబా 
కాళ్ళను తోముచున్న యామె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. 
గురుశిష్యులు ఒండొరలు సేవ చేసికొనుట జూచి శ్యామా యిటులనెను. “చాల 
బాగా జరుగుచున్నది. భగవంతుడును, భక్తురాలును ఒకరికొకరు సేవ 
చేసికొనుట మిగుల వింతగా నున్నది. ఆమె యదార్థమయిన (ప్రేమకు 
సంతసించి బాబా మెల్లగా మృదువయిన యాకర్ణించు కంఠముతో “రాజారామ్‌” 
యను మంత్రమును ఎల్లప్పుడు జపించు మనచు నిట్లనియెను. “నీవిట్లు 
చేసినబో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు) శాంతించును. నీకు 
మేలగును” ఆధ్యాత్మికము తెలియనివారికి ఇది సామాన్య విషయమువలె 
గాన్సించును. కాని యది యట్టుగాదు. అది శక్తిపాతము; అనగా గురువు 
శిష్యునకు శక్తి ప్రనాదించుట. బాబా యొక్క మాటలెంత బలమయినవి ! 
ఎంత ఫలవంతమయినవి ! ఒక్క క్షణములో నవి యామె హృదయములో 
ప్రవేశించి స్థిరపడెను. 

ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును 
బోధించుచున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి 
మధ్య భేదము లేదు. ఇద్దరొకటే. ఒకరు లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు 
తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట బాహ్యదృశ్యమే గాన్న 
యదార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారిమధ్య భేదము పాటించువారు 
పక్వమునకు రానివారు; సంపూర్ణ జ్ఞానము లేనివారును. 


ఇరువది యేడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 
(2202 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఇరువది యినిమిదవ అధ్యాయము 


బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట 
లాలా లక్షీ బంద్‌: బురవాన్‌వూరు మహిళ: మేఘశ్యాముడు 


బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట : 

శ్రీసాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని (బ్రహ్మ 
పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. ate 
జ్ఞానమందు, ఆత్మసాక్షాత్కారవిద్యయందు వారు పారంగతులు. ఈ 
రెండింటిలో వారికి ప్రావీణ్య ముండుటచే వారు సద్గురువు లనిపించుకొనుటకు 
సమర్థులు. పండితులయినప్పటికి శిష్యుల నెవరైతే (ప్రేరేపించి యాత్మ 
సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగ 
తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. 
కాని సద్గురువు చావుపుట్టుకలను రెంటిని దాటింతురు. కాబట్టి వారందరి 
కంటె దయార్థ హృదయులు. 

సాయిబాబా యనేకసార్డు లిట్టు నుడినిరి. “నా మనుష్యుడు ఎంత 
దూరమున నున్ఫప్పుటికి, 1000 క్రోసుల దూరమున నున్చప్సటికి, పిచ్చుక 
కాళ్ళకు దారము కట్టి యీడ్సి నటుల అతనిని షిరిడీకి లాగెదను” అటువంటి 
మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పు కొందము. 


- 221 2 


శ్రీ సాయి సచ్చరిత్రము 0 4 శస్హీం 
లాలా లక్ష్మీచంద్‌ ; 


అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని 
శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదస్సు 
కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి 
బాబా సాంగత్యము లభించెను. శాంతా(క్రజులో, (క్రిస్‌మస్‌ పండుగకు ఒకటి 
రెండు మాసములకు పూర్వము, స్వప్నములో గడ్డముతో నున్న యొక 
ముసలివానిని, చుట్టు భక్తులు గుంపులు గూడి యున్నట్టు చూచెను. కొన్నాళ్ళ 
తరువాత దాసగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్‌ 
బిజూర్‌ యింటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగణు బాబా పటమును 
సభలో పెట్టుట యాచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖ 
లక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను 
సాయిబాబాను స్వప్నములో జూచినటుల (గ్రహించెను. పటము, దాసగణు 
కీర్తన, తుకారాం జీవితము (అప్పుడు దాసగణు చెప్పుచున్న హరికథ) 
ఇవన్నియు మనస్సున నాటి, లక్ష్మీచంద్‌ షిరిడీ పోవుట కువ్విళ్ళూరుచుండెను. 
సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు 
సహాయపడు ననునది భక్తుల యనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు 
అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని 
అడిగెను. అతని యానందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలెనని 
నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని 
కావలసిన యేర్పాటు లన్నియును జేనికొనిన పిమ్మట షిరిడీకి 
పయనమయ్యెను. రైలులో నతడును, స్నేహితుడగు శంకరరావును భజన 
చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణీకుల నడిగిరి. చాలా 
సంవత్సరముల నుంచి షిరిడీలో నున్న సాయిబాబా గొప్ప యోగిపుంగవులని 
వారు చెప్పిరి. కోపర్‌గాం రాగానే అతడు బాబా కొరకు జామపండ్లను 
కొనవలెననుకొనెను. కాని యా [గ్రామపరిసరములను (ప్రకృతి దృశ్యములను 
జూచి యానందించి యా విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా 


2222 


D990) 28వ అధ్యాయము 
వారికీ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల 
గంప పెట్టుకొని తమ గుజ్జపుబండి వెంట పరుగెత్తుకొని వచ్చుచుండెను. 
అతడు బండినాపి కొన్ని యెంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా 
ముసలమ్మ తక్కిన పండ్లను కూడ తీసికొని తన పక్షమున బాబా కర్పితము 
చేయుడని కోరెను. జామపండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, 
ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి యివన్నియు నిద్దరికి ఆశ్చర్యమును 
కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని 
బంధువై యుండవచ్చు ననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు 
మసీదుపయి జండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు 
వెళ్ళి బాబాను యుచితరీతిన పూజించిరి. లక్ష్మీచంద్‌ మనస్సు కరిగెను. 
బాబాను జూచి చాలా సంతసించెను. సువాసనగల తామరపువ్వును (భ్రమరము 
జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు 
బాబా యిట్లనెను. “టక్కరివాడు ! దారిలో భజన చేయును. నన్ను గూర్చి 
ఇతరులను నిచారించుచుండును. ఇతరుల నడుగనేల ? నున కండ్లతోడ 
సమ్మస్తము చూడనలెను. ఇతరుల నడుగనలసిన యనసరమేమి ? నీ స్వప్ట్రము 
నిజమయినదా కాదా యనునది యాలోచించుము. మూర్యాడి వద్ధ 15 
రూపాయలు అప్పు తీసికొని షిరిడీ దర్భనము చేయవలసిన యవసరమేమి? 
హృదయములోని కోరిక యిప్ల్రుడయిన నెరవేరినదా ?” 

ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్య్వమునకు లక్ష్మీచంద్‌ యాశ్చర్యపడెను. 
బాబాకీ సంగతులన్నియు నెటుల దెలిసినవని అతడాశ్చర్యపడెను. ఇందులో 
ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవురోజు 
అనగా. పండుగ. దినము గదుపుటికుగాని, తీర్థ్ధయా(త్రకు పోవుటకు గాని 
అప్పుచేయరాదని బాబా యభిప్రాయము. 
సాంజా (ఉపా; 

మధ్యాహ్న భోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు 
సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ 


2202 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వు 


మరుసటి దినము కూడ దాని నాశించెను. కాని యెవరును సాంజా తేలేదు. 
అతడు సాంజాకై కనిపెట్టుకొని యుండెను. మూడవరోజు హారతి 
సమయమందు బాపూసాహెబ్‌ జోగ్‌ యేమి నైవేద్యము తీసికొని రావలెనని 
బాబాను అడిగెను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 
రెండు కుండల నిండ సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా యాకలితో 
నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా యిట్లనెను. “నీవు ఆకలితో 
నుండుట మేలయినది. కావలసినంత సాంజా తినుము. నీ నీవు నొప్పికి 
నిదయిన జౌషధము తీసికొనుము% బాబా తన మనస్సును కనుగొనెనని 
లక్ష్మీచంద్‌ రెండవసారి యాశ్చర్యపడెను. బాబా యెంత సర్వజ్ఞుడు. 
దోషద్యృష్టి : 

ఆ సమయముననే లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. 
అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే 
బాబాకు బాధ కలిగిన దనుకొనెను. ఆ మరుసటి యుదయము లక్ష్మీచందు 
మసీదుకు పోగా బాబా శ్యామాతో నిట్లనియె. “ఎనరిదో దోషద్భష్టీ నాసయి 
సడుటచే నేను బాధసడుచున్హాను% ఇట్లు లక్ష్మీచందు మనస్సులో నేమి 
భావించుచుండెనో యది యంతయు బాబా వెల్లడిచేయుచుండెను. 

ఈవిధముగా సర్వజ్ఞత కు, కారుణ్యమున కు కావలసి నన్ని 
నిదర్శనములను గని లక్ష్మిచందు బాబా పాదముల పైబడి “మీ దర్శనము 
వలన నేనెంతో సంతోషించితిని.ఎల్లప్పడు నాయందు దయాదాక్ష్ఞ్యాములు 
జూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ట యితర 
దైవము లేదు. నామనస్సు ఎల్లప్పుడును మీ పాదపూజయందు, మీ భజన 
యందు ప్రీతి జెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధలనుండి 
కాపాడుదురుగాక ! నేనెల్లవుడు మీ నామమునే జవించుచు 
సంతోషముతో నుందునుగాక !” యని (ప్రార్థించెను. 


బాబా యాశీర్వాదమును, ఊదీ(ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్‌ 
సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో 


(224 


అ ఫి విణ. 26వ అధ్యాయము 


బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా 
నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్యారా పూలమాలలు, కర్పూరము, 
దక్షిణ పంపుచుండెను. 
బురహన్‌పూరు మహిళ: 

ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాంతము జూచెదము. బురహన్‌ 
పూరులో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు 
వచ్చి తినుటకు 'కిచిడి కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద 
నెవ్వరు లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె యందరికి 
తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము 
చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి 
పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. 
మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి, అచట రెండు 
మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకుబోయి బాబాను దర్శించి, పూజించి 
మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము 
నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కాని యది 14 రోజుల వరకు తటస్టించలేదు. 
ఆమెకు కాలయాపన యిష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో 
మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో నందరు భోజనమునకు 
కూర్చొనిరి. కనుక తెరవేసి యుండెను. తెరవేసి యుండునప్పుడు ఎవరు 
లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను. ఒక 
చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా యానాడు కిచిడీ కొరకు 
కనిపెట్టుకొని యున్నట్టు తోచెను. ఆమె కిచిడీ యచట పెట్టగనే బాబా 
సంతసముతో ముద్దమీద ముద్ద (మ్రింగుట (ప్రారంభించెను. బాబా 
యాతురతను జూచి యందరు ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు 
బాబాకు తన భక్తులపై అసాధారణ (ప్రమ యుండుననుటను విశ్వసించిరి. 


శ్రీ సాయి సచ్చరిత్రము లలనా, (ట్రై శ్రీం 
మేఘశ్యాముడు : 

ఇక అన్నిటికంటె పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరమ్‌గాం 
నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సారేగారి వంట బ్రాహ్మణుడు. 
అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడు శివపంచాక్షరి 
(“ఓం నమశ్శివాయ”) జపించువాడు. అతనికి సంధ్యావందనముగా ని, 
గాయత్రీ మం(త్రముగాని తెలియకుండెను. సారేగారికి ఏనియందు (శ్రద్ద 
గలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా 
శివుని యవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము 
చేయించెను. (బ్రోచి స్టేషనువద్ద సాయిబాబా మహమ్మదీయుడని యెవరో 
చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని 
వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయితీరవలెనని 
నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము షిరిడీవాసి తన మామగారగు 
దాదా కేల్కరుకు (వాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలెనని 
ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు 
రానీయక, “ఈ నెధనను తన్చి తరిమి వేయుడు !” అని గర్జించి మేఘునితో 
నిట్లనెను. “నీవు గొప్పు జాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కున జాతి 
నుహమ్మదీయుడను. నీ విచటకు నచ్చినబో నీ కులము పోవును, కనుక 
వెడలిపొమ్యు !” ఈ మాటలు విని మేఘుడు వణక నారంభించెను. అతడు 
తన మనస్సులోనున్న విషయములు బాబా కెట్టు దెలిసెనని యాశ్చర్యపడెను. 
కొన్ని దినములచటనే యుండి తనకు తోచినట్టు బాబాను సేవించుచుండెను. 
కాని యతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన యింటికి పోయెను. 
అక్కడనుండి (త్రంబక్‌ (నాసిక్‌ జిల్లా) పోయి యచట ఒక సంవత్సరము 6 
మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదాకేల్కర్‌ 
కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో నుండుటకు 
బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా యుపదేశము ద్వారా 
సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా 


2262 


9 ఫిలి విన ప్ర అధ్యాయము 


మేలుచేసెను. అపుటినుండి అతడు సాయిబాబాను శివుని యవతారముగా 
భావించుచుండెను. శివుని యర్భనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు 
మైళ్ళకొలది నడచి పత్రిని దెచ్చి బాబాను పూజించుచుండెను. [గ్రామములో 
నున్న దేవతల నందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు 
నమస్కరించి పిదప బాబాను పూబించుచుండెను. కొంతసేపు వారి పాదముల 
నొత్తిన పిమ్మట బాబా పాద తీర్థమును (త్రాగుచుండెడివాడు. ఒకనాడు 
ఖండోబా మందిరము వాకిలి మూసి యుండుటచే ఖండోబా దేవుని పూబింపక 
మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేసెను. 
ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు 
మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి యుండుటచే ఖండోబాను పూజించి 
తిరిగి వచ్చి బాబాను పూబించెను. 
గంగాణ్నానము: 

ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము 
పూసి గంగానదీ జలముతో నభిషేకము చేయదలంచెను. బాబాకు అది 
ఇష్టము లేకుండెను. కాని యతడనేకసారులు వేడుకొనగా బాబా 
సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 (క్రోసుల దూరము నడచి 
నమన తీర్ధము తేవలసియుండెను. అతడు తీర్థము దెచ్చి, యత్నము 
లన్నియు జేసికొని, బాబా వద్దకు 12 గంటలకు వచ్చి, స్నానమునకు సిద్దముగా 
నుండుమనెను. బాబా తనకా యభిషేకము వలదనియు, ఫకీరగుటచే 
గంగాజలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు 
వినలేదు. శివుని కభిషేక మిష్టము గనుక, తనకు శివుడైన బాబాకు అభిషేకము 
చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి (క్రిందికి దిగి పీటపయి 
కూర్చుండి తల ముందుకు సాచి ఇట్టనెను. “ఓ మేఘా ! ఈ చిన 
యుసకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే 
నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును”. అట్లనేయని మేఘశ్యాము 
డొప్పుకొని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తి 

2272 


శ్రీ సాయి సచ్చరిత్రము mn 
పారవశ్యమున 'హరగంగే, హరగంగే' యనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. 
కుండనొక ప్రక్కకు బెట్ట బాబావయిపు జూచెను. వాని యాశ్ళ్చర్యానందములకు 


మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను. 
త్రిశూలము - లింగము: 


మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మసీదులో 
బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబు 
చాందోర్కరిచ్చిన పటమును పూజించుచుండెను. ఈ (ప్రకారము 12 నెలలు 
చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము 
చూపెను, ఒకనాడు వేకువరూమున మేఘుడు తన శయ్యపయి పండుకొని 
కండ్లు మూసియున్నప్పటికి, లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును 
జూచెను. బాబా అతనిపై యక్షతలు చల్లి “మేఘా / త్రిజాలమును గీయుము!” 
అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేఘుడు బాబా మాటలు విని, యాతురతగా 
కండ్లు దెరచెను. బాబా కనిపించలేదు గాని, యక్షత లక్కడక్కడ 
పడయురిడెతు “బాజా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి 
(తిశూలమును గీయుట కాజ్జ నిమ్మనెను. బాబా యిట్లనెను : “నా మాటలు 
నినలేదా ? త్రిచూలమును గీయనుంటిని. అది ద్రుళ్వము కాదు. స్వయముగా 
నచ్చి నేనే చెప్పితిని నా మాటలు పాొల్టుగావు. అర్థనంతములు”. మేఘుడిట్టు 
పలికెను. “మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్ని వేసి 
యుండుటచే నది దృశ్చమనుకొంటిని". బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను: 
“సనేళించుటకు నాకు వాకిలి యనసరము లేదు. నాకు రూసము లేదు. 
నేనన్చిబోట్ల నివసించుచున్భాను. ఎవరయితే నన్చే నమ్మి నా ధ్యానమునందే 
మునిగి యుందురో వారి పనులన్దియు నూత్రధారినై నేనే నడిసించెదను” 


మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటము వద్ద గోడపై 
(త్రిశూలమును ఎజ్జరంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి 
భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును 
సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడ అచ్చటకు వచ్చెను. బాబా యిట్లనెను. 


ఫదం6 2 


అ ఫి విలయ. 26వ అధ్యాయము 


“చూడు శంకరుడు వచ్చినాడు ! జాగ్రత్తగా వూజింవుము” ! మేఘుడు 
త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను. అతడాశ్ళర్య 
పడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా 
నిచ్చెనని చూపెను. దీక్షిత్‌ దానిని జూచి సరిగా నది తన ధ్యానములో 
కనపడినదానివలె నున్నదని సంతసించెను. కొద్దిరోజులలో (త్రిశూలమును 
(వ్రాయుట పూర్తికాగా బాబా, మేఘశ్యాముడు పూజచేయుచున్న పెద్ద పటము 
వద్ద లింగమును ప్రతిస్టించెను. మేఘశ్యామునకు శివుని పూబించుట చాల 
ప్రేతి గనుక (త్రిశూలమును (వాయించి, లింగమును (ప్రతిష్థించుట ద్వారా 
బాబా వానియందుండు నమ శ్రైకమును స్థిరపరచెను. 

అనేక సంవత్సరములు బాబా సేవ చేసి యనగా పూజా, మధ్యాహ్న 
సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము 
నొందెను. బాబా వాని కళేబరముపయి చేతులు చాచి “ఇతడు నా నిజమయిన 
భక్తు”డనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోబి 
ఏర్పాటు చేయుమనెను. కాకాసాహెబు దీక్షిత్‌ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 


ఇరువది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఇరువది తామ్మ్మదవ అధ్యాయము 


మద్రాను భజన నమాజము; తెండూల్కర్‌ కుటుంబము; 
కాఫ్టెన్‌ హాటే; వామన నార్చేకర్‌ 


ఈ యధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని 
సాయి కథలున్నవి. 
మద్రాసు భజన సమాజము : 

1916వ సంవత్సరములో రామదాసి పంథాకు చెందిన మదరాసు భజన 
సమాజ మొకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో నొక పురుషుడు 
అతని భార్య, అతని కుమార్తె అతని వదినెయు నుండిరి. వారి పేర్లు తెలియవు. 
మార్గమధ్యమున వారు అహమద్‌నగరు జిల్లా, కోపర్‌గాం తాలూకాలో షిరిడీ 
యను [గ్రామమున సాయియనునొక గొప్ప యోగీశ్చరుడున్నారనియు, వారు 
పరబ్రహ్మ స్వరూపులనియు, (ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, 
భక్తులకు ప్రతిరోజు (ద్రవ్యము పంచి పెట్టెదరనియు విద్యావంతుల 
కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు 
దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలుచేసి, దానిని భక్త కొండాజి కూతురు 
3 ఏండ్ల అమానికి ఒక రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల 
వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమానితల్లికి 10 రూపాయలు 


230 


ఆఫీ? 99-———————————— ఏరిన అధ్యాయము 


మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల 
వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి 
యచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి. కాని 
లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో ముగ్గురు పేరాస గలవారు. 
యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు 
ప్రేమ, గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా 
బాబా యామె భక్తి విశ్వాసములకు ప్రీతి జెంది యామె యిష్టదైవము యొక్క 
దృశ్యము (ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె గాన్సించెను. కాని 
ఇతరులకు మామూలు సాయినాథునివలె గాన్సించెను. తన యిష్టదైవమును 
జూచి యామె మనస్సు కరిగెను. కండ్ల నుండి యానందభాప్పములు 
కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె యానంద వైఖరికి 
తక్కిన వారాశ్చర్యపడిరి. కాని కారణమేమో తెలిసికొనలేకుండిరి. 
జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె 
సాయిబాబాలో శ్రీరాముని జూచితిననెను. ఆమె అమాయిక భక్తురాలగుటచే, 
శ్రీరాముని జూచుట ఆమె పడిన భ్రమ యని భర్త యనుకొనెను. అది 
యంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరు సాయిబాబాను జూడగా 
ఆమె శ్రీరాముని జూచుట యసంభవమనెను. ఆమె యా యాక్షేపణకు 
కోపగించలేదు. ఆమెకు శ్రీరామదర్శనము అప్పుడప్పుడు తన మనస్సు 
ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడును, లభించుచునే 
యుండును. 


ఆశ్చర్యకరమైన చర్మనము: 

ఈ (ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక 
యద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో 
నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి, 


యొక పంజరమున బంధించిరి. పోలీసువారు తాడు ముడి మరింత 


బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి 
విచారముగా నతడిట్లనెను, “నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని, 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


నీవు స్వయముగా నిచట నిలచియుండగా ఈ యాపద నాపయి 
బడనేల?” బాబా యిట్లనెను : “నీవు చేసీన కర్మ ఫలితమును నీవే 
యనుభవింపవలెను/” అతడిట్లనెను, “ఈ జన్మలో నాకిట్టి యాపద వచ్చుటకు 
నేనేమి పాపము చేయలేదు”. బాబా యిటులనెను : “ఈ జన్మములో 
కాకున్ల గతజన్మలో నేమయిన పాపము చేసియుండనవచ్చును” అతడిట్టనెను: 
“గతజన్మలో నేమయిన పాపము చేసి యున్నచో, నీ సముఖమున దాని 
నేల నిప్పముందర యెండు గడ్డివలె దహనము చేయరాదు ?* బాబా 
“నీ కట్టి విశ్వాసము గలదా?” యని యడుగ అతడు 'కలదు' అనెను. బాబా 
యప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో 
ఏదో (క్రింద బడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసువారు రక్తము కారుచు 
పడిపోయు యుండిరి. తాను బంధవిముక్తుడై యుండెను. అతడు మిక్కిలి 
భయపడి బాబా వైపు జూచెను. బాబా యిట్లనెను, “వ్లుడు నీవు బాగుగా 
పట్టుబడితిని. ఆఫీనట్టు వచ్చి నిన్చు బంధించెదరు” అప్పుడతడు ఇటుల 
విన్నవించెను. “నీవు తప్ప రక్షించు వారెవరును లేరు. నన్ను ఎటులయిన 
కాపాడుము”. అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లు 
చేసి తిరిగి కనులు తెరచునంతలో, వాడు పంజరమునుండి విడుదలయినట్లు 
బాబా ప్రక్కనున్నట్టు గాన్సించెను. అతడు బాబా పాదములపై బడెను. 


బాబా యిట్లనెను : “ఈ నమన్కారములకు ఇంతకు ముందటి 
నమస్కారములకేమైన భేదము కలదా ? బాగా యాలోచించి చెప్పుము !” 
అతడు ఇట్లనెను : “కావలసినంత భేదము కలదు. ముందటి 
నమస్కారములు నీవద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ 
నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను 
కోపముతో నీవు మహమ్మదీయుడనై యుండి హిందువులను పాడు 
చేయుచుంటివని యనుకొనెడివాడను”. బాబా “నీ నుననులో 
మహమ్ముదీయ దేవతలను నమ్మవా” ? యని ప్రశ్నింప అతడు నమ్మననెను. 
అప్పుడు బాబా “నీ యింటిలో పంజా లేదా ? నీవు మొహరనుప్పుడు పూజు 
చేయుట లేదా ? మరియు మీ యింటిలో నుహమ్మదీయ దేవత యగు 


2322 


9 ఫిలి వి ప్ర అధ్యాయము 


కొడ్పీబీ లేదా ? పెండ్లి మొదలగు తుభకార్యములప్పుడామెను మీరు 
శాంతింసజేయుట లేదా”? యనెను. అతడు దీనికంతటికి యొప్పుకొనెను. 
అప్పుడు బాబా “నీకింక ఏమి కావల” నని యడిగెను. అతడు తన గురువగు 
రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా 
యనెను వెనుకకు తరుగగన యతని ఆశ్చర్యము కలుగునట్లు 
రామదాసస్వామి తన ముందర నుండెను. వారి పాదములపై బడగనే, 
రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాసగలవాడై యతడు బాబాతో 
యిటులనెను : “మీరు వృద్ధులుగా గనబడుచున్నారు. మీ వయస్సు మీకు 
తెలియునా ?” బాబా, “నేను మునలివాడననుచున్భావా? నాతో పరుగెత్తి 
చూడు” మనుచు పరుగిడ మొదలిడెను. అతడు కూడా వెంబడించెను. ఆ 
ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. 


మేలుకొనిన వెంటనే స్వప్పదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ 
మొదలిడెను వాని. మాన వైఖరి పూరిగా మారి. బాబా గొప్పదనమును 
(గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. 
బాబా పాదములపై అసలయిన భక్తి మనమున నుద్భవించెను. ఆ దృశ్యమొక 
స్వప్నమే కాని, యందుగల (ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, 
రుచికరమైనవి. ఆ మరుసటి యుదయమందరు మసీదులో హారతికొరకు 
గుమిగూడియుండగా అతనికి బాబా రెండు రూపాయల విలువగల 
మిఠాయిని, రెండు రూపాయల నగదు నిచ్చి ఆశీర్వదించెను. అతనిని 
మరికొన్ని రోజులుండుమనెను. అతనిని బాబా ఆశీర్వదించి యిట్లనియె. 
“అల్లా నీకు కావలనినంత డబ్బు నిచ్చును. నీకు మేలు చేయును” అతని 
కచ్చట యెక్కువ ధనము దొరుకలేదు. కాని అన్నిటికంటే మేలైన వస్తువు 
దొరికను. అదియే బాబా యాశీర్యాదము. తరువాత ఆ భజన సమాజమున 
కెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడ జయ(ప్రదముగా సాగెను. 
వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరు క్షేమముగా 
ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్యాదములు, వారి కటాక్షములచే 
గలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. 


పదం 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వ 


తన భక్తులను వృద్దిచేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా 
యవలంబించిన మార్గములలో నొకటి చూవుటకీ లీల యొక 
యుదాహరణము. ఇప్పటికిని నిట్ట మార్గములను బాబా అవలంబించు 
చున్నారు. 
తెండూల్కర్‌ కుటుంబము : 

బాంద్రాలో తెండూల్కర్‌ కుటుంబముండెను. ఆ కుటుంబము 
వారందరు బాబాయందు భక్తి కలిగియుండిరి. సావిత్రీబాయి తెండూల్కర్‌ 
“శ్రీ సాయినాథ భజనమాలి యను మరాటీ [గ్రంథమును 800 అభంగములు, 
పదములతో (ప్రచురించెను. దానిలో సాయిలీల లన్నియు వర్లింపబడెను. 
బాబాయందు (శ్రద్దాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి 
కుమారుడు బాబు తెండూల్కర్‌ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు 
కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. 
వారు అతని జాతకమును జూచి ఈ సంవత్సరము (గహములు 
అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక యా మరుసటి సంవత్సరము పరీక్షకు 
కూర్చొనవలెననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్లుడగుననియు చెప్పిరి. ఇది 
విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత 
అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక 
విషయములతో పాటు తన కొడుకు విచార([గ్రస్తుడైన సంగతి కూడ చెప్పెను. 
ఇది విని బాబా యామెతో ఇట్టనియెను. “నాయందు నమ్మకముంచి 
జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞాల సలుకు లొక స్రక్కకు 
(బోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత నునస్ఫుతో 
సరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక డత్తీధ్ధుడగును. 
నాయందే నమ్మక ముంచునునుము. నిఠుత్సాహము చెందనద్ధనుము”. 
తల్లి యింటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు 
శ్రద్దగా చదివెను; పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా (వ్రాసెను 
గాని సంశయములో మునిగి ఉత్తీర్లుడగుటకు కావలసిన మార్కులు 
రావనుకొనెను. కావున నోటిపరీక్షకు కూర్చొన నిష్టపడలేదు. కాని పరీక్షకులు 


234 


ఆఖిలిలి?! 


| 


అతని వెంటబడిరి. (వాతపరీక్షలో ఉత్తీర్లుడాయెననియు నోటిపరీక్షకు 
రావలెననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్య వచనము విని 
యాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. [గ్రహములు 
వ్యతిరేకముగా నున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో 
ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు 
మనలను చుట్టుముట్టును; మనల పరీక్షించును. పూర్తి విశ్యాసముతో బాబాను 
కొలుచును. మన కృషి సాగినచో, మన ప్రయత్నములన్నియు తుదకు 
విజయవంతమగును. 


ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో నొక విదేశీ కంపెనీలో 
కోలువుండెను వృద్దులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి 
పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున 
సెలవు పొడిగించవలె ననుకొనెను; లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట 
నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ 
విరమణము చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో 
చాలాకాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను 
ఇవ్వవలెననునది యాలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 
రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు, కుటుంబము 
ఖర్చులకు సరిపోదు. కాబట్టి యీ విషయమై వారందరు ఆతురతతో నుండిరి. 
తుది నిర్యయమునకు 15 రోజులు ముందు తెండూల్కర్‌ భార్యకు బాబా 
స్వప్నములో గనిపించి, “100 రూపాయలు పీంభను ఇచ్చిన బాగుండు 
ననుకొందును. అది నీకు సంత్సోస్తికరనూ ?” యనెను. ఆమె యిట్లు 
జవాబిచ్చెను. “బాబా నన్నేల యడిగెదవు ? మేము నిన్నే విశ్వసించి యున్నాము”. 
బాబా 100 రూపాయలు అనినను, అతనికి 10 రూపాయలు అధికముగా 
అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి 
విచిత్రమైన (పేమానురాగములు ప్రదర్శించువారు. 


29వ అధ్యాయము 


శ్రీ సాయి సచ్చరిత్రము లలనా, (ట్రై శ్రి శ్రీం 
కాప్టెన్‌ హాటే: 

కాప్టైన్‌ హాటే బికనేరులో నుండెడివాడు. అతడు బాబాకు కూర్చు 
భక్తుడు. ఒకనాడు బాబా యతని స్వప్నములో గనిపించి, “నన్ఫు మరచితినా?” 
యనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, “బిడ్డ తల్లిని 
మరచినచో అదెట్లు బ్రతుకును ?” అనుచు తోటలోనికి బోయి తాజా 
చిక్కుడుకాయలు తెచ్చి స్వయంవాకమును, దక్షిణను బాబా కర్సింపనుండగా, 
నతడు మేల్కొనెను. ఇది యంతయు స్వస్టమనుకొనెను. ఈ వస్తువులన్నిటిని 
షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత 
గ్యాలియర్‌ వెళ్ళెను. అక్కడనుండి 12 రూపాయలు మనియార్డరు ద్యారా 
బొంబాయిలో నుండిన తన స్నేహితునకు బంపి అందులో రెండు 
రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని, 10 
రూపాయలు దక్షిణ సమర్పించవలెనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి 
పోయి కావలసిన సామానులు కొనెను. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. 
కొంచెము సేపటికి యొక (స్తీ తలపై చిక్కడుకాయల గంపను పెట్టుకొని 
వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని సయంపాకము సిద్దము చేసి కాప్టైన్‌ 
హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్‌కర్‌ మరుసటి దినము 
అన్నము కూర చేసి బాబా కర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు 
అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ 
సంగతి స్నేహితుని ద్యారా తెలిసికొన్న హాటే సంతోషమున కంతు లేకుండెను. 
పవిత్రము చేసిన రూపాయి: 

ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్ర మొనర్చిన 
రూపాయి నుంచవలెనని కోరిక గలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు 
తటస్ట్రపడగా వానిద్యారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ 
చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొసంగెను. బాబా 
దానిని జేబులో వేసికొనెను. తరువాత హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా 
బాబా దానివైపు బాగా చూచి, తన కుడిచేతి బొటన వ్రేలుతో పై 
కెగురవేసియాడి, ఆ స్నేహితునితో నిట్లనెను : “దీనిని దాని యజమానికి 
ఊదీ ప్రసాదముతో కూడ ఇచ్చి వేయుము. నాకేమి యక్క రలేదని చెప్పుము. 
శాంతముగా సంతోషముగా నుండునునుము”* ఆ స్నేహితుడు గ్వాలియర్‌ 


(2362 


9 ఫిలి తిన ప్ర అధ్యాయము 


తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి 
జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతుష్టి జెందెను. బాబా 
సద్బుద్ధి కలుగజేయునని (గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా 
తన కోరికను యథా(ప్రకారము నెరవేర్చెనని సంతసించెను. 


వామన నార్వేకర్‌ : 


చదువరు లింకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్‌ అను నతడు 
బాబాను మిక్కిలి (ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. 
దానికి నొక (ప్రక్క సీతారామ లక్ష్మణులును, ఇంకొక (ప్రక్క భక్తాంజనేయుడు 
గలరు. అతడు దానిని బాబా కిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమొనర్శి 
ఊదీ ప్రసాదముతో తన కివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని 
వెంటనే జేబులో వేసికొనెను. శ్యామా, నార్వేకర్‌ ఉద్దేశమును తెలుపుచు దానిని 
తిరిగి ఇచ్చివేయుమని బాబాను వేడెను. బాబా యిట్లనెను, “దీనినేల అతని 
కిన్వునలెను ? దీనిని మనమే యుంచుకొందము. అతడు 25 రూపాయ 
లిచ్చినబో తిరిగి వానిది వానికిచ్చెదము”. ఆ రూపాయి కొరకు వామనరావు 
25 రూపాయలు వసూలు చేసి బాబా ముందరపెట్టెను. బాబా యిట్లనెను. 
“ఆ నాణెము విలున 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా! యీ 
రూపాయిని దీనికొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ 
పూజామందిరము లో బెట్టి వూజించుకొనుము* బాబా యెందులకీ మార్గము 
నవలంబించిరో యడుగుట కెవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది 
క్షేమమో బాబాకే తెలియును. 


ఇరువది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు ఆతు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 
(2372 


శ్రీసాయిసచ్చరిత్రము 


ముప్పదవ అభ్యాయము 


షిరిడీకి లాగబడిన భక్తులు - కాకాజీ వైద్య; రహతా కుశాల్‌చంద్‌: 


వమంజాజ రామలాల్‌ 


ఈ యధ్యాయములో బాబా పిరిడీకి ఈడ్చిన యిద్దరు భక్తుల 
వృత్తాంతము చెప్పుకొందము. 

దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీసాయికి నమస్కారము. వారు 
దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. 
వారు నిర్గుణస్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. 
భక్తుల కాత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది 
యోగీశ్చరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరియెనది. వారి 
పాదముల నాశ్రయించినవారి పాపములెల్ల నశించును. అట్టివారి (ప్రగతి 
నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్య క్షేతములనుండి 
బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశా(స్తములు పారాయణ చేసి, గాయత్రీ 
మం(త్రమును జపించెదరు. దుర్చలులము, పుణ్యహీనుల మగుటచే భక్తి 
యనగానేమో మనకు దెలియదు. మనకింత మాత్రము తెలియును. ఇతరులు 
మనలను విడిచి పెట్టునప్పటికి బాబా మాత్రము మనలను విడువరు. వారి 


236 


అ ఫి ణయ... 30వ అధ్యాయము 


కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివకములను 
పొందెదరు. 


భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నేరవేర్చును. 
అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో నుండెదరు. కాని 
మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నియు 
క్షమించి సాయి మా యారాటములన్నియు బాపుగాక. కష్టములపాలై సాయి 
నీవిధముగా ప్రార్థించువారి మనస్సు శాంతించి, బాబా కటాక్షముచే వారు 
సంతుష్టి నందెదరు. 


దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్‌పంతు ఈ 
[గ్రంథమును ప్రాయగలిగానని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత 
యెంత ? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీసాయి ఈ 
భారమంతయు వహించుటచే హేమాడ్‌పంతుకు కష్టముగాని, (శ్రమగాని 
కానరాకుండెను. తన వాక్కును, కలమును గూడ (్రరేపించుటకు 
శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయముగాని, 
ఆరాటముగాని పొందనేల ? అతడు వ్రాసిన యీ పుస్తకరూపమున శ్రీసాయి 
అతని సేవను గైకొనెను. ఇది యతని గతజన్మల పుణ్యపరంపరచె ప్రాప్తించెను. 
కావున నాతడదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. 


ఈ (క్రింది కథ సాధారణ కథ కాదు; స్వచ్చమైన యమృతము. దీని 
నెవరు (త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును 
దెలిసికొందురు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువ 
నక్కరలేదు. దీనికి కావలసినది యంతులేని (ప్రేమ, భక్తి; వివాదము కాదు. 
జ్ఞానులు భక్తి విశ్శాసములు గలవారు లేదా యోగుల సేవకుల మనుకొనువారు, 
ఈ కథల నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలనుకొందురు. 
అదృష్టవంతులు అయిన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా 
భావించెదరు. ఈ సాయి లీలామృతమును (త్రాగినచో అజ్ఞానులకు 
జన్మరాహిత్యము కలుగును. గృహస్థులకు సంతృప్తి కలుగును. ముముక్షువుల 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


కిది సాధనగా నుపకరొరిదను శక ఈఈ అధ్యాయములోని కథను 
(ప్రారంభించెదము. 
కాకాజీ వైద్య : 

నాసిక్‌ జిల్లా వణిలో కాకాజీ వైద్య యనువాడుండెను. అతడచటి 
సప్తశృంగి దేవతకు పూజారి. అతడనేక కష్టముల పాలై మనఃశ్ళాంతిని 
పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి 
సాయంకాలము దేవతాలయమునకు బోయి తనను ఆందోళన నుండి 
కాపాడుమని హృదయ పూర్వకముగా వెడుకొనెను. అతని భక్తికి దేవత 
సంతసించి యానాటి రాత్రి యాతనికి స్వప్నమున గాన్సించి “బాబా వద్ధకు 
సొమ్ము ! నీ మనస్సు) శాంతి నహించు” ననెను. ఈ బాబా యెవరో దేవి 
నడిగి తెలిసికొనుటకు కాకాజీ యుత్సహించెను. కాని ఇంతలోనే అతనికి 
మెలకువ కలిగెను. ఈ బాబా యెవరైయుండవచ్చునని అతడు యోచించెను. 
కొంతసేపు ఆలోచించిన పిమ్మట యీ బాబా త్ర్యంబకేశ్వరుడు (శివుడు) 
కావచ్చునని అతడు పుణ్యస్థలమగు (త్రంబకము (నాసిక్‌ జిల్లా) వెళ్ళెను. 
అచ్చట పదిరోజులుండెను. అక్కడున్నంత కాలము వేకువ రూమున స్నానము 
చేసి, రుద్రమును జపించుచు, అభిషేకమును తదితర పూజలను గావించెను. 
అయినప్పటికి మునుపటివలెనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట 
స్వగ్రామమునకు తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె 
స్వప్నములో గనిపించి యిట్లనెను. “అనవనరముగా (త్యంబకేళ్ళురమెందుకు 
వెల్ళినావు ? బాబా యనగా షిరిడీ సాయిబాబా యని నా యభిప్రాయము” 


షిరిడీకి పోవుటెట్టు ? ఎప్పుడు పోవలెను ? బాబాను జూచుటెట్టు ? 
అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరయిన యోగీశ్వరుని 
చూడవలె ననుకున్నచో, ఆ యోగియేగాక దైవము కూడ అతని కోరికను 
నెరవేర్చుటకు సహాయపడును. యదార్థముగా యోగియు భగవంతుడును 
నొకరే. వారిలో నేమియు'ఫెదము లేదు. ఎవరైన తానై. పోయి; యోగిని 
దర్శించుటన్నది యుత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని 


ప 240 


9 ఫిలి ఖాన ప్ర అధ్యాయము 


జూడగలుగు వారెవరు ? అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు గూడ కదలదు. 
యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు 
జూపునో, యంత త్వరగాను, బలముగాను అతని కోరిక నరవ రును; 
దర్శనమునకై ఆహ్యానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహము లొనర్చును. 
కాకాజీ విషయములో అట్లే జరిగెను. 
శ్యామా మొక్కు: 

కాకాజీ షిరిడీకి పోవుట కాలోచించుచుండగా, ఒక యతిథి అతనిని 
షిరిడీకి తీసికొనిపోవుట కాతని యింటికే వచ్చెను. అతడింకెవడో కాదు, 
బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామా ఆ సమయమున వణికి ఎట్టు 
వచ్చెనో చూతము. శ్యామా బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి 
తమ గృహదేవతయగు వణిలోని సప్తశ్చంగికి, జబ్బు నయము కాగానే నీ 
దర్శనమునకు వచ్చి బిడ్డను నీపాదములపై బెట్టెద'నని (మైక్కుకొనెను. 
కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె 
మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో రెండు వెండి కుచములు 
సమర్సించెదనని అప్పుడింకొక (మొక్కు (మొక్కెను. కాని ఈ రెండు 
మొక్కులు కూడ ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి 
శ్యామాకు చెప్పి రెండు (మొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి ఆమె 
మృతిచెందెను. శ్యామా కొన్నాళ్ళకు ఆ (మొక్కులను పూర్తిగా మరచెను. 
ఇట్టు 30 సంవత్సరములు గడచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన 
జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతడు శ్రీమాన్‌ 
బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామా 
తమ్ముడు బాపాజి జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు 
చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశ్చంగి దేవత కలుగజేయుచున్నదనెను. 
బాపాజీ యీ సంగతి శ్యామాకు తెలియపరచెను. అప్పుడు శ్యామాకు సర్వము 
జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని యెంచి శ్యామా 
ఒక కంసాలిని బిలిచి, రెండు వెండి కుచములు చేయించెను. మసీదుకు 


2412 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
బోయి బాబా పాదములపై బడి, రెండు కుచముల నచట బెట్టి, తన 
(మొక్కులను చెల్లజేయుమని, బాబాయే తన సప్తశృంగి దేవత యగుటచే 
వాని నామోదించుమని వేడెను. “నీవు స్వయముగా బోయి సస్తళ్టంగి దేనతకు 
(మొక్కును చెల్లింపు” మని బాబా నిర్చంధించెను. బాబా ఊదీని 
ఆశీర్యాదదమును పొంది, శ్యామా వణి పట్టణమునకు బయలుదేరెను. 
పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను. అప్పుడు కాకాజీ 
షిరిడీకి పోవలెనని గొప్పు కుతూహలముతో నుండెను. అట్టి సమయములో 
శ్యామా వారింటికి వెళ్ళెను. ఇది ఎంత యాశ్ళర్యకరమైన కలయికయో 
చూడుడు! 


“మీరెవ్వరు ? ఎళ్ళటి నుండి వచ్చినా”రని కాకాజీ యడిగెను. 
“మాది షిరిడీ, నేను సప్తశ్యంగికి మొక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినా”నని 
శ్యామా యనెను. షిరిడీ నుంచి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకాజీ 
కౌగలించు కొనెను, (ప్రేమచే మైమరచెను. వారు సాయిలీలల గూర్చి 
ముచ్చటించుకొనిరి. శ్యామా (మొక్కులన్నియు చెల్లించిన పిమ్మట వారిద్దరు 
షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగనే కాకాజీ మసీదుకు బోయి బాబాను 
జూచి, వారి పాదములపై బడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని 
మనస్సు శాంతించెను. సప్తశ్చంగి దేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా 
బాబాను చూడగనే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి (ప్రశాంతి 
వహించెను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను. “ఏమి ఈ యద్భుతశక్తి 
! బాబా యేమియు పలుకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడ జరుగలేదు. 
ఆశీర్వచనములనైన వలుకలేదు. కేవలము వారి దర్శనవేం 
సంతోషమునకు కారణమయ్యైను. వారి దర్శన మాత్రముననే నా 
మనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనంద ముధ్ధవించినది. 
ఇదియే దర్శనభాగ్యము”. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై 
నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని యతని 
సంతోషమున కంతులేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన 


(2422 


అ ఖిలా... 30వ అధ్యాయము 


వేదనను బాధలను మరచెను. స్వచ్చమైన యానందమును పొందెను. అక్కడ 
12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి 
ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది యిల్లు చేరెను. 


రహతా కుశాల్‌చంద్‌ : 


తెల్లవారురూమున వచ్చిన స్వప్నము నిజమగునని యందురు. ఇది 
సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్పములకు కాలనియమము లేదు. ఒక 
ఉదాహరణము : ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబు దీక్షితును 
రహతాకు పోయి, చాలా రోజుల నుండి చూడకుండుటచే, కుశాల్‌చంద్‌ను 
తీసికొని రమ్మనెను. ఒక టాంగాను దీసికొని కాకా రహతా వెళ్ళెను. 
కుశాల్‌చంద్‌ను కలిసికొని బాబా చెప్పిన వార్త నందజేసెను. దీనిని విని 
కుళశాల్‌చంద్‌ యాళ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము 
నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి 
రమ్మనినందున నతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని చెప్పెను. 
తన గుజ్జము అచ్చట లేకుండుటచే, తన కుమారుని బాబాకు ఈ సంగతి 
దెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్‌ 
టాంగాను తీసికొని వచ్చెను. కుశాల్‌చంద్‌ను దీసికొని రావలసినదని బాబా 


దీక్షితుకు చెప్పుటచే, నిద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్‌చంద్‌ 
బాబాను దర్శించెను. అందరు సంతసించిరి. బాబా (ప్రదర్శించిన ఈ 
లీలలను జూచి కుశాల్‌చంద్‌ మనస్సు కరగెను. 


పంజాబి రామలాల్‌ (బొంబాయి) ; 


ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబి బ్రాహ్మణుడు రామలాల్‌ 
యనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి 
షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె గనిపించెను కాని అతనికి 
వారెచట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున 
నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుట కేమియు 
తోచకుండెను. ఎవరినైన మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసిన 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 


వన్నియు మనము సమకూర్చెదము. ఈ విషయములో కూడ అట్లనే జరిగెను. 
అతడు ఆనాడు సాయంకాలము వీథిలో పోవుచుండగా ఒక దుకాణములో 
బాబా ఫోటోను జూచెను. స్వప్నములో జూచిన మహంతు ముఖ లక్షణములీ 
పటములో నున్న వానితో సరిపోయెను. కనుగొనగా యా పటము 


సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి యచ్చటనే తన 
యంత్యకాలము వరకుండిను. 


ఈవిధముగా బాబా తన భక్తులకు దర్శన మిచ్చుటకై షిరిడీకి తీసికొని 
వచ్చుచుండెను. వారి యిహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 


ముప్పదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


వాల్లువరోజు పారాయణము సమాతధ్తము 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఐదవ రోజు పారాయణము 
ముప్పది యొకటవ అధ్యాయము 


బాబా నముఖమున మరణించినవారు - నన్వాని విజయానంద్‌: 
బాలారాదు మాన్‌కర్‌; 
తాత్యా సాహెబు నూల్కర్‌ ; మేఘశ్యాముడు; పులి 


-ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక 
పులి కూడ మరణము పొందుటను గూర్చి హేమాడ్‌పంతు వర్షించుచున్నాడు. 


మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని, యాలోచన గాని ఆ 
వ్యక్తి భవిష్యత్తును నిర్ల్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 
శ్రుకములలో శ్రీకృష్ణుడిట్టు చెప్పియున్నాడు. “ఎవరయితే నారి 
యంత్యదశయందు నన్ను జ్ఞస్తీయందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. 
ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు” 
అంత్యకాలమందు మనము మంచి యాలోచనలే మనస్సునందుంచు 
కొనగలమను నిశ్చయము లేదు. అనేకమంది అనేక కారణముల వల్ల భయపడి 
యదరి పోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా 


£2452 


శ్రీ సాయి సచ్చరిత్రము శ్రీం 
నేదో మంచి యాలోచనయందే నిలుప వలెనన్నచో నిత్యము దాని నభ్యసించు 
టవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్రియందుంచుకొని యెల్లప్పుడు 
భగవన్నామస్మరణ చేసినచో, మరణ కాలమందు గాబరా పడకుండ 
ఉండగలమని యోగీశ్వరులందరు మనకు బోధించుచుందురు. భక్తులు 
యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు 
దారి చూపి, యంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. 


అటువంటివి కొన్ని యిచ్చట చెప్పెదము. 
సన్యాసి విజయానంద్‌ : 


విజయానంద్‌ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు 
యా(త్రార్థ్లమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో 
ఆగాను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని 
కలిసికొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. 
మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళపైన గలదని, ప్రయాణములో 
కలుగు కష్టములన్నిటిని ఆ స్వామి వర్షించెను. మంచు యెక్కువనియు 
భాష (ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్‌ ప్రజల సంశయ నైజమును, 
వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని జెప్పెను. దీనిని 
విని సన్యాసి నిరాశచెంది యా(త్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి 
సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి యిట్టనెను. 
“ఈ పనికిమాలిన నన్యాసీని తరిమి వేయుడు. వాని సాంగత్యము నున 
కుపయుక్తము గాదు” సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి 
కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటిని గమనించు 
చుండెను. అది ఉదయమున జరుగు దర్పారు సమయము. మసీదు భక్తులచే 
(కిక్కిరిసి యుండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. 
కొందరు వారి పాదముల కభిషికము చేయుచుండిరి. వారి బొటన (వ్రేలు 
నుండి తీర్థమును కొందరు (త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్ల 
కద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను 


(2462 


అ ఖిలా. ఏ 1న అధ్యాయము 


పూయుచుండిరి. జాతి మత భేదములు లేక యందరును సేవ చేయుచుండిరి. 
బాబా తనను కోపించినప్పటికి ఆతనికి బాబా యందు (పేమ కలిగెను. కావున 
నాతనికి ఆ స్థలము విడిచిపెట్టు కిష్టము లేకుండెను. 


అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా 
నున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగుచెంది అతడు తన 
తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడువ లేకుండెను. 
ఉత్తరము తీసికొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా 
యాజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా, ముందు జరుగబోవునది (గ్రహించి, 
“నీ తల్లిని అంత (పేమించునాడనయితే సన్యాసమెందుకు పుచ్చుకొంటిని ? 
కాషాయ నస్తములు ధరించువానికి దేనియందభిమానము చూపుట తగదు. 
నీ బనకు సోయి నోయిగ కూర్చుండుము. ఓపికతో కొద్దిరోజులు 
కూర్చుండుము. వాడాలో సెక్కు దొంగలున్భారు. తలుపు గడియ వేసికొని 
జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము, 
ఐళ్లర్యయు మొదలగునని నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు 
నళించును. దీనిని తెలిసికొని, నీ కర్తన్యమును జేయుము. ఇహలోక సరలోక 
నస్తువులన్చిటియందు గల యభినూనము విడిచి పెట్టుము. ఎవరయితే ఈ 
ప్రకారముగ జేసి వారి యొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకల 
కష్టముల నుండి తస్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే భక్తి 
(పేమలతో భగవంతుని ధ్యానము చేసీ మననము చేసెదరో వారికి దేవుడు 
సరుగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్ణ వుణ్య మెక్కువగుటబే నీ 
నిక్కడకు రాగలిగితిని. నేను చెప్పిన దానిని జాగ్రత్తగ విని జీవిత సరమావధిని 
కాంచుము. కోరికలు లేనివాడనై రేపటినుండి భాగవతమును పారాయణ 
చేయుము. శ్రద్దతో మూడు నస్తాహములను చేయుము. భగనంతుడు 
సంతుష్టి జెంది నీ విచారములను దొలగించును. నీ భ్రమలు నిషప్తమించును. 
నికు శాంతి కలుగును” అనిరి. అతని మరణము సమీపించినందున బాబా 
అతనికీ విరుగుడు నుపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. Gf 


మృత్యుదేవతకు ప్రతి కలిగించే “రాను విజయము” చదివించెను. ఆ మరుసటి 
యుదయము స్నానము మొదలగునవి యాచరించిన పిమ్మట 
విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు 
(ప్రారంభించెను. రెండు పారాయణములు చేయగనే యలసిపోయెను. వాడాకు 
వచ్చి రెండు దినములుండెను. మూడవరోజు ఫకీరు (బడే) బాబా తొడపై 
(ప్రాణములు వదలెను. బాబా ఒక రోజంతయు శవము నటులే 
యుంచుడనెను. పిమ్మట పోలీసువాం[డడ్రు వచ్చి విచారణ జరిపి 
శవసంస్కారము కాజ్ఞనిచ్చిరి.  యథోచితముగా శరీరమును తగిన 
స్టలమునందు పూద్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి 
హాయపడెను. 

బాలారామ్‌ మాన్‌కర్‌ : 


బాలారామ్‌ మాన్‌కర్‌ అను గృహస్టుడొకడు బాబా భక్తుడుగా నుండెను. 
అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభార 
మప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని, 
అతనికి సద్గతి కలుగ జేయవలెనని యీ దిగువ రీతిగ జేసెను. బాబా 
అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగడ్‌లో నుండు 
మనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగడ్‌లో నుండుట అతనికిష్టము 
లేకుండెను. కాని యిదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను. 
అచట రోజుకు మూడుసారులు ధ్యానము చేయుమనెను. బాబా మాటలందు 
నమ్మకముంచి మాన్‌కర్‌ మచ్చింద్రగడమునకు వచ్చెను. అక్కడి చక్కని 
దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల (ప్రకృతి 
సౌందర్యమును జూచి సంతసించి, బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి 
తీవ్రముగా ధ్యానము చేయ మొదలిడెను. కొలది దినముల పిమ్మట యొక 
దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధిస్థితియందు దివ్యాను 
భవములను పొందెదరు. గాని మాన్‌కర్‌ విషయములో నట్టుగాక 
చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్యదర్భనము లభించెను. అతనికి బాబా 


గ 


ననన [ప్ర అధ్యాయము 


స్వయముగా గాన్సించెను. మాన్‌కర్‌ బాబాను జూచుటయేగాక తన నచట 
కేల పంపితివని యడిగెను. బాబా యిట్లు చెప్పెను. “షిరిడీలో అనేకాలోచనలు 
నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయనలెనని 
యిచటకు బంపీతిని. నీవు పంచేంద్రియములతో మూడున్సర మూరల 
మనిషిగా నను భావించితిని. నేనెల్హప్పుడు షిరిడీలోనే యుండెద ననుకొంటిని. 
ఇప్పుడు నీ విచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో 
సమానముగా నున్ఫదో లేదో నిర్జారింవుము. ఇందుకే నిన్చిచటికి బంసితిని” 
కొంతకాలము గడచిన పిమ్మట మాన్‌కర్‌ గఢమును విడచి బాం[ద్రాకు 
పయనమయ్యెను. పూనానుండి దాదరుకు రైలులో పోవలెననుకొనెను. టిక్కెట్టు 
కొరకు బుకింగ్‌ ఆఫీసుకు పోగా నది మిక్కిలి క్రిక్కిరిసి యుండెను. అతనికి 
టిక్కెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకొన్న ఒక 
పల్లెటూరివాడు వచ్చి “మీరెక్కడికి పోవుచున్నా”రని యడిగెను. దాదరుకని 
మాన్‌కర్‌ బదులు చెప్పెను. అతడిట్లనెను. “దయబేసీ నా దాదరు టిక్కెట్టు 
తీనీకొనుము, నాకనసరమైన నని యుండుటచే దాదరుకు వెళ్ళుట 
నమూనుకొంటిని” టిక్కెట్టు లభించినందున మాన్‌కర్‌ యెంతో సంతసించెను. 
జేబులో నుంచి పైకము తీయునంతలో నా జానపదు డంతర్జానమయ్యెను. 
మాన్‌కర్‌ ఆ గుంపులో నతనికై వెదకెను. కాని లాభము లేకపోయెను. అతని 
కొరకు బండి కదలునంతవర కాగెను. కాని వాని జాడయే కానరాకుండెను. 
మాన్‌కర్‌కు కలిగిన వింత యనుభవములందు ఇది రెండవది. ఇంటికి 
పోయివచ్చి తిరిగి మాన్‌కర్‌ షిరిడీ చేరెను. అప్పటినుంచి షిరిడీలోనే బాబా 
పాదముల నాశ్రయించి యుండెను. వారి సలహాల ననుసరించి నడుచు 
కొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి యాశీర్వాదములతో ఈ 
(ప్రపంచమును విడిచినందువలన అతడెంతో యదృష్టవంతుడని చెప్పవచ్చును. 
తాత్యాసాహెబు నూల్కర్‌ : 

తాత్యాసాహెబు నూల్కర్‌ గూర్చి హేమాడ్‌పంతు ఏమియు 
చెప్పియుండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను. 
సాయిలీలా పత్రిక నుండి యీ వృత్తాంతమును (గ్రహించితిమి. 


£2492 


శ్రీ సాయి సచ్చరిత్రము శశిశ్రీ 

1909 సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్‌జడ్డిగా 
నుండెను. అప్పుడు నానాసాహెబు చాందోర్కరు అచట మామలతదారుగా 
నుండెను. ఇద్దరు చాలాసార్హు కలిసికొని మాట్టాడుచుండిరి. 
తాత్యాసాహెబు కు యోగుల యందు నమ్మకము లేకుండెను. 
నానాసాహెబుకు వారియందు మిగుల (పేమ. అనేక పర్యాయములు 
నానాసాహెబు, నూల్కర్‌కు బాబా లీలలను చెప్పి పిరిడీకి పోయి వారి దర్శనము 
చేయుమని బలవంత పెట్టెను. తుదకు రెండు షరతులపై నూల్కర్‌ 
ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ శ౯ వంటవాడు దొరకవలెను. రెండవది 
బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. 
భగవత్కటాక్షముచే ఈ రెండును తటస్ట్రించెను. ఒక (బ్రాహ్మణుడు 
నానాసాహెబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబు నూల్కర్‌ వద్దకు 
పంపెను. ఎవరోగాని వంద కమలాఫలములను నూల్కర్‌కు పంపిరి. రెండు 
షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. 
మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. (క్రమముగా బాబా యవతార 
పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నూల్కర్‌కు లభించెను. 
కనుక నతడు బాబా యెడ మక్కువపడి తన యంత్యదశ వరకు షిరిడీలోనే 
యుండెను. తన యంత్యదశలో మత (గ్రంథముల పారాయణము వినెను. 
చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణ వార్త 
విని బాబా యిట్లనెను. “అయ్యో ! తాత్యా నునకంటె ముందే వెళ్ళిపోయెను. 
అతనికి పునర్థన్మము లేదు” 
మేఘశ్యాముడు : 

28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు 
మరణించగా ([గ్రామవాసులందరు శవము వెంట వెళ్ళిరి. బాబా కూడ 
'వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహనసంస్కారమైన 
పిమ్మట బాబా కంట నీళ్ళు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా 


250 


అ ఖిలా. ఏ 1న అధ్యాయము 


(౨ వారమగ్నుడైనట్టు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి 
బంధువువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. 


యోగులనేకులు భక్తులకు సద్గతి నిచ్చుట విందుము. కాని బాబా 
గొప్పదన మమోఘమైనది. క్రూరమైన పులి కూడ వారివలన సద్గతినే పొందెను. 
ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. 
పులి: 

బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి 
షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ 
బండిపై ఇనుప గొలుసులతో కట్టి యుంచిన పులి యుండెను. దాని 
భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి యుండెను. దానిని ముగ్గురు 
దర్వీషులు పెంచుచు ఊరూర త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది 
వారి జీవనోపాధి. ఆ పులియేదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల 
బొషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్పలమయ్యెను. బాబా 
కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసికొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని 
ద్వారము వద్ద నిలబెట్టి, దర్వీషులు బాబా వద్దకు బోయి దాని 
విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా 
నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు 
పడుచుండెను. భయాశ్ళర్యములతో ప్రజలందరు దానివైపు చూచుచుండిరి. 
బాబా దానిని తన వద్దకు దీసికొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా 
ముందుకు తీసికొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక యది తల వాల్ఫెను. 
బాబా దానివైపు చూడగా నది బాబా వైపు (ప్రేమతో చూచెను. వెంటనే తన 
తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట 
జూచి దర్వీషులు విరక్తి జెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి 
తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్దముగా 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


నుండుటచే నది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు 
గోల్ఫోవుట దాని పూర్వజన్మ పుణ్యమే యని భావించిరి. అది వారికి బాకీపడి 
యుండెను. దాని బాకీ తీరిన వెంటనే యది విమోచనము పొంది బాబా 
పాదముల చెంత (ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ ఏన(ములై 
ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే 
వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును ? 


ముప్పది యొకటవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ముప్పది రెండవ అధ్యాయము 


ఆఅన్వేషణము; గోఖలే గారి భార్య - ఉపవానుము; బాబా నర్మారు 


ఈ యధ్యాయములో హేమాడ్‌పంతు రెండు విషయములను 
వర్షించెను. 1. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను; వారి ద్యారా 
దైవమును ఎట్టు గనెను. 2. గోఖలేవారి భార్య మూడురోజులు ఉపవసింప 
నిశ్చయించుకొనగా నామెచే బాబా యెట్లు ఉపవాసదీక్ష మాన్సించెను. 


'ప్రారంభమున హేమాడ్‌పంతు సంసారమును అశ్వత్హవృక్షముతో 
పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని (వ్రేళ్ళు పైన, కొమ్మలు (క్రింద 
గలవలెను. దాని కొమ్మలు (క్రింది వైపు మీది వైపు గూడ వ్యాపించియున్నవి. 
అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని యంకురములు ఇంద్రియ 
విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు 
వ్యాపించి యున్నవి. దాని స్వరూపము గాని, దాని యాధారము గాని, దాని 
యాద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన 
కత్తితో ఈ బలమైన (వ్రేళ్ళుగల అశ్వత్హ వృక్షమును నరికి, ఏ యతీత మార్గము 
ననుసరించి తిరిగి జన్మలేదో యట్టి దాని ననుసరించవలెను. 


ఫదర3 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వ 


అట్టి దారియందు నడచుటకు, దారిచూపు మంచి గురువు సహాయము 
మిక్కిలి యవసరము. అతడెంత పండితుడైనప్పటికి వేదవేదాంగములను 
బాగుగ చదివినప్పటికిని, తన గమ్యస్తానమునకు సురక్షితముగ పోలేడు. 
మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో, మార్గములో 
నున్న గోతులనుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా 
పయనించును. 


ఈ విషయములో బాబా యనుభవము బాబాయే స్వయముగా 
చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దిని ప్రకారము జా(గ్రత్తగా నడచుకొన్నచో 
నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. 
అన్వేషణము ఆ 

ఒకానొకప్పుడు మేము నలుగురము మత (గంథములు చదువుచు 
ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలిడితిమి. మాలో 
నొకడు ఆత్మను ఆత బే ఉద్దరించవలెను గాని యితరుల పై నాధారపడరాదు 
అనెను. అందుకు రెండవవాడు మనస్సును స్వాధినమందుంచుకొన్నవాడే 
ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో 
మనకంటె వేరైనది ఈ (ప్రపంచములో మరేదియు లేదని చెప్పెను. 
మూడవవాడు దృశ్య ప్రపంచము సదాపరిణామశీలమైనదనియు, నిరాకారమే 
శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ మవసరమనియు చెప్పెను. 
నాలుగవవారు (అనగా బాబా) “పుస్తక జ్ఞానమెందుకు సనికిరానిది. మనకు 
నిధింనబడిన కర్మను నునము పూర్తిబేని, తనువును, మనమును, 
పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు నేడవలెను. గురువే 
దైవము; సర్హుమున వ్యాపించినవాడు, ఇట్టి ప్రత్యయ మేర్పుడుటకు, దృఢమైన 
యంతులేని నమ్మకమనసరము” అనెను. 

ఈ (ప్రకారముగా తర్కించుచు, మేము నలుగురు పండితులము 
భగవంతుని వెదకుట కడవులలో తిరుగ నారంభించితిమి. తక్కిన ముగ్గురు 
వారి స్వతంత్ర బుద్ది నుపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు 
(బంజారా) మమ్ములను కలిసి “ఇప్పుడు చాలా ఎండగా నున్నది. ఎంత 


ప్రదరి4 2 


అ తియయ... 32వ అధ్యాయము 


దూరము పోవుచున్నారు. ఎక్కడికి పోవుచున్తారని యడిగెను. అడవులు 
వెదకుట కని మెము జవాబిచ్చితిమి. ఏమి వెదకుటకు పూనుకొంటిరని యతడు 
తిరిగి అడిగెను. ఏదో సందిగ్గమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా 
మేము తిరుగుట చూచి యతడు కనికరించి యిట్లనెను. “అడవుల సంగతి 
పూర్తిగ తెలియకుండ మీ యిష్టము వచ్చినట్టు తిరుగరాదు. అడవులలో 
సంచరింపదలచినచో మీ వెంట నొక మార్గదర్శి యుండియే తీరవలెను. 
అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస పడెదరెందుకు ? మీ 
రహన్యాన్వేషణము నాకు జెప్ప్టనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి, 
భోజనము చేసి, నీళ్ళ త్రాగి కొంత విశ్రాంతి టిసికొని పిమ్మట పోవచ్చును. 
ఓపికతో నుండు”డనెను. అతడంత మృదువుగా మాట్టాడినను, వానిని 
నిరాకరించి నడవ సాగితిమి. మాకన్ని సంగతులు దెలియును కాన ఇతరుల 
సహాయమక్కరలేదనుకొంటిమి. 

అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్టు దగ్గరగాను, ఎత్తుగాను 
నుండుటచే సూర్యరశ్మి లోపల ్రవేశింపకుండెను. కనుక దారి తప్పి యటు 
నిటు చాలసేపు తిరిగితిమి. తుట్టతుద కెక్కడనుండి బయలుదేరితిమో 
యచ్చటికే యదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలిసికొని 
యిట్లనెను. “మీ తెలివితేటలపై నాధారపడి మీరు దారి తప్పితిరి. 
చఅన్నదానికిగాని పెద్దదానికి గాని సరియైన మార్గము చూపుటకొక 
మార్గదర్శి యుండియే తీరవలెను. ఉత్తకడుపుతో ఏ యన్వేషణము 
జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు 
కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని 
త్రోసివేయకుడు. భోజన పదార్థము లర్జించుట శుభనూచకము”. 
ఇట్టనుచు తిరిగి మమ్ములను (ప్రశాంతముగా భోజనము చేయుమని 
బతిమాలెను. నా మి(త్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక, భోజనము 
చేయకుండ ప్రయాణము సాగించిరి. వారి హఠమావిధముగా నుండెను. 
నేనుమాత్ర మాకలితోను దాహముతోను నుంటిని. బంజారా చూపిన 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము ల. Gf 


యసామాన్య (ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైనవారమనుకొంటిమి 
కాని, దయా దాక్షిణ్యములకు దూరమయితిమి. బంజారా చదువుకొన్నవాడు 
కాడు; యోగ్యతలు లేనివాడు; తక్కువజాతివాడు. కాని వాని హృదయము 
ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను. ఈ విధముగా 
ఫలాపేక్ష లేకుండ ఎవరయితే యితరులను (పేమించెదరో వారు నిజముగా 
నాగరికులని యెంచి వాని యాతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు 
ప్రథమసోపానమని యనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన 
భోజనము నేను తిని (అనగా బాబా) నీళ్ళు త్రాగితిని. 


ఏమి యాశ్చ్ళర్యము ! వెంటనే మా గురువుగారు వచ్చి మా యెదుట 
నిలచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని. అప్పుడు 
వారు “నాతో వచ్చుట కిష్టపడెదరా ? మీకు కావలసిన దేదో నేను జూపెదను. 
నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును” అనిరి. తక్కినవారు 
వారి మాటలకు సమ్మతింపక యెక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి 
గౌరవ పూర్వకముగా నమస్కరించి వారి యాజ్ఞకు లోబడితిని. అంతట 
వారు నన్నాక బావి వద్దకు దీసికొని పోయిరి. నా కాళ్ళను తాడుతో కట్టి 
నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్ళకు మూడడుగుల 
మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని, నోటితోగాని నీళ్ళను 
అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా (వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో 
పోయిరి. 4, 5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి 
బయటికి దీసి యెట్టుంటివని యడిగిరి. “ఆనందములో మునిగియుంటిని, 
నేను పొందిన యానందమును నావంటి మూర్చుడెట్లు వర్థించగలడు / అని 
జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను 
దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. 
తల్లిపక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా జూచునట్టు నన్ను వారు కాపాడిరి. నన్ను 
తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేనునా 
తల్లిదండ్రులను మరచితిని. నా యభిమాన మంతయు తొలగెను. నాకు 


(2562 


9 ఫిలి ఖా ప్ర అధ్యాయము 


సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని 
వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలె ననిపించినది. వారి 
ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే 
మేలనిపించెడిది. అది యటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరును 
రిక్రహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగ 
తోచుచుండెను. నా యిల్లు నా యాస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే. 
నా యింద్రియములన్నియు తమ తమ స్థానములు విడిచి, నా కండ్ల యందు 
కేంద్రీకృతమయ్యెను; నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా 
ధ్యానమంతయు నా గురువు పైననే నిల్సితిని. నాకింకొక దానియందు స్పృహ 
లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు నా బుద్ది 
స్తబ్రమగుచుండెను. నిశ్ళబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. 


ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు 
కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి (ద్రవ్యమును, 
కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. 
అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి తన బుజువర్తనము 
గూర్చి పొగడుకొనుచు తన పావిత్రమును ప్రదర్శించునే కాని, హృదయము 
మృదువుగా నుండదు. అతడనేక విషయముల గూర్చి మాట్లాడును. తన 
మహిమను తానే పొగడుకొనును. కాని యతని మాటలు భక్తుల 
హృదయమందు నాటవు, వారిని ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కార మతనికి 
తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యుల కేమి మేలు చేయును ? 
వారికేమి లాభము ? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. 
వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే యాత్మజ్ఞానము దానిమట్టుకది నాయందు 
ప్రకాశించెను; నేను కోరుట కేమియు లేకుండెను. సర్వము దాని మట్టుకదియే 
పగటి ప్రకాశమువలె బోధపడెను. తల(క్రిందుగను కాళ్ళు మీదుగను నుంచుట 
వలన గలుగు ఆనందము గురువుకే తెలియును. 


2072 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 

నలుగురిలో ఒకడు కర్మఠుడు (అనగా కర్మలందు నమ్మకము 
గలవాడు) అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియును. 
రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. 
మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు, 
భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు 
తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు 
దెలిసిన విద్యపై నాధారపడి దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు 
వైరాగ్యమునకు అవతారమగు శ్రీసాయి ఆ నలుగురిలో నొకరు. పరబ్రహ్మ 
స్వరూపులై కూడ వారెందుచేత నితరులతో కలిసి తెలివితక్కువగా 
ప్రవర్తించిరని యెవరైన నడుగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని 
సంపాదించుటకును, వారికొక యుదాహరణము జూపుటకును, వారిట్టు చేసిరి. 
వారు అవతారపురుషులైనప్పటికి ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి 
వాని యాహారము నామోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి 
నమ్మకము. బంజారా యాహారమును నిరాకరించినవారు కష్టముల 
పాలయిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారు 
బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి 
పూజించి మత(గంథముల నభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన 
మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము 
చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, 
మనస్సుగాని, బుద్దిగాని ఆత్మను చేరలేవు. (ప్రత్యక్షము, అనుమానము 
మొదలైన (ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. 
గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము 
మన కృషివల్ల లభించును. కాని నాలుగవదియగు మోక్షము గురువు 
సహాయము వలననే పొందనగును. 


సాయి దర్భారులోనికి అనేకమంది వచ్చి, వారికి తెలియు విద్యలను 
(ప్రదర్శించి పో రండఉ వొరత జ్యోతిష్కులు రాబోవు విషయములు 


255 


అ ఖాయిలా. 32వ అధ్యాయము 


₹ప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, 
సన్యాసులు, యోగులు, వాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై 
వచ్చెడివారు. ఒక మహారు (మాలవాడు) వచ్చి జోహారు చేసి యీ సాయి 
“మాబాప్‌” (తల్లియు తండ్రియు) అనియు, వారు మన చావు పుట్టుకలను 
తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, 
నర్తకులు, నాథసంప్రదాయము వారు, పగటి వేషములవారు కూడ అచ్చట 
సమాదరింపబడుచుండిరి. తనవంతు రాగా ఆ బంజారా కూడ గాన్సించెను. 
తన పాత్రను ముగించెను. మనమిప్పుడింకొక కథను విందము. 


గోఖలేగారి భార్య - ఉపవాసము : 

బాబా యెన్నడు ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము 
చేయనిచ్చువారు కారు. :.ఉపవాసము:వేయునాని మనస్సు స్థిమితముగా 
నుండదు. అట్టివాడు పరమార్థ మెట్టు సాధించును ? ఉత్త కడుపుతో అవల 
చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో 
తడి కలుగుజేయు ఆహారము గాని, పౌస్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతునే 
కండ్లతో చూడగలము ? ఏ నాలుకతో పొగడగలము. ఏ చెవులతో వానిని 
వినగలము ? వేయేల మన యవయవములన్నియు వాని శక్తిని అవి 
సంపాదించు కొన్నప్పుడు, అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి 
మొదలగు సాధనముల నాచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము 
గాని మితిమించిన భోజనము గాని మంచిది గాదు. ఆహారములో మితి 
శరీరమునకు మనస్సునకు కూడ మంచిది. 


గోఖలే భార్య, కానిట్‌కర్‌ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి 
దాదాకేల్కరుకు జాబు తీసికొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల 
వద్ద మూడు రోజులుపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. బాబా 
అంతకు ముందురోజు కేల్కరుతో తన భక్తులను హోళీపండుగనాడు 
ఉపవాసనము చేయనీయనని చెప్పియుండెను. వారుపవసించినచో బాబా 
(తన) యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


దాదాకేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే యామెతో, 
“ఉపవాసము చేయవలసిన యవసరమేమి ? దాదాభట్టు ఇంటికి పోయి 
బొబ్బట్టు చేసి అతనికి పిల్దలకు బెట్టి నీవు కూడ తినుము” అనెను. హోళీ 
పండుగ వచ్చెను. దాదాకేల్కరు భార్య బయట చేరెను. కేల్కర్‌ ఇంట్లో 
వండుట కెవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా 
నుండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి బోయి బొబ్బట్టు చేసెను. 
ఆ రోజు అక్కడనే యుండెను. ఇతరులకు బెట్టెను, తాను తినెను. ఎంత 
మంచి కథ ! ఎంత చక్కని నీతి ! 
బాబా సర్కారు : 

బాబా తన బాల్యములో జరిగిన కథను ఈవిధముగ చెప్పెను. “నా 
చిన్సతనములో భుక్తి కొరకు వెదకుచు బీడ్‌గాం వెల్ళితిని. అక్కడ నాకు బట్టలపై 
చేయు అల్హికసని దొరికెను. (శ్రమ యనక కష్టపడి పని చేసితిని. యజమాని 
నా పనికి సంతుష్టి చెందెను. నా కంటె పూర్ణము ముగ్గురు కుజ్జువాళ్ళు ననిలో 
నుండిరి. మొదటినానికి 50 రూసాయలు, రెండన వానికి 100 రూసాయలు, 
మూడనవానికి 150 రూపాయలు, నాకీమూడు మొత్తములకు రెండింతలు అనగా 
600 రూపాయల జీతమిచ్చెను. నా తెలినితేటలు జూచి, యజనూని నన్ఫు 
(పేమించి మెచ్చుకొని, నిండు దుస్తులిచ్చి నన్గు గౌరనించెను”. (తలపాగా, 
శెల్లా వీనిని వాడకుండ జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో 
సమసి పోవునుగాని, దైనమిచ్చునది శాళ్ళ్తుతముగా నిలుచును. ఇంకెవ్యరిచ్చి నది 
దీనితో సరిపోల్బులేము. నా ప్రభువు “తీసుకో, తీసుకో” అనును కాని, 
ప్రతివాడు నావద్దకు వచ్చి 'తే తే యనుచున్న్భాడు. నేనేమి చెప్పు చున్భానో 
(గ్రహించువాడొక్క డును లేడు. నా నర్శ్మారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక 
ధనము) నిండుగా నున్సుది. అది యంచునరకు నంట సొంగిసోవుచున్సుది. 
నేను “తవ్వి ఈ ధనమును బండ్రతో తీనుకపొండు. సువుత్రుడైనవాడు ఈ 
ద్రవ్యము నంతయు దాచుకొననలెను” అనుచున్హాను. “నా ఫకీరు చతురత, 
నా భగవానుని లిలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి యమోఘమైనవి. నా 


ప 260 


9 ఫిలి వినన ప్ర అధ్యాయము 


సంగతి యేమి ? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. 
ఇట్టే యనకాళము తిరిగి రాదు. నేనెక్కడికో పోయెదను; ఎక్కడనో 
కూర్చుండెదను,; మూయ నన్ను మిగుల బాధించుచున్చది. ఐినప్పటికి నానారి 
కొరకు నేను ఆతురసడెదను. ఎనరయిన నేమైన సాధన చేసినబో తగిన 
ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్రస్తీయందుంచుకొనెదరో, 
వారమూల్యమైన యానందమును పొందెదరు” 


ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు ఆతు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ముప్పది మూడవ అధ్యాయము 


ఊదీ మహిమ - తేలుకాటు; ప్లేగుజబ్బు: జామ్మేరు లీల; 
నారాయణరావు జబ్బు: బాలబువ నుతార్‌; 


ఆవ్వ్పానంపహెోబు కులకర్ణి; హరిభావ్‌ కర్ణిక్‌ 


గత అధ్యాయములో గురువు మహిమను వర్షించితిమి. ఇందులో 
ఊదీ మహిమను వర్షించెదము. 


మనమిప్పుడు గొప్ప యోగీశ్సరులకు నమస్కరించెదము. వారి కరుణా 
కటాక్షములు కొండంత పాపములను గూడ నశింపజేయును. మనలోని 
దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు 
బోధించును. అమృతానందమును (ప్రసాదించును. ఇది నాది, అది నీది, 
యను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి బుణమును ఈ 
జన్మయందుగాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకొనలేము. 


ఊది మహిమ : 


బాబా యందరి వద్ద నుంచి దక్షిణ తీసికొనుచుండునని యందరికి 
తెలిసిన విషయమే. ఈవిధముగా వసూలు చేసిన మొత్తములో నెక్కువ 


(262 


ఆఫీ? 99-————————————— 33వ అధ్యాయము 


భాగము దానము చేసి మిగతదానితో వంట చెజకును (కట్టెలను) 
కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము 
మంట పెట్టుచుండెను. అది యిప్పటికి నటులే మండుచున్నది. అందులోని 
బూడిదనే ఊదీ యనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ 
యిండ్లకు తిరిగి పోవునప్పుడు పంచి పెట్టెడివారు. 

ఊదీ వలన బాబా యేమి బోధించ నుద్దేశించెను ? ప్రపంచములో 
కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్యతములు. పంచభూతములచే 
చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట 
పతనమైపోయి బూడిద యగును. ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబా 
భక్తులకు ఊదీ (ప్రసాదమును పంచి పెట్టుచుండెను. ఈ ఊదీవలననే 
(బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్తతమనియు, ప్రపంచములో 
గల బంధువులు, కొడుకుగాని, తం(డ్రిగాని, తల్లిగాని, మనవారు కారని 
బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, 
ఒంటరిగానే పోయెదము. ఊదీ యనేక విధముల శారీరక మానసిక 
రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా 
దక్షిణ ద్యారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు 
అభిమానరాహిత్యము గంట మోత వలె వినిపించుచుండెను. మొదటిది 
(ఊదీ) వివేకమును, రెండవది (దక్షిణ) వైరాగ్యమును బోధించుచుండెను. 
ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. 
అందుచే బాబా యడిగి దక్షిణ తీసికొనుచుండెను. షిరిడీ నుంచి యింటికి 
పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటిపై వ్రాసి 
వరద హస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషముతో 
నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి యొకటి 
పాడుచుండిరి. దాని పల్లవి “కల్వాణరామ రారమ్ము ! గోనెలతో ఊదీని 
తోతన్ము !” బాబా దీనిని చక్కని రాగముతో వుధురముగ 
వాడుచుండెడివారు: 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక 
ప్రాధాన్యము కూడ కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల 
నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊది గూర్చిన 
కథలను (ప్రారంభించెదము. 


తేలుకాటు ; 


నాసిక్‌ నివాసియగు నారాయణ మోతీ రాంజాని యనునతడు బాబా 
భక్తుడు. అతడు రామచంద్ర వామనమోదక్‌ యను బాబా భక్తుని వద్ద 
ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి 
బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్‌ సవను 
మాని, తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని 
దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని 
ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము” అను హోటలు పెట్టెను. 
అది బాగా అభివృద్ది చెందెను. ఒకసారి యీ నారాయణరావు స్నేహితునికి 
తేలు కుట్టెను; దాని బాధ భరింపరానంత యుండెను. అటువంటి 
విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పి యున్నచోట ఊదీని 
రాయవలెను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదకెను. కాని యది 
కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము 
కోరి, బాబా నామజపము చేసి, బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి 
బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి, నొప్పి యున్నచోట రాసెను. 
అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరు 
ఆశ్చర్యానందములలో మునిగిరి. 
ప్లేగుజబ్బు: 

ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు ఒక బాబా భక్తునికి, వేరొక 
(గ్రామమున నున్న తన కుమార్తె ప్లేగు జ్వురముతో బాధపడుచుండెనని 
తెలిసెను. అతడు తన వద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమని 
నానాసాహెబు చాందోర్కరు గారికి కబురు పంపెను. ఈ వార్త 


ప 264 


9 ఫిల్‌ 33వ అధ్యాయము 
నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషను వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో 
కూడ కల్యాణ్‌ పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊది లకుతడెను కోత్సన 
నానాసాహెబు రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయినామజపము చేసి, 
బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు 
తెచ్చిన వ్యక్తి ఇదంతయు జూచెను. ఆ భక్తుడు యింటికి పోవుసరికి మూడు 
రోజులనుండి బాధ పడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన 
భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గెనని విని మిక్కిలి 
సంతసించెను. 
జామ్మేరు లీల : 


1904 - 1905వ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్‌ 
జామ్నేర్‌లో మామలతదారుగా నుండెను. ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 
100 మైళ్ల దూరములో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి; 
ప్రసవించుటకు సిద్దముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 
రెండు మూడు దినముల నుంచి (ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబు 
జొషధములన్నియు వాడెను కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు 
బాబాను జ్ఞప్తికి దెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్‌గీర్‌ 
బువాయను సన్యాసి యుండెను. బాబా అతనిని 'బాపూగీర్‌ బువా 
యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను. అతడచ్చటికి 
పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున 
జామ్నేర్‌లో కొంత వి(శ్రాంతి తీసికొని నానాసాహెబుకు ఊదీని హారతి పాటను 
ఇమ్మనెను. తన వద్ద రెండే రూపాయలున్నవనియు అవి జలగామ్‌ వరకు 
రైలు టిక్కెట్టుకు సరిపోవుననియు, కాబట్టి జలగామ్‌ నుండి జామ్నేర్‌ పోవుటకు 
(సుమారు 30 మైళ్ళు) ధనము లేదని రామ్‌గీర్‌ బువా చెప్పెను. అన్నియు 
సరిగా అమరును గాన, నతడు కలతజెందనవసరము లేదని బాబా పలికెను. 
శ్యామాను బిలిచి మాధవ ఆడ్కర్‌ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి 
పాటను ఊదీని రామ్‌గీర్‌ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను. 


ఫదర5 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
బాబా మాటలపయి ఆధారపడి రామ్‌గీర్‌ బువా షిరిడీ విడచి, రాత్రి రెండున్నర 
గంటలకు జలగామ్‌ చేరెను. అచటికి చేరునప్పుటికి అతని చెంత 2 అణాలు 
మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే యెవరో 
“బాపూగీర్‌ బువా యెవరు ?” అని కేక వైచుచుండిరి. బువా యచ్చటికి 
పోయి తనేయని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ 
బంట్రోతు బువాను ఒక చక్కని టాంగావద్దకు తీసికొని పోయెను. దానికి 
రెండు మంచి గుజ్జములు కట్టియుండెను. ఇద్దరు అందులో కూర్చుండి 
బండిని వదలిరి. టాంగా వేగముగా బోయెను. తెల్లవారురూమున టాంగా 
యొక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుజ్జములను నీళ్ళు 
(త్రాగించుటకు తీసుకు పోయెను. బంట్రోతు రామ్‌గీర్‌ బువాను ఫలహారము 
చేయుమని, ఫలహారపు దినుసులను బెట్టెను. గడ్డము మీసములున్న ఆ 
బంట్రోతు బట్టలు చూచి రామ్‌గీర్‌ బువా యతడు మహ్మదీయుడని 
సంశయించి ఫలహారము తినకుండెను. కాని యా బంట్రోతు తాను 
హిందువుడననియు, గర్‌వాల్‌ దేశపు క్షత్రియుడననియు, నానాసాహెబు ఆ 
ఫలహారము బంపెన గాన, తినుట కెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరు 
కలిసి ఫలహారము చేసి బయలుదేరిరి. ఉషుకాలము జామ్నేర్‌ చేరిరి. ఒంటికి 
పోసుకొనుటకై రామ్‌గీర్‌ బువా టాంగా దిగి రెండు మూడు నిమిషములలో 
వచ్చెను. తిరిగి వచ్చుసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, 
బం(ట్రోతుగాని లేకుండిరి. బాపుగీర్‌ బువా నోటివెంట మాట రాకుండెను. 
దగ్గరున్న కచేరికి బోయి యడుగగా నానాసాహెబు ఇంటి వద్దనే యున్నట్లు 
దెలిసెను. అతడు నానాసాహెబు గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా 
వద్దనుంచి వచ్చినట్టు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది, హారతి పాట నానాసాహెబు 
కందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరు ఆమె గూర్చి 
మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబు తన భార్యను బిలిచి ఊదీని 
నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి 
సమయములో సహాయము బంపెననుకొనిరి. కొద్ది నిముషములలో ప్రసవము 
సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి. 


2662 


అ ఫి ణయ... 33వ అధ్యాయము 


నానాసాహెబు గారు టాంగాను, నౌకరును, ఫలహారములను పంపినందుకు 
బాపుగీర్‌ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి 
యాశ్ళర్యపడెను. షిరిడీ నుంచి యెవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు, 
కనుక నతడేమియు పంపియుండలేదని చెప్పెను. 


బి.వి.దేవ్‌ గారీ విషయమై నానాసాహెబ్‌ చాందోర్కరు కొడుకు 
బాపూరావు చాందోర్కరును, రామ్‌గీర్‌ బువాను కలిసికొని విచారించి 
సాయిలీలా మాగజైన్‌లో ( ౫ii- 11, 12, 13) గొప్ప వ్యాసమును 
(ప్రకటించినారు:.- బి.వి, నరసింహస్వామిగారు మైనతాయి, బాపూరావు 
చారటోరురం, ౩ లావ్‌ంగిర్‌. జొవాల వాజ్మూలమును సేకరించి 
“భక్తుల అనుభవములు” అను (గంథమున (3వ భాగము) (ప్రకటించినారు. 


నారాయణరావు జబ్బు : 


భక్త నారాయణరావుకు బాబాను రెండుసారులు దర్శనము చేయు 
భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి 
పోవలెననుకొనెను. కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక 
సంవత్సరములో నతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ 
చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను 
ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొక దృశ్యమును జూచెను. అందు 
బాబా అతనిని ఓదార్చి యిట్లనెను. “ఆందోళన పడవద్దు. రేపటినుంచి 
బాగగును. వారము రోజులలో నడున గలను” స్వప్నములో చెప్పిన రీతిగా 
రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనమాలోచించవలసిన విషయమిది. 
“శరీరమున్నన్నాళ్ళ బాబా బ్రతికి యుండిరా ? శరీరము పోయినది గాన 
చనిపోయినారా ?” లేదు. ఎల్లప్పుడు జీవించియే యున్నారు. వారు జనన 
మరణముల కతీతులు. ఎవరయితే బాబా నొకసారి హృదయ పూర్వకముగా 
(ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబా నుంచి 
తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడు మన (ప్రక్కనే యుందురు. 
ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 
బాలబువ సుతార్‌ ; 


బొంబాయిలో నుండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువ సుతార్‌ 
ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడు అతడు 
భగవధ్యానము - భజన యందే తత్పరుడై యుండెడివాడు. అందుచే జనులు 
వారిని “నవయుగ తుకారామ్‌”" అని పిలిచేవారు. వారు బాబాకు 
నమస్కరించగా బాబా “నేనీతనిని నాలుగు నంనత్సరముల నుండి 
రురుగుందును” అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి 
వచ్చినవాడగుటచే బాలబువా ఇదెట్టు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా 
నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు 
నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల (భాముఖ్యమును 
(గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను. “యోగు లెంతటి సర్వజ్ఞులు, 
సర్వాంతర్యాములు ? తమ భక్తులందు వారికెంత ప్రేమ ? నేను వారి 
ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని 
నాకు బోధించిరి”. 


అప్పా సాహెబు కులకర్తి : 
ణ 


1917వ సంవత్సరమున అప్పాసాహెబు కులకర్షి వంతు వచ్చెను. 
అతడు ఠాణాకు బదిలీ యయ్యెను. బాలాసాహెబు భాటే అతనికి బాబా 
ఫోటో నిచ్చి యుండెను. అతడు దానిని జా(గ్రత్తగా పూజించుచుండెను. 
పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను 
చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా 
పటమును మనఃపూర్వకముగ చూచినచో బాబాను (ప్రత్యక్షముగా 
చూచినదానితో సమానమే యని చెప్పవచ్చును (దీనికి నిదర్శనము పైన 
జెప్పబడిన కథ). 

కులకర్ణి రాణాలో నుండగా భివండి పర్యటనకు బోవలసి వచ్చెను. 
ఒక వారము రోజుల లోపల తిరిగి వచ్చుట కవకాశము లేకుండెను. అతడు 
లేనప్పుడు మూడవరోజున ఈ దిగువ యాశ్చర్యకరమయిన సంగతి జరిగాను. 


9 ఫిలి ఖాన ప్ర అధ్యాయము 


మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్వొకులకర్లి యింటికి వచ్చెను. 
వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయెను. 
కులకర్షిగారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబాగారా యని యడిగిరి. 
వారిట్టు నుడివిరి. “లేదు. నేను భగవంతుని సేవకుడను. వారి 
యాజ్ఞానుసారము మీ యోగ క్షేమములను కనుగొనుటకు వచ్చితిని”. 
అట్లనుచు దక్షిణనడిగెను. ఆమె ఒక రూపాయి ఇచ్చెను. వారొక చిన్న 
పొట్టముతో ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫోటోతో కూడ నుంచుకొని 
పూబించుమనిరి. పిమ్మట యిల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన 
సాయిలీలను వినుడు. 


భివండిలో తన గుజ్జము జబ్బు పడగా అప్పాసాహెబు తన పర్యటన 
మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. 
ఫకీరుగారి రాక భార్యవల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు 
మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా 
నిచ్చుట కిష్టపడకుండెను. తానే యింటివద్ద నున్నచో 10 రూపాయలకు 
తక్కువ గాకుండ దక్షిణ యిచ్చి యుందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై 
బయలుదేరెను. మసీదులలోను, తక్కిన చోట్లను భోజనము చేయకయే 
వారి కొరకు వెదకెను. అతని యన్వేషణ నిష్పలమయ్యెను. ఇంటికి వచ్చి 
భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని 
వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబిచ్చట 
ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమయిన తరువాత చిత్రేయను స్నేహితునితో 
వ్యాహ్యాలికి బయలుదేరెను. కొంత దూరము పోగా నెవరో వారివైపు త్వరగా 
వచ్చుచున్నట్లు గాన్సించెను. వారి ముఖ లక్షణములను బట్టి వారు తన 
యింటికి 12 గంటలకు వచ్చినవారే యని యనుకొనెను. వెంటనే ఫకీరు 
చేయి చాచి దక్షిణ నడిగెను. అప్పాసాహెబు ఒక రూపాయినిచ్చెను. వారు 
తిరిగి యడుగగా ఇంకను రెండు రూపాయలిచ్చెను. అప్పటికి అతడు 
సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు 


£269 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
తీసికొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి. అప్పాసాహెబు 
వారినింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరు ఇల్లు చేరిరి. అప్పాసాహెబు 
వారికి ౩ రూపాయలిచ్చెను. మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టను. 
అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ యిమ శనెను. అప్పొసాహెబు 
తన వద్ద పది రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 
తొమ్మిది రూపాయలు తిరిగి యిచ్చివేసి యక్కడనుండి వెడలెను. 
అప్పాసాహెబు పదిరూపాయ లిచ్చెదననెను గనుక ఆ మొత్తమును దీసికొని 
పవిత్ర పరచిన పిమ్మట తొమ్మిది రూపాయల నిచ్చివేసెను. 9 సంఖ్య చాలా 
ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. (బాబా లక్ష్మీబాయి 
శిందేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి). అప్పాసాహెబు ఊది 
పొట్టము విప్పి చూచెను. అందులో పువ్వురెక్కలు అక్షతలుండెను. 
కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక 
యొకటి చిక్కెను. అతడు ఊదీ పొట్టమును, వెంట్రుకను, ఒక తాయెత్తులో 
పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊదీ (ప్రభావమును 
(గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడయినప్పటికి నెలకు 40 రూపాయలు 
మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన 
తరువాత 40 రూపాయల కెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి 
పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి 
కూడ వృద్దియగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు 
స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసికొని, కొంచెము నీటిలో కలిపి 
బాబా పవిత్రమైన తీర్ధముగా భావించి పుచ్చుకొనవలెను. 


హరిభావ్‌ కర్ణిక్‌ : 


ఠాణా జిల్లా దహను (గ్రామము నుండి హరిభావ్‌ కర్లిక్‌ అనునతడు 
1917వ సంవత్సరమున గురుపౌర్లమినాడు మరంత వచ్చి బాబాను తగిన 
లాంఛనములతో పూజించెను; వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామా 
ద్యారా బాబా సెలవు పొంది మసీదు మెట్టు దిగెను. అప్పుడే యింకొక 


(2702 


అఫీ999-————————————— 33వ అధ్యాయము 


రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలెనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా, 
బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని యింటికి 
బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్‌లో కాలారాముని మందిరము 
ప్రవేశించి, దర్శనము చేసికొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహరాజ్‌ 
అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి, హరిభావ్‌ 
ముంజేతిని బట్టుకొని, “నా రూసాయి నాకిమ్ము” అనెను. కర్షిక్‌ మిగుల 
ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి, సాయిబాబా యివ్విధముగా 
తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహరాజ్‌ ద్వారా 
(గ్రహించెననుకొనెను. 


యోగీశ్యరులందరొకటే యనియు ఏకాత్మ భావముతో కార్యము 
లొనర్హురనియు నీ కథ తెలుపుచున్నది. 


ముప్పది మూడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు ఆతు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


లో 
శ్రీసాయిసచ్చరిత్రము 
ముప్పది నాలుగవ అధ్యాయము 


ఊదీ మహిమ; 
డాక్టరుగారి మేనల్లుడు; డాక్టరు పెళ్ళే: శ్యామా మరదలు; ఇరానీ బాలిక; 
హోరా పెద్దమనిషి; బొంబాయి మహిళ 


ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్లితము. ఊదీ 
ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో చూతము. 


దాక్టరుగారి మేనల్లుడు ; 


నాసిక్‌ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను. ఆయన వైద్యములో 
పట్టభ(ద్రులు. వారి మేనల్లుడు నయముకానట్టి రాచకురుపుతో 
బాధపడుచుండెను. డాక్టరుగారితో పాటు ఇతర డాక్టర్లు కూడ నయము 
చేయ ప్రయత్నించిరి. ఆపరేషను చేసిరి. కాని ఏ మాత్రము మేలు 
జరుగలేదు. కుజ్జవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, 
స్నేహితులు, తల్లిదండ్రులను దైవసహాయము కోరుమనిరి. షిరిడీ 
సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు 
నయమయ్యెనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా 


(2722 


ననన ప్ర అధ్యాయము 


పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి. కుజ్జవానిని బాబా 
ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో 
వేడుకొనిరి. దయా[క్ష హృదయుడగు బాబా వారిని ఓదార్చి యిట్లనెను. 
“ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్టుడు ఈ జన్మలో ఏ వ్యాధి 
చేతను బాధపడరు. కనుక హోయిగా నుండుడు. కురువుపై ఊదీని 
వూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు 
నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు ఇది ద్యారవతి. ఎనరయితే యిందు 
కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి 
కష్టములు గట్టక్కును% వారు కుజ్జవానిని బాబా ముందు కూర్చుండబెట్టరి. 
బాబా యా కురుపు మీద తన చేతిని త్రిప్పెను, ప్రేమాస్సదమైన చూపులను 
ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊదీ రాయగా కురుపు 
నెమ్మదించెను. కొద్దిరోజుల పిమ శక పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు 
కుజ్జవానితో గూడ బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడచిరి. బాబా ఊదీ 
(ప్రసాదము వల్లను వారి దయాదృష్టనల్లను రాచకురుపు మానిపోయినందులకు 
వారు మిగుల సంతసించిరి. 


ఈ సంగతి విని కుజ్జవాని మామయగు డాక్టరు ఆశ్చర్యపడి 
బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను 
మన్‌మాడ్‌లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగ చెప్పి అతని మనస్సును 
విరిచిరి. కావున నతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి 
చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలెననుకొనెను. 
బొంబాయిలో మూడురాత్రులు వరుసగా నొక కంఠధ్వని “ఇంకను నన్ను 
నమ్మనా !” యని వినిపించెను. వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకొని 
షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో నొక రోగికి అంటు 
జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక 
షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కాని, తన మనస్సులో బాబాను 
పరీక్షించదలచి, “రోగి యొక్క వ్యాధి యీనాడు కుదిరినచో, రేపే షిరిడీకి 


2/32 


శ్రీ సాయి సచ్చరిత్రము DD 
పోయెదను” అని యనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనో 
నిశ్చయము చేసినప్పటినుంచి, జ్వరము తగ్గుటకు (ప్రారంభించి త్వరలో 
సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనో నిశ్చయము ప్రకారము షిరిడీకి 
వెళ్ళాను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ 
నమస్కారమొనర్భెను. బాబా అతనికి గొప్ప యనుభవము కలుగజేయుటచే 
అతడు బాబా భక్తుడయ్యెను. అక్కడ 4 రోజులుండి, బాబా ఊదీతోను, 
ఆశీర్వచనములతోను ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని 
బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ 
డాక్టరుకు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటినుంచి అతనికి బాబా 
యందు భక్తి కుదిరెను. 
డాక్టరు పెళ్ళే : 

డాక్టరు పిళ్ళ యనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు 
బాబాకు మిగుల (పేమ. బాబా అతనిని 'భావూ' (అన్నా) అని పిలుచువారు. 
బాబా యతనితో ప్రతివిషయము సంప్రదించువారు. అతని నెల్లప్పుడు చెంత 
నుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే (నారిపుండు) 
బాధపడెను. అతడు కాకాసాహెబు దీక్షిత్‌తో, “బాధ చాలా హెచ్చుగా నున్చది. 
నేను భరించలేకున్నాను. దీనికంటె చావు మేలని తోచుచున్నది. గత 
జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనీ బాధ ననుభవించు 
చున్నాను. కాన బాబా వద్దకు బోయి యీ బాధ నావుచేసి, దీనిని రాబోయే 
10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడు” మనెను. దీక్షితు బాబా వద్దకు 
వెళ్ళి యా సంగతి చెప్పెను. బాబా మనస్సు కరగెను. బాబా దిక్షితు కిట్టనెను. 
“నిర్భయుడుగా నుండు మనుము. అతడేల పది జన్మల వరకు బాధ 
సడనలెను ? పది రోజులలో గతజన్మ సాసమును హరింపజేయగలను. 
నేనిక్కడుంది యివాసర్‌ సాఖ్యము లిచ్చుటకు సిద్దముగా నుండ అతడేల 
చావును కోరవలెను ? అతని నెనరి వీవు సయి నయిన తినీకొనిరండు. 
అతని బాధను శాత్తుతముగా నిర్మూలించెదను”* 


(2742 


[| ఆ స్థితిలో డాక్టరును దెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా యెప్పుడు 
కూర్చుండుచోట, కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి యిట్టనెను. 
“ఇబ్బ్రట నెమ్మదిగా నరుండ విశ్రాంతి తినికొమ్ము. అనలయిన 
నిరుగుడేనునగా గతజన్మ పాపము లనుభనించి, విమోచనము పొందనలెను. 
నున కష్ట సుఖములకు మన కర్మయే కారణము. వచ్చినదాని నోరు కొనుము. 
అల్లాయే ఆర్బి తీర్భువాడు. వాని నెల్లవ్దుడు ధ్వానించుము. అతడే నీ 
శ్లేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు 
సమస్తము అర్పింవుము. అనగా నర్వన్వ శరణాగతి వేడుము. అటుపై 
వారేమి చేసెదరో చూడుము” నానాసాహెబు కట్టుకట్టెననియు కాని, 
గుణమివ్వలేదనియు డాక్టరు పిళ్ళే చెప్పెను. బాబా యిట్లనెను. “నానా 
తెలిని తక్కునవాడు; కట్టు వివ్లుము లేనిబో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి 
నచ్చి పొడుచును. అప్పుడు నీ కురువు నయమగును” 

ఈ సంభాషణ జరుగుచుండగా అబ్బుల్‌ వచ్చి మసీదు శుభ్రము చేసి 
దీపములు బాగుచేయుచుండగా, అతని కాలు సరిగా పిళ్ళే కురుపు పద 
హఠాత్తుగా పడెను. కాలు వాచి యుండెను. దానిపయి అబ్బుల్‌ కాలు 
పడగనే యందులోనుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ 
భరింపరానిదిగా నుండెను. డాక్టరు పిళ్ళ బిగ్గరగా యేడ్వసాగెను. 
కొంతసేపటికి నెమ ్యదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత నింకొకటి 
వచ్చుచుండెను. బాబా యిట్లనెను. “చూదుడు మున అన జబ్బు కుదిరి 
నవ్వుచున్హాడు” పిళ్ళే “కాకి ఎప్పుడు వచ్చు"ననెను. బాబా యిట్లు జవాబు 
నిచ్చెను. “నివు కాకిని చూడలేదా ? అది తిరిగి రాదు. అబ్బులే యా కాకి. 
ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్తరలో బాగయ్యెదవు” 
ఊదీపూయుటవలన, దానిని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, 
జొషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన 
(ప్రకారముగా మానిపోయెను. 


& 


34వ అధ్యాయము 


శ్రీ సాయి సచ్చరిత్రము 
శ్యామా మరదలు : 


శ్యామా తమ్ముడు బాపూజీ సావూల్‌ విహిర్‌ దగ్గర నుండువాడు. 
ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. 
చంకలో రెండు బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామా వద్దకు పరుగెత్తి వచ్చి 
సహాయపడుమనెను. శ్యామా భయపడెను. కాని యథా(ప్రకారము బాబా 
వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. 
వ్యాధిని బాగుచేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోవుటకు 
అనుజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను. “ఈ రాతి సమయమందు నెళ్ళినద్దు. 
ఊది పంపుము. జ్ఞూరము గాని, బొబ్బలను గాని లక్ష్య పెట్ట నవసరము లేదు. 
నున తండ్రియును, యజనూనియు ఆ దైనమే. ఆమె వ్యాధి సులభముగా 
నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేసటి ఉదయము వెళ్ళుము. వెంటనే 
తరిగిరమ్ము” 


శ్యామాకు బాబా ఊదీయందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ 
ద్వారా దానిని బంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి 
త్రాగించిరి. దానిని తీసికొనిన వెంటనే, బాగా చెమట పట్టెను; జ్వరము 
తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి యుదయము తన భార్యకు 
నయమగుట జూచి బాపాజీ యాశ్ళర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు 
మానెను. మరుసటి ఉదయము శ్యామా బాబా యాజ్ఞ ప్రకారము వెళ్ళగా, 
నామె పొయ్యి దగ్గర తేనీరు తయారుచేయుచుండుట చూచి యాశ్ళర్యపడెను. 
తమ్ముని అడుగగా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనె యా బొబ్బలను బాగు 
నం; అప్పుడు “ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము” అను బాబా 
మాటల భావము శ్యామా తెలిసికొనగలిగెను. 

టీ తీసికొని శ్యామా తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి యిట్లనెను. 
“దేవా ! ఏమి నీ యాట ! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి 
కలుగ జేసెదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు”. 

(2/62 


ననన ప్ర అధ్యాయము 


బాబా యిట్లు జవాబిచ్చెను. “కర్మ యొక్క మూర్గము చిత్రమైనది. నేనేమి 
చేయకునను, నన్చే నర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది 
యద్దుష్టమును బట్టి వచ్చును. నేను సాక్టీభూతుడను మాత్రమే. చేయువాడు 
(పేరేసించునాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ధస్తాదయులు. నేను 
భగనంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. 
నారి నెల్హప్ప్రడు జ్ఞాసకము చేయుచుందును. ఎన్టైతే తను యహంకారమును 
ప్రక్కకు దోసి భగవంతునికి నమన్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా 
నమ్మెదరో, వారి బంధము లూడి మోక్షమును పొందెదరు”. 


ఇరానీ బాలిక ; 


ఇక ఇరానీ వాని యనుభవమును చదువుడు. అతని కుమార్తెకు 
ప్రతి గంటకు మూర్చ వచ్చుచుండెను. మూర్చ రాగానే యామె మాటలాడ 
లేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. 
ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీ 
నుపయోగించుమనెను. విలేపార్రేలోనున్న కాకాసాహెబు దీక్షిత్‌ వద్ద ఊదీ 
తీసికొని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి 
త్రాగించుచుండెను. మొదట ప్రతిగంటకు వచ్చు మూర్చ 7 గంటల కొకసారి 
రాసాగెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. 
హార్డా పెద్దమనిషి : 

హార్జాపుర (మధ్య పరగణాలు నివాసియుగు వృద్దుడొకరు 
మూ(త్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషను చేసి 
తీసెదరు. కనుక ఆపరేషను చేయించుకొమ్మని సలహా యిచ్చిరి. అతడు 
ముసలివాడు, మనో బలము లేనివాడు. ఆపరేషను కొప్పుకొనకుండెను. అతని 
బాధ యింకొక రీతిగా బాగు కావలసియుండెను. ఆ గ్రామపు ఇనాముదారు 
అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా 
ఊదీ యుండెను. స్నేహితులు కొందరు చెప్పగా, వృద్దుని కుమారుడు ఊదీ 
తీసికొని దానిని నీళ్ళలో కలిపి తం(డ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊదీ 
గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్దుడు 
శీఘ్రముగ బాగయ్యెను. 


2772 


శ్రీ సాయి సచ్చరిత్రము 
బొంబాయి మహిళ : 


కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్రీ యొకతె ప్రసవించు 
సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతియైన ప్రతిసారి 
మిగుల భయపడుచుండెను. ఆమె కేమియు తోచకుండెను. బాబా భక్తుడు 
కల్యాణ్‌వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించునాటికి షిరిడీకి తీసికొని 
పొమ్మని సలహా యిచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి 
వచ్చిరి. కొన్ని మాసములక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి 
సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్ళకు ప్రసవవేళ వచ్చెను. 
మామూలుగానే యోనిలో అడ్డు గనిపించెను. ఆమె మిగుల బాధపడెను. 
ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు 
వారు వచ్చి బాబా ఊదీని నీళ్ళలో కలిపి యిచ్చిరి. 5 నిమిషములలోనా స్ర్త్రీ 
సురక్షితముగా, ఎట్టి కష్టము లేక (ప్రసవించెను. దురదృష్టము కొలది 
చనిపోయిన బిడ్డ పుట్ట యుండెను. కాని తల్లి ఆందోళనము, బాధ తప్పెను. 
బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్రెయందుంచుకొనిరి. 


ీ ఉశఉశళ్తం 


ముప్పది నాలుగవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ముప్పదియిచవ అధ్యాయము 


ఊదీ మహిమ; కాకా మహాజని స్నేహితుడు; కాకా మహాజని-యజమాని; 
బాంద్రా అనిద్ర రోగ్‌: బాలాజీ పొటీలు నేవాన్మరు; 
శాయి బాము వలె కన్చించుట 


ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్షితము. ఇందులో 
బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట 
గూడ చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. 


ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు, శాఖలు మన యభివృద్దికి 
అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారము 
గలవాడని నమ్మువారిని ఖండించి యది వట్టి భ్రమ యనెదరు. యోగీశ్వరులు 
మామూలు మానవులు మా(త్రమే. కనుక వారికి నమస్కరింపనేల ? 
యందురు. ఇతర శాఖల వారు కూడ ఆక్షేపణ చేయుచు వారి సద్దురువు 
వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేల ? 
యందురు. సాయిబాబా గూర్చి కూడ నట్టి యాక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన 
కొందరిని బాబా దక్షిణ యడిగెను. యోగులు ఈ (ప్రకారముగా ధనము 
ప్రోగుచేయుట శ్రేయస్కరమా ? వారిట్టు ధనము జా(గ్రత్త చేసినచో వారి 


2/79 2 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


యోగి గుణము లెక్కడ ? అని విమర్శించిరి. అనేకమంది బాబాను 
వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచటనే 
నిలిచిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణలీ దిగువ నిచ్చుచున్నాము. 
కాకామహాజని స్నేహితుడు : 

కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు బోగవంతు 
నారాధించువాడు. వి[గ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే 
వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవ నంగీకరించెను. కాని, బాబాకు 
నమస్కరించననియు, వారికి దక్షిణ యివ్వననియు చెప్పెను. కాకా యీ 
షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారము నాడు రాత్రి బొంబాయి 
విడిచి యా మరుసటి దినము పిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే 
కొంచెము దూరమున నున్న బాబా, మహాజని స్నేహితుని మంచి మాటలతో 
నాహ్యానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము 
అతని తండ్రి కంఠమువలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని 
జ్ఞప్తికి దెచ్చెను. శరీరము సంతోషముతో నుష్పాంగెను. కంఠపు ఆకర్షణ శక్తి 
యేమని చెప్పుదును ? మిగుల నాళ్ళర్యపడి యా స్నేహితుడు “ఇది తప్టనిసరిగ 
మా తండ్రి కంఠమే” యనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనో 
నిశ్చయమును మరచినవాడై, బాబా పాదములకు నమస్కరించెను. 


ఉదయ మొకసారి మధ్యాహ్న మొకసారి బాబా దక్షిణ యడుగగా 
కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కాని 
యతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో “బాబా 
నిన్నే రెండుసారులు దక్షిణ యడినెను. నేను నీతో నున్మాను. నన్నెందుకు 
విడిచి పెట్టుచున్నారు ?” అనెను. “నీవే బాబాను అడుగుము” అని యతడు 
జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా 
కాకామహాజని నడుగగా, తన స్నేహితుడు తాను కూడ దక్షిణ యివ్వవచ్చునా 
యని అడుగుచున్నాడనెను. బాబా “నీ కిచ్చుటకు మనమున నిష్టము 
లేకుండును. కాన నిన్సుడుగ లేదు. కాని, యిప్పుడు నీ కిష్టమున్స యెడల 
ఇన్వునచ్భు” ననెను. కాకా యిచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను 


280౫ 


9 ఫిలి ఖాన (ప్త గ్ర గ్ర అధ్యాయము 


అతని స్నేహితుడు కూడ ఇచ్చెను. బాబా యప్పుడు కొన్ని మాటలు సలహా 
రూపముగా నిట్లు చెప్పెను. “నీవు దానిని తీసివేయుము; మనకు మధ్యనున్హు 
యడ్డును తీనినేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి 
చూచుకొనగలము, కలినికొనగలము !” పోవుటకు బాబా వారికి సెలవు 
నిచ్చెను. ఆకాశము మేఘములతో కమి శ్రయున్నప్పటికి వర్షము వచ్చునేమో 
యను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని 
బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు 
ఇంటికి పోయి తలుపు తీయుసరికి రెండు పిచ్చుకలు చచ్చి పడియుండెను. 
ఇంకొకటి కిటికీ ద్వారా యెగిరిపోయెను. తానే కిటికీలు తెరిచియుంచినచో 
పిచ్చుకలు రక్షింపబడియుండును. వాని యదృవష్టానుసారముగ నని చచ్చెను. 
మూడవదానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపె ననుకొనెను. 


కాకామహాజని - యజమాని ; 


ఠక్కర్‌ థరమె జెలాభాయి, హైకోర్టు ప్లీడరు నొక కంపెనీ గలదు. 
దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును 
అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేకసారులు పోవుట, కొన్ని 
దినము లచటనుండి, తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట, మొదలగునవి 
ఠక్కరుకు తెలియును. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో, 
ఠక్కర్‌ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా 
యెప్పుడు తిరిగివచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు కనుక 
ఠక్కరింకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. 
బాబా కిచ్చుటకై కాకా రెండు సేర్త యెండు ద్రాక్షపండ్లు (గింజలతో నున్నవి) 
దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి, బాబా దర్శనమునకయి 
మసీదుకు బోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబు తర్థడుండెను. ఠక్కర్‌ 
మీరెందుకు వచ్చితిరని తర్థడు నడిగెను. దర్శనము కొరకని తర్థడు 
జవాబిచ్చెను. మహిమలేమైన జరిగినవాయని ఠక్కర్‌ ప్రశ్నించెను. బాబా 
వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో 
కాంక్షించునది తప్పక జరుగుననియు తర్థడ్‌ చెప్పెను. 


£2812 


శ్రీ సాయి సచ్చరిత్రము ‘Ge 


కాకా బాబా పాదములకు నమస్కరించి యెండు ద్రాక్షపండ్లను 
అర్పించెను. బాబా వానిని పంచి పెట్టుమని యాజ్ఞాపంచెను. ఠక్కరుకు 
కొన్ని (ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుట కిష్టము లేదు. ఎందుచేత 
ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే (ద్రాక్షలు తినకూడదని సలహా 
యిచ్చియుండెను. ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని 
తినుట కిష్టము లేదు కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. 
పారవేసినట్టయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను. గింజలనేమి 
చేయవలయునో తోచకుండెను. మసీదులో గింజలుమ్మివేయుటకు 
జంకుచుండెను. తన యిష్టమునకు వ్యతిరేకముగ తుదకు గింజలు తన 
జేబులోనే వేసికొనెను. బాబా యోగి యయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టము 
లేదని తెలియదా ? బాబా వానినేల బలవంతముగా నిచ్చెను ? ఈ యాలోచన 
అతని మనస్సున తట్టగానే బాబా యింకను మరికొన్ని (ద్రాక్షపండ్లు ఇచ్చెను. 
అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. 
వారి యాజ్ఞానుసారము తినగా, వానిలో గింజలు లేకుండెను. అందుకతడు 
మిగుల నాశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. గాన నాతనిపై 
నీ యద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు 
గల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి యాశ్చర్యకరమైన 
శక్తి ! బాబాను పరీక్షించుటకు తర్థడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. 
గింజలతో నున్నవి దొరికెనని తర్థడ్‌ చెప్పెను. ఠక్కరు ఆశ్చర్యపడెను. 
తనయందుద్భవంచుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యదార్థముగా 
యోగి యైనచో ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకా కివ్వవలె ననుకొనెను. అతని 
మనస్సునందున్న యీ సంగతి కూడ (గ్రహించి, బాబా కాకా వద్ద నుంచి 
యెండు (ద్రాక్షల పంపిణి (ప్రారంభింపవలయునని యాజ్ఞాపించెను. ఈ 
నిదర్శనముతో ఠక్కరు సంతుష్టి చెందెను. 

శ్యామా ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. 
అందుకు బాబా యిట్లనెను. “అతడెట్టు నానికి యజమాని కాగలడు ? 
అతని యజమాని వేరొకరు గలరు” కాకా యీ జవాబుకు చాలా ప్రీతి 
చెందెను. తన మనోనిశ్చయము మరచి ఠక్కరు బాబాకు నమస్కరించి 


(282 


699 99-————————————— 5వ అధ్యాయము 


వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న హారతియెన పిమ్మట వారందరు బాబా 
వద్ద సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున 
మాట్టాడెను. బాబా యిట్లు చెప్పదొడంగెను. 


“ఒక చంచల మనన్ను) గల పెద్ద మనుష్యుడుండాను. అతనికి 
ఆరోగ్యము ఐళ్ళర్యము కూడ నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. 
అనవసరమైన యారాటము పైన వేసుకొని యక్కడక్కడ తిరుగుచు 
మనఃశ్చాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కవ్తుడు భారములన్చియు 
నదలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని 
మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్టీతి కనిపెట్టి కనికరించి నేకు 
కష్టము వచ్చినబోట ని నమ్మకము పాొదుకొల్పుము. ఎందుకిట్టు 
(భమించెదవు? ఒకే బోటు నాళయించుకొని నిలకడగా నుండు” మని 
చెప్పితిని. 

వెంటనే ఠక్కర్‌ యిదియంతయు తన గూర్చియే యని (గ్రహించెను. 
కాకా కూడ తన వెంట రావలె ననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా 
షిరిడీ విడుచుట కాజ్ఞ దొరుకునని యెవ్వరనుకొనలేదు. బాబా దీనిని కూడ 
కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞనిచ్చెను. ఈవిధముగా 
బాబా సర్వజ్ఞుడనుట ఠక్కరు కింకొక నిదర్శనము దొరికెను. 


బాబా కాకాను 15 రూపాయల దక్షిణ యడిగి పుచ్చుకొని అతనికిట్లని 
చెప్పెను. “నేను ఒక రూసాయి దక్షిణ యెవరి వద్ధ నుంచి గాని తీసికొనినబో 
దానికి సదిరెట్టు ఇవ్వవలెను. నేనూరక యేమి తీసికొనను. యుక్తాయ్యుక్తములు 
తెలియకుండ నేనెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను 
తీసీకొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీయున్హ బో, వాని వద్దనే 
ధనము వుబ్భుకొందును. దానము చేయువాడిబ్భునది ప్రన్తుతము 
విత్తనములు నాటుటనంటిది. అది మునుముందు గొన వంట 
అనుభనించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించనలెను. 
దానిని సాంతమునకు వాడుకొనిన నది వ్యార్థమయి పోవును. గతజన్మలో 
నీవిచ్చియుంటేనే గాని, నీవివ్లుడు అనుభనించలేవు. కనుక ధనమును 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


పొందవలెననినబో, దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటే సరియైన మార్గము. 
దక్షిణ యిచ్చు చున్చ బో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు 
కలుగును. ఒక రూనాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును.” 


ఈ మాటలు విని, ఠక్కరు తన నిశ్చయమును మరచి 15 
రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. 
ఏలన అతని సంశయములన్నియు తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. 


అటువంటి వారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి 
యమోఘమయినది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందభిమాన 
ముంచలేదు. ఎవరయినను నమస్కరించినను నమస్కరించకపోయినను, 
దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తన కందరు సమానమే. బాబా యెవరిని 
అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించెడివారు కాదు. 
తనను పూబించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్యాతీతులు. 


బాంద్రా అనిద్ర రోగి : 


బాంద్రా నివాసి, కాయస్థ(ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద 
మనుష్యుడు చాలా కాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై 
నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా 
తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రియందస్థిరునిగా 
చేయుచుండెను. (ప్రతిరోజిట్లు జరిగి యేమి చేయుటకు తోచకుండెను. 
ఒకనాడతడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను. బాబా ఊదియే 
దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి 
కొంత ఊదీ నిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి 
రాసుకొని మిగత పొట్టమును తలక్రింద దిండుకు దిగువ పెట్టుకొనుమనెను. 
ఇట్టు చేసిన పిమ్మట సంతోషము, ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచిని [ద్ర 
పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించు 
చుండెను. సాయిబాబా పటమును దెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని 
(ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల 

284 


9 ఫిలి ఖాన (ప్త గ్ర గ్ర అధ్యాయము 


వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట నతని వ్యాధి 
పూర్తిగా తగ్గిపోయెను. 
బాలాజీ పాటీలు నేవాస్కరు : 

ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండ చాల 
మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా యేయే మార్గముల ద్యారా 
వోవుచుండెనో వాని నన్నింటిని తుడిచి శుభ్రము చేయుచుండెను. ఆతని 
యనంతరము ఈపని రాధాక్రిషమూయి యతి శుభ్రముగా నెరవేర్చు 
చుండెను. ఆమె తరువాత అబ్బుల్లా చేయుచుండెను. బాలాజీ (ప్రతి 
సంవత్సరము పంట కోయగనే దానినంతయు దెచ్చి బాబా కర్పితము 
చేయుచుండెను. అతడు బాబా యిచ్చిన దానితో తన కుటుంబమును 
పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా నతడు చాల సంవత్సరములు చేసెను. 
అతని తరువాత అతని కుమారుడు దాని నవలంబించెను. 
ఊదీ ప్రభావము: 

ఒకనాడు బాలాజీ సంవత్సరీకమునాడు నేవాస్కరు కుటుంబము వారు 
కొంతమంది బంధువులను భోజనమునకు బిలచిరి. భోజన సమయానికి 
పిలచినవారికంటె మూడురెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కరు భార్యకు 
సంశయము: కలిగెను వండిన పదార్థములు వచ్చినవారికి చాలవనియు, 
కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె 
యత్తగారు ఓదార్చుచు, “భయపడకుము. ఇది మనది కాదు. ఇది సాయి 
యాహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పి వేయుము. వానిలో 
కొంచెము ఊటి వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండ వడ్డన చేయుము. 
సాయి మనలను కాపాడును” అనెను. ఆమె యా సలహా (ప్రకారమే చేసెను. 
వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే గాక ఇంకను చాలా 
మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును 
బొందవచ్చునని యీ సంఘటనము తెలుపుచున్నది. 


ఫదర5 


శ్రీ సాయి సచ్చరిత్రము 
సాయి పామువలె కన్పించుట ; 


ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటీలు నేవాసెలో నున్న బాలాజీ 
పాటీలింటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాల మొక పాము ఆవుల కొట్టము 
లోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్ని భయపడి కదలజొచ్చెను. 
ఇంటిలోని వారందరు భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున 
వచ్చెనని భావించెను. ఏమియు భయపడక గిన్నెతో పాటు దెచ్చి సర్పము 
ముందు బెట్టి యిట్లనెను. “బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు ? ఎందులకీ 
యలజడి ? మమ్ము భయపెట్ట దలచితివా ? ఈ గిన్నెడు పాలను దీసికొని 
నెమ్మదిగా త్రాగుము”. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా 
గూర్చుండెను. ఇంటిలోని తక్కినవారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు 
తోచకుండెను. కొద్దిసేపటిలో సర్వము తనంతట తానే మాయమైపోయెను. 
ఎంత వెదకినను కనిపించలేదు, 


బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా 


దర్శనమునకై వారప్పుడప్పుడు పరిడీకి పోవుచుండెడివారు. బాబా వారికొరకు 
చీరలు, బట్టలు కొని యాశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. 


sn 0 


ముప్పది ఐదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ముప్పదియారఠరవ అధ్యాయము 
ఇద్దరు గోవా పెద్ద మనుషులు; జొరంగాబాద్‌కర్‌ భార్య 


ఇద్దరు గోవా పెద్దమనుష్యులు : 

ఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనమునకై 
వచ్చి, బాబా పాదములకు సాపష్ట్రాంగముగా నమస్కరించిరి. ఇద్దరు కలిసి 
వచ్చినప్పటికి బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ యిమ్మనెను. 
ఇంకొకరు అడుగకుండగనే 35 రూపాయలివ్వగా నందరికి ఆశ్చర్యము 
కలుగునట్టు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామా బాబా నిట్లడిగెను. 
“ఇది యేమి ? ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ యామోదించితివి. 
రెండవ వానిది తిరస్కరించితివి. ఎందులకీ భేదభావము 7” బాబా యిట్లు 
జవాబిచ్చెను. “శ్యామా ! ఎందులకో నీకేమియును తెలియదు. నేనెనరినద్ధ 
ఏమియు తీసీకొనను. మనీదుమాయి బాకీని కోరును. బాకీయునవాడు 
చెల్లించి బుణవిమోచనము పొందును. నాకేల్టుగాని, ఆస్తిగాని, కుటుంబము 
గాని కలవా ? నాకేమీ యక్కరలేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. బుణము, 


స 28/7 2 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


శత్పత్తము, నాత్వ చేసిన దోషము బచెల్లించియే తీరనలెను. దానిని 
తస్పించుకొను నూర్గము లేదు” పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను. 
“ప్రప్రథముమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినబో మొదటినెల 
జీతము నిచ్చెదనని తన ఇష్టదైనమునకు (మొక్కుకొనెను. అతనికి నెలకు 
15 రూపాయల యుద్యోగము దొరికెను. (క్రమముగా జీతము పెరిగి 15 
రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు 
హెబ్బాను. అతడు ఐశ్వర్యము ననుభనించు కాలమందు తన (మొక్కును 
నురబెను. అతని కర్మఫలమే అతని నిటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ 
మొత్తమునే (15 రూపాయలు, నేను దక్షిణ రూపముగా నడిగితిని” 


ఇంకాక కథ: 


సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి, 
దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని 
భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి యక్కడ 
పరుండుమనెను. నేనక్కడ ని(ద్రపోయితిని. నేను గాఢని(ద్రలో నుండగా ఆ 
మనిషి యొక రాతిపలకను లాగి గోడకు కన్నము చేసి, లోపల (ప్రవేశించి నా 
జేబులో నున్న ద్రవమునంతయు దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 
30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచు 
కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే 
దానిని దొంగిలించెననుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యెను. వసారాపై 
ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. 
పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవుచు నే నేడ్చుచుండుట జూచి యెందుల 
కేడ్చుచుంటివని యడిగెను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి. 
“నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరకును. బక ఫకీరు 
వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నే నిచ్చెదను. వారి శరణు వేడుము. 
వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన 
యాహారమేదో దానిని నీ ద్రవ్యము దొరకునంతవరకు విసర్జింపుము”. 


9 ఫిలి ఖాన (ప్త గ్రరు అధ్యాయము 


నేను ఫకీరు చెప్పినట్టు నడచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను 
వాడాను విడిచి సము(ద్రపుటొడ్డునకు పోయితిని. అక్కడొక స్టీమరుండెను. 
దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల (ప్రవేశించలేక పోయితిని. 
ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు బోయితిని. అది యింకొక 
యొడ్డునకు దీసికొని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి యీ మసీదుకు 
వచ్చితిని. 


కథ పూర్తికాగానే బాబా ఆ యతిథులను భోజనము కొరకు తీసికొని 
పొమ్మనగా శ్యామా అట్లే చేసెను. శ్యామా వారి నింటికి దీసుకొని పోయి 
భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామా బాబా చెప్పిన కథ 
చిత్రముగా నున్నదనెను. బాబా వారెన్నడు సముద్రతీరమునకు పోయి 
యుండలేదు. వారివద్ద 30,000 రూపాయలెప్పుడు లేకుండెను. ఎన్నడు 
ప్రయాణము చేయలేదు. (ద్రవ్యమెప్పుడును పోవుట గాని వచ్చుటగాని 
జరుగలేదు. కాన దాని భావము తమకేదైన దెలిసినదా ? యని వారినడిగెను. 
అతిథుల మనస్సులు కరగెను. వారు కండ్ల తడిపెట్టుకొనిరి. ఏడ్చుచు 
“బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే” యని నుడివిరి. 
“బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. 
వారికి ఎట్టు తెలిసెనో యనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత 
పూర్తి వివరములను చెప్పెద”మనిరి. 


భోజనమయిన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి 
కథలను చెప్పదొడంగిరి. అందులో నొకరు యిట్లు చెప్పిరి. “లోయలోనున్న 
యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేనుద్బోగము సంపాదించి 
గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతము 
నిచ్చెదనని దత్తదేవునికి మైక్కుకొంటిని. వారి దయవల్ల నాకు 15 
రూపాయల యుద్యోగము దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా 
చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును 
నేను మరచితిని. దానిని బాబా యివ్విధముగా జ్ఞప్తికి దెచ్చి నావద్ద 15 
రూపాయలు తీసికొనిరి. అది దక్షిణ కాదు. అది పాత బాకీ; తీర్చుకొనక 
మరచిన మొక్కును చెల్లించుట”. 


ఫదరర 


ీ ఉశఉశళ్తం 


బాబా యెన్నడు డబ్బు భిక్షమెత్తలేదు, సరికదా తమ భక్తులు కూడ 
భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను, 
పరమును సాధించుట కడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతులలో 
బిక్కకుండ కావాడెడివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి యొక 
నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడ 
జరుగుబాటు లేకుండెను. అయినను అతడు [ద్రవ్యము సంపాదించుటకు 
బాబా యనుమతించలేదు; దక్షిణలోనుండి కూడ ఏమియు ఈయలేదు. 
ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాల 
(ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతి కిచ్చెను. కాని బాబా దానిని 
పుచ్చుకొనుట కనుమతించలేదు. 


పిమ్మట రెండవ యతిథి తన కథ నిట్టు ప్రారంభించెను. 
నా బ్రాహ్మణ వంటమనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి 
చేయుచుండినను, దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని 
మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి 
పలకను తొలగించి, ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా 
యాస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి 
పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్టు చెప్పగలిగెనో నాకు 
తెలియదు. రాత్రింబవళ్ళు ఎడ్సుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నియు 
విఫలమైనవి. ఒక పక్షము వరకు చాల యారాట పడితిని. విచారగస్తుడనై 
దుఃఖముతో అరగుపై కూర్చొనియుండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి 
కారణమును దెలిసికొనెను. నేను వివరములన్నియు దెలిపితిని. అతడు 
“షిరిడీసాయి యను జెలియా యున్నారు, వారికి మైక్కుము. నీకు 
ప్రియమైన యాహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము 
చేయువరకు నీకు ప్రియమైన యాహారమును తిననని మొక్కుకొనుము” 
అనెను. నేనట్టులే “బాబా ! నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము 
చేసిన పిమ్మట, నేనన్నము తినెదను” అని మొక్కుకొంటిని. 


(290౫ 


అ ఖిలా. 36వ అధ్యాయము 


దీని తరువాత 15 దినములు గడచెను. (బ్రాహ్మణుడు తనంతట 
తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియెను. “నేను 
పిచ్చియెత్తి యిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. 
దయచేసి క్షమించుము. ఈవిధముగా కథ శుభాంతమైనది. నాకు 
కనిపించి సహాయమొనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ 
సాయిబాబాను చూచుట కెంతో గాఢమైన కోరిక కలిగినది. మాయింటికంత 
దూరము వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే యని నా నమ్మకము. 
ఎవరయితే నాకు కనపడి నా (ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 
రూపాయల కొరకు పేరాస చూపెదరా ? దీనికి వ్యతిరేకముగా మా వద్ద 
నుంచి యేమియు ఆశించక, ఎల్లప్పుడు తమ చేతనయినంతవరకు బాబా 
మమ్ములను ఆధ్యాత్మికమార్గమున నడిపింతురు. 


దొంగిలించిన నా (ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి 
మైమరచి నా ఘొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో 
నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి 
యప్పుడు జ్ఞప్రికి వచ్చెను. నేను గోవా వెళ్ళితిని. అక్కడనుండి స్టీమర్‌ మీద 
బొంబాయి వెళ్ళి అటునుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్చరు 
వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు కాని, 
నాకు పరిచయము లేని నవుకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో 
బొంబాయికి తీసుకొని వచ్చెను. అక్కడనుండి యిక్కడకు రైలులో వచ్చితిని. 
కాజట బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ ? మా యిల్లెక్కడ ? 
మా యదృష్టమేమని చెప్పవలెను ? బాబా మా (ద్రవ్యమును తిరిగి రాబట్టెను. 
ఇక్కడకు లాగుకొనివచ్చెను. షిరిడీ జనులారా ! మీరు మా కంటె 
పుణ్యాత్ములు, మా కంటె యదృష్టవంతులు. ఏలన, బాబా మీతో ఆడి నవ్వి 
మాట్లాడి యెన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమనంతము. 
ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే 
(ఘొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా యిప్పించిరి. నన్ను 
ఇచ్చటకు దెచ్చిరి. ఇట్టు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును 
నిరూపించిరి. 


శ్రీ సాయి సచ్చరిత్రము. లలా 0 4 శ్ర 
బౌరంగాబాద్‌కర్‌ భార్య : 


షోలాపూరు నివాసియగు సఖారామ్‌ జొరంగాబాద్‌కర్‌ భార్యకు 27 
సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు 
మొక్కులు (ఘొక్కెను, కాని నిప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. 
ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి 
కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 
రెండు నెలలు గడపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే 
నిండియుండెడిది. బాబా చుట్టు భక్తమండలి మూగి యుండువారు. బాబా 
నొంటరిగా జూచి, వారి పాదములపై పడి మన మనస్సును విప్పి చెప్పి, తనకొక 
సంతానము కావలెనని కోరుకొనుటకై తగిన యవకాశమునకై ఆమె 
కనిపెట్టుకొని యుండెను. తుట్టతుదకు శ్యామాకీ సంగతి చెప్పి, బాబా 
యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగజేసికొనుమనెను. 
శ్యామా, బాబా దర్భారెల్లప్పుడు తెరచియుండుననియు, ఐనను ఆమె గూర్చి 
ప్రయత్నించెదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. 
బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరువత్తులతో 
సిద్దముగా నుండుమనియు తాను సైగ చేయగనే మసీదు పైకి రావలెననియు 
చెప్పెను. ఒకనాడు శ్యామా మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు 
తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను. శ్యామా కోపగించి 
“దేవా! నా బుగ్గను గిల్లుట నీకు తగునా ? మా బుగ్గలు గిల్లునట్టి పెంకి 
దేవుడు మాకక్కరలేదు. మేము నీపై నాధారపడియున్నామా ? ఇదియేనా 
మన సాన్నిహిత్య ఫలితము ?” అనెను. బాబా యిట్లనెను. “శ్యానూ ! 72 
జన్మల నుంచి నీవు నాతో నున్భప్పటికి నేను నిన్భు గిల్లలేదు. ఇన్గాళ్ళకు గిల్డగా 
నీకు కోపము వచ్చు చున్చది”. శ్యామా యిట్టనియెను. “ఎల్లప్పుడు ముద్దులు, 
మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవము 
గాని, స్వర్గము గాని, విమానము గాని యవనరము లేదు. మీ 
పాదములయందు నమ్మకము మాకప్పుడును నుండుగాకొ బాబా 


2922 


9 ఫిలి ఖాన ్రెప్ర అధ్యాయము 


యిట్లనెను. “అవును, నేను నచ్చినది యందుకే. ఇన్ఫాళ్ళనుంచి మీకు 
భోజనము పెట్టి పోషించుచుంటిని. నీయందు నాకు (పేమూనురాగములున్లుని" 


అట్టనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపయి కూర్చొనెను. శ్యామా 
యామెను సైగచేసి రమ్మనెను. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి, 
కొబ్బరికాయ, అగరువత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది 
యెండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. 


బాబా : శ్యామా / యిది గుండ్రముగా లోపల తిరుగుచున్సది. అది 
యేమనుచున్సుదో విను / 


శ్యామా : ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని 
వేడుచున్నది కాన, టెంకాయను నీ యాశీర్యాదముతో నిమ్ము! 


బాబా : టెంకాయ బిడ్డను (ప్రసాదించునా ? అట్టనుకొనుటఓకు ప్రజలెంత 
అమాయకులు ? 


శ్యామా : నీ మాటల మహిమయు, ఆశీర్యాద ప్రభావమును నాకు 
తెలియును. నీ యాశీర్యాదమే ఆమెకు బిడ్డల పరంపరను (ప్రసాదించును. 
నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్యాదమును ఇవ్వకున్నావు. 


ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను 
కొట్టుమనుచుండెను. శ్యామా టెంకాయను కొట్టకుండ నా స్త్రీకే ఇవ్వుమని 
వేడుచుండెను. తుదకు బాబా లొంగి “ఆమెకు సంతానము కలుగు”ననెను. 
ఎప్పుడని శ్యామా యడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. 
టెంకాయను పగులగొట్టరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్ప 
నాము కిచ్చిరి. 

అప్పుడు శ్యామా యా స్తీ వైపు తిరిగి “అమ్మా ! నీవు నా మాటలకు 
సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో, ఈ దేవుని 
తలపై నొక టెంకాయను గొట్టి ఈ మసీదునుంచి తరమివేసెదను. ఇందుకు 
తప్పినచో నేను మాధవుడగాను, మీరు దీనిని జూచెదరు గాక !” యనెను. 


£293 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
ఆమె ఒక సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో 

కొడుకును మసీదుకు తీసికొనివచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. 

కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుజ్జము 'శ్యామకర్ల'కు 


ఈ ధనముతో శాల కట్టించెను. 


ముప్పది ఆరవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


ముప్పదియేడవ అధ్యాయము 


ప్రస్తావన; చావడి ఉత్సవము 


'హేమాడ్‌పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు 
ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవమును గూర్చి వర్షించుచున్నాడు. 
ప్రస్తావన: 

శ్రీసాయి జీవితము మిగుల పావనమయినది. వారి నిత్య కృత్యములు 
ధన్యములు. వారి పద్దతులు, చర్యలు వర్షింప నలవికానివి. కొన్ని సమయము 
లందు వారు (బ్రహ్మానందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములం 
దాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచు 
ఎట్టి సంబంధము లేనట్టుండెడివారు. ఒక్కొక్కప్పుడేమియు చేయనట్లు 
గన్నించినప్పటికిని వారు సోమరిగా గాని, ని[ద్రితులుగా గాని 
కనిపించెడువారు కారు. వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము ను లం. 
వారు సము[ద్రమువలె శాంతముగా తొణకక యుండినట్లు గనిపించినను 
వారి గాంభీర్యము, లోతు కనుగొనరానివి. వర్షనాతీతమయిన వారి నైజము 
వర్షింపగలవారెవ్వరు ? పురుషులను అన్నదము శ్రఅవలె, స్త్రీల నక్కచెల్లెం(డ్రవలె 
చూచుకొనెడివారు. వారి శాశ్యతాస్థలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే. వారి 


ఇ 205 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు 
నిలుచుగాక ! ఎల్లప్పుడు హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు 
సేవ చేసెదముగాక ! వారిని సకల జీవకోటియందు జూచెదము గాక ! వారి 
నామము నెల్లప్పుడు (గైమించెదముగాక ! 

వేదాంత సంబంధమైన దీర్హోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్‌పంతు 
చావడి యుత్సవమును వర్షించుటకు మొదలిడెను. 
చావడి ఉత్సవము : 


బాబా శయనశాలను ఇదివరకే వర్షించితిని. వారు ఒకనాడు 
మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు 
దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి 
చెందువరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో ని(ద్రించుచుండిరి. 
1910 డిసెంబరు 10వ తేదీనుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుప 
మొదలిడిరి. బాబా కటాక్షముచే దీనినే యిప్పుడు వర్లింతుము. చావడిలో 
నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు 
మండపములో భజన చేసెడివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు 
తులసీ బృందావనము, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. 
భజనయందు ప్రీతి గల (స్తీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. 
కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంబిరా, మద్దెలలు పట్టుకొని 
భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరిని 
తమ వద్దకు ఈడ్సుకొనెడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు 
దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి నలంకరించుచుండిరి. కొందరు 
బెత్తములను చేత ధరించి “శ్రీ సాయినాథ మవోరాజ్‌కే జై' / యని కేకలు 
వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. 
మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా 
గుజ్జము శ్యామకర్ల సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యాపాటీలు 
కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్దముగా నురడుడని 


2962 


9 ఫిలి విన స్తు గ్ర అధ్యాయము 


చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చొనెడివారు. తాత్యాపాటీలు వచ్చి 
బాబా చంకలో చేయివేసి లేవనెత్తు చుండెను. తాత్యా బాబాను 'మామా' 
యని పిలచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహిత 
మయినది. బాబా శరీరముపై మామూలు కఫనీ వేసికొని చంకలో సటకా 
పెట్టుకొని, చిలుమును పొగాకును తీసికొని పైన ఉత్తరీయము వేసుకొని, 
బయలుదేరుటకు సిద్దపడుచుండిరి. పిమ్మట తాత్యా జలతారు శెల్లాను 
బాబా ఒడలిపై వేసెడివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన 
వ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు (త్రోసి, కుడిచేతితో మండుచున్న 
దీపము నార్చి, చావడికి బయలుదేరెడివారు. అన్ని వాయిద్యములు (మోగెడివి; 
మతాబా మందు సామాను లనేక రంగులు (ప్రదర్శించుచు కాలెడివి. 
పురుషులు, స్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల 
సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడచుచుండిరి. కొందరు 
సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత బట్టుకొను 
చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు ‘క్రీ సాయినాథ్‌ 
నుహరాజ్‌కే జై'/ అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు 
మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు 
మడుగులు పరచెడువారు. వానిపై బాబా భక్తుల కేలూతతో నడచెడువారు. 
తాత్యా యెడమచేతిని, మహల్సాపతి కుడిచేతిని, బాపు సాహెబుజోగ్‌ శిరస్సుపై 
ఛ(త్రమును పట్టుకొనెడివారు. ఈ (ప్రకారముగా బాబా చావడికి 
పయనమగుచుండెను. బాగుగాను, పూర్తిగాను నలంకరించిన యెజ్జ గుజ్జము 
శ్యామకర్ల దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, 
వాయిద్యములు (మోగించువారు, భక్తుల సమూహముండెడిది. హరినామ 
స్మరణతోను, బాబా నామ స్మరణతోను ఆకాశము (బ్రద్దలగునటుల మారు 
('మైగుచుండెను. ఈ మాదిరిగ శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి 
ఉత్సవములో పాల్గొనువారందరు ఆనందించుచుండిరి. 


£2972 


శ్రీ సాయి సచ్చరిత్రము 'శఉ+4శ్వు 

ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖముపెట్టి నిలిచి 
యొక విచిత్రమైన (ప్రకాశముతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయ 
సంధ్యవలె లేదా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము 
వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో 
పిలుచునటుల గనిపించెడిది. సమస్త వాయిద్యములు మోగుచున్నప్పుడు 
బాబా తన కుడిచేతిని (క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున 
కాకాసాహెబు దీక్షిత్‌ ముందుకు వచ్చి యొక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్‌ 
పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు 
సంగీత వాయిద్యములు వాని శక్తికొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము 
స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను, సౌందర్యముతోడను వెలుగుచుండెను. 
అందరు ఈ (ప్రకాశమును మనసారా (గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ 
శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడానందమును భరించలేక 
మహల్సాపతి దేవత యావేశించినవానివలె నృత్యము చేయువాడు. కాని 
బాబా యొక్క ధ్యానమేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు 
పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమ॥ప్రక్క నడచుచుండెను. భక్త 
మహల్సాపతి కుడివయిపు నడచుచు బాబా సెల్లాయంచును పట్టుకొనెడివారు. 
ఈ యుత్సవమెంతో రమణీయముగ నుండెడిది. వారి భక్తి చెప్పనలవికానిది. 
ఈ పల్లకి యుత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు 
గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెను. భక్తిపేమలతో 
భక్తమండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండెడివారు. వాతావరణమంతయు 
ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, 
ఆ కాలము గడచిపోయినవి. (ప్రస్తుతముగాని, యికముందుగాని యీ 
దృశ్యమును గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని భావన చేసినచో 
మనస్సుకు శాంతి తృప్తి కలుగును. 


చావడిని బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పై కప్పుతోను, 
నిలువుటద్దములతోను, అనేక రంగుల దీపములతోను, వ్రేలాడగట్టిన గాజు 


298 


అ ఖిలా... 7వ అధ్యాయము 


బుడ్డీలతోను అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి 
యొక యాసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి 
యంగరఖా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించు 
చుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి, పువ్వుల మాలలు చస 
మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను 
బొట్టును పెట్టి మనఃస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు. 
తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని 
విసరివైచునని వారి భయము. బాబా భక్తుల యంతరంగమును [గ్రహించి 
వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర 
పెట్టువారు కారు. ఈ యలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా 
గనుపించుచుండిరి. 

నానాసాహెబు నిమోన్‌కర్‌ గిజ్టున తిరుగు కుచ్చుల ఛత్రమును 
పట్టుకొను చుండెను. బాపూసాహెబు జోగ్‌ యొక వెండి పళ్ళెములో బాబా 
పాదములు కడిగి, యర్హ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, 
తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొునియుండగా తాత్యా 
మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై 
ఆనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరలతోను, 
విసనకజ్జలతోను విసరుచుండిరి. అప్పుడు శ్యామా చిలుమును తయారుచేసి, 
తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పుపీల్ళి బాబా కిచ్చుచుండెను. బాబా పీల్చిన 
పిమ్మట భక్త మహల్ఫాకు ఇచ్చెడివారు. తదుపరి యితరులకు 
లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది 
యనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, 
ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా 
ముద్దుకు హస్తస్సర్శకు నోచుకొన్నది. ఆ యుత్సవము పూర్తి యయిన పిమ్మట 
భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల 
గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్యామోహము అభిమాన రాహిత్యముల 


శ్రీ సాయి సచ్చరిత్రము లల. Gf 


కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని 
లెక్క పెట్టువారు కారు. భక్తులందుగల యనురాగముచే, వారి సంతుష్టి కొరకు 
వారి యిష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు 
బాపూసాహెబ్‌ జోగ్‌ సర్వలాంఛనములతో హారతి నిచ్చువాడు. హారతి 
సమయమున బాజాభజంత్రీ మేళతాళములు స్వేచ్చగా వాయించువారు. 
హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు 
నమస్కరించి యొకరి తరువాత నొకరు తమ తమ యిండ్లకు బోవుచుండిరి. 
చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా యింటికి పోవుటకు 
లేవగా, బాబా (ప్రేమతో నాతనితో నిట్టనును. “నన్ను కాపాడుము. 
నీకిష్ట్రమున్దబో వెళ్ళుము గాని రాత్రి యొకసారి నచ్చి నా గూర్చి కనుగొను 
యుండుము” అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు 
పోవుచుండెను. బాబా తన పరుపును తానే యమర్చుకొనువారు. 50, 60 
దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు. 

మనము కూడ ఇప్పుడు విశ్రమంచెదము. ఈ యధ్యాయమును 
ముగించకముందు భక్తుల కొక మనవి. (ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు 
ముందు సాయిబాబాను, వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను. 


ముప్పది యేడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ఖదవరకజు ఎంరాయణము సమాప్తము 


30౮౫ 


శ్రీ సాయినాధాయ నమః 


శ్రీసాయిసచ్చరిత్రము 


మంగళవారము 


ముప్పది యినిమిచవ అధ్యాయము 


ప్రనావన; బాబా వంటి పౌత్ర; నానానెంహెబు దేవాలయమును 
ఆగౌరవించుల కాలా (మిశ్రమము); ఒక గెన్నెడు మజ్జిగ 


గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్లించితిమి. 
ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువానిని గూర్చి 
చదవరు; 
ప్రస్తావన : 

ఓ సద్గురుసాయి ! నీవు పావనమూర్తివి ! ప్రపంచమంతటికి 
సంతోషమును (ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల 
నా(శ్రయించినవారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు జొచ్చినవారిని 
ఉదార స్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు 
నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకొరకు నీవవతరించెదవు: 
పవిత్రాత్మయను [ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి 
యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి యాత్మారాముడే. 
స్వచ్చమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్చలన్నియు 
పొందినవారై, వారు భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి. 

(3012 


శ్రీ సాయి సచ్చరిత్రము 
బాబా వంటపాత్ర : 


యుగయుగములకు శా(స్తములు వేర్వేరు సాధనములను ఏర్పాటు 
చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్యాపర 
యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు 
ఫోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే (శ్రేష్టమయినది. 
మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాల 
బాధపడెదము. అట్టి పరిస్థితులలో నితర జీవులు కూడ నట్టే బాధపడును. 
ఈ విషయము తెలిసి యెవరయితే బీదలకు, ఆకలితో నున్నవారికి భోజనము 
పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్టు చెప్పుచున్నది. 
“ఆహారమే పరబన్మా న్వరూసము, ఆహారమునుండియే సమస్త జీవులు 
ఉద్భవించినని. చచ్చిన పీమ్మట నవి తిరిగి ఆహారములో ప్రవేశించును” 
మిట్టమధ్యాహ్నము మన యింటికెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్యానించి 
భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు 
మొదలగునవి యిచ్చునప్పుడు కొంత విచక్షణ కావలెను. కాని యాహార 
విషయములో నట్టి యాలోచన యనవసరము. మన యింటికి మిట్ట మధ్యాహ్న 
మెవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, (గ్రుడ్డి, 
రోగిష్టులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట 
ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన 
బంధువులు మొ.గు వారికి పెట్టుట కంటె, నిస్సహాయులైన అంగవికలురు 
తదితరులకు పెట్టుట యెంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో 
నితర దానములు ్రకాశించవు. ఎట్టన చంద్రుడు లేని నక్షత్రములవలె, 
పతకము లేని కంఠహారమువలె, పింఛము లేని కిరీటము వలె, కమలము 
లేని చెజువువలె, భక్తిలేని భజనవలె, కుంకుమబొట్టులేని పుణ్యస్రీ వలె, 
బొంగురు కంఠము గలవాని పాటవలె, ఉప్పులేని మజ్జిగ వలె రుచింపవు. 
అన్ని వ్యంజనముల కంటె పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్టే అన్ని పుణ్యములలో 
అన్నదాన మెక్కువ. బాబా ఆహారము నెట్టు తయారుచేసి పంచి పెట్టుచుండెనో 
చూచెదము. 


CCG 


(302౫ 


అ ఫి యయ... ఏరిన అధ్యాయము 


బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసియుండెను. అదియు 
కొన్ని యిండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనెడివారని యిదివరకే 
తెలిసికొంటిమి. ఏనాడైనా అందరికి భోజనము పెట్టవలెనని బాబా 
నిశ్చయించుకొన్నచో మొదటినుండి చివరివరకు కావలసిన ఏర్పాటు లన్నియు 
వారే స్వయముగా చేసికొనెడివారు. ఈ విషయమై వారు ఇతరులపై 
ఆధారపడలేదు; ఎవరికిని బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు 
వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి యన్నియు 
నగదునిచ్చి కొనెడివారు. వారే విసరుచుండెడివారు. మసీదు ముందున్న 
ఖాళీస్టలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత 
ప్రకారము నీళ్ళు పోసి పెట్టెడివారు. వారి వద్ద వంటపాత్రలు రెండు గలవు. 
ఒకటి పెద్దది వందమందికి సరిబోనునది రరీడవది చిన్నది 50 మందికి 
మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. 
మరొకప్పుడు మాంసపు పలావు వరిడెడవారుః ఒక్కొక్కప్పుడు 
పప్పుచారుడుకునప్పుడు గోధుమపిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. 
మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపా(త్రలో వేసేవారు. 
పదార్థములు చాల రుచిగా నుండుట కెంత (శ్రమ తీసికొనవలెనో అంత 
(శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెఉవారుు అనగా 
జొన్నపిండిని నీళ్ళలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన 
పదార్థములతో ఈ అంబలిని కూడ అందరికి కొంచెము కొంచెముగా 
పెట్టెడివారు. అన్నము సరిగా నుడికినదో లేదో యని పరీక్షించుటకు బాబా 
తన కఫనీపై కెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో బెట్టి కలుపు 
చుండెడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్టు 
గాని కనిపించెడిది కాదు. వంట పూర్తికాగానే, బాబా ఆ పాత్రలను 
మసీదులోనికి దెచ్చి, మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత 
మహల్వాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతాదానిని 
బీదవాం[డ్రకు దిక్కులేనివారికి సంతృప్తిగా బెట్టుచుండిరి. బాబా స్వయముగా 
తన చేతులతో తయారుచేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసినవారు 
నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులయి యుండవలెను. 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


బాబా తన భక్తులందరికి శాకాహారము మాంసాహార మొకేరీతిగా 
బెట్టుచుండెనా యని ఎవరికైన సందేహము కలుగవచ్చును. దీని జవాబు 
సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట 
పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కాని వారి నా పాత్రను గూడ 
ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడ కలుగ 
నిచ్చెడివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా 
యని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దినినీ 
శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా 
యొక్కొక్కప్పుడు పరీక్షించు చుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక 
ఏకాదశినాడు దాదాకేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్పాకు పోయి 
మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు 
(బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్లురువుకు ధనము, ధాన్యము, 
వ(స్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాలా 
గురువు ఆజ్ఞ పాటించుటే యనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే 
యనియు, ఇదియే నిజమైన దక్షిణ యనియు, దీనివల్లనే గురువు సంతుష్టి 
చెందెదరనియు అతనికి తెలియును. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి 
బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే 
స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను. అతడు పాండువను 
నౌకరును బంపెను. వాడు బయలుదేరుట జూచి బాబా వానిని కూడ వెనుకకు 
బిలిపించి యానాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా 
దాదాకేల్కరును బిలిచి పొయ్యిమీద నున్న పులావు ఉఆడికినరో "లెదో 
చూడుమనెను. కేల్కర్‌ దానిని పరీక్షించకయే సరిగా నున్నదని జవాబిచ్చెను. 
అప్పుడు బాబా “నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, 
రుచిగా నున్ఫుదని యెట్టు చెప్పి తిని. మూతలతీసి చూడుము” అనుచు బాబా 
యతని చేతిని బట్టుకొని మరుగుచున్న డేకిసాలో బెట్టెను. ఇంకను నిట్లనెను. 
“నీ చేయిని తీయుము. నీ ఆచారము నొక ప్రక్కకు బెట్టి తెడ్డుతో దీని, 
కొంచెము స్లేటులో వేసి సరిగా ఉదికినది లేనిది తెలిసికొనుము” తల్లి 


ఫ304 


9 ఫిలి ఖాన ర్రిప్ర అధ్యాయము 


మనస్సున నిజమైన (ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ 
యేడ్చునప్పుడు దానిని కౌగలించి ముద్దుబెట్టుకొనును. అట్లనే బాబా కూడ 
కన్నతల్లవలె దాదాకేల్కరును -ఈ విధముగా గిల్లైను. నిజముగా ఏ యోగిగాని, 
గురువుగాని తన శిష్యునకు నిషెద్దాహారము తిని చెడిపామ్మని చెప్పుడు. 


ఈవిధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరము వరకు 
జరుగుతుండెడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగణు బాబా కీర్తిని తన 
హరికథల ద్యారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము 
నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది 
దినములలో షిరిడీ యొక పుణ్యక్షేత్రమాయెను. భక్తులనేక రకముల 
యాహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన 
పదార్థములు ఫకీరులు, బీదలు తినగా నింకను మిగులుచుండెను. నైవేద్యము 
నెట్టు పంచి పెట్టెడివారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయము 
లందును, నందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడు 
నానాసాహెబు చాందోర్కరు కథ తెలిసికొందము. 


నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట : 


ఎవరికి తోచినట్టు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని 
కొందరు. మహమ శ్రదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా 
యేజాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతియందు పుట్టిరో, 
వారి తల్లిదండ్రులెవరో యెవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడుగాని, 
నుహము శ్రదీయుడుగాని యెట్లు కాగలరు ? వారు మహమ ్యదీయులయినచో 
మసీదులో నెప్పుడు ధుని నెట్టు మండనిత్తురు ? అచ్చోట తులసీ బృందావన 
మెట్టుండును ? శంఖము లూదుట కెట్టు ఒప్పుకొందురు ? గంటలను 
మోయించుట కెట్టు సమ్మతింతురు ? సంగీత వాద్యముల నెటుల వాయించ 
నిత్తురు ? హిందువుల మత(ప్రకారము షోడశోపచార పూజలెటుల 
జరుగనీత్తురు: ? వారు మహమ ్యదీయులయినచో వారి చెవులకు కుట్లు 
(రంధ్రములు) ఎటులుండును ? గ్రామములోని హిందూ దేవాలయము 


తూ 


శ్రీ సాయి సచ్చరిత్రము nD 
లన్నిటిని ఏల మరమ్మతు చేయించిరి ? బాబా హిందూ దేవాలయములను 


దేవతలను ఏ మాత్రము అగౌరవించినను ఊరకొనెడివారు కారు. 


ఒకనాడు నానాసాహెబు చాందోర్కరు తన షడ్డకుడగు బినీవాల్యతో 
షరిడ్‌కే వచ్చెను. బాబావద్ద కూర్చొని మాట్టాడుచుండగా నానామీద బాబా 
హఠాత్తుగా కోపగించి, “నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిభ్లేల చేసితిని?” 
అనెను. నానాసాహెబు మొదట దీనిని (గహించలేకపోయెను. కనుక అదేమిటో 
వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్‌గాం నుండి షిరిడీకి ఎట్టు వచ్చితివని 
బాబా యతని నడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పు (గ్రహించెను. 
సాధారణముగా షిరిడీకి పోవునపుడెల్ల నానాసాహెబ్‌ కోపర్‌గాంలో దిగి 
దత్తదర్శనము చేసికొనెడివాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడయి 
నప్పటికి అతనిని గూడ వెళ్ళనీయక, యాలస్యమయిపోవునని చెప్పుచు తిన్నగా 
షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు, తాను గోదావరిలో 
స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములో (గుచ్చుకొని తనను చాల బాధ 
పెట్టెనని చెప్పెను. బాబా యది కొంతవరకు ప్రాయళ్ళిత్తమే యనుచు నిక 
మీదట జా(గ్రత్తయని హెచ్చరించెను. 
కాలా (మిశ్రమము) : 

ఇక నైవేద్యమెటుల పంచి పెట్టెడివారో చూచెదము. హారతి పిమ్మట, 
భక్తులందరికి ఊదితో తమ ఆశీర్యాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా 
మసీదులోనికి బోయి నింబారువైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు 
ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు 
పళ్ళెములను మసీదులో బెట్టి బాబా యాశీర్యాదములకై ఊదీకై కనిపెట్టుకొని 
బయట నిలుచుచుండిరి. అన్ని రకముల పనాదములు: బాబాకు 
వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, 
పరమాన్నము మొదలగునవన్నియు ఒకే పాత్రలో వేని బాబా 
ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి, పావన మొనర్చు 
చుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకొని యున్నవారికి 


ఫ306 2 


అ ఫి ణయ... ఏరిన అధ్యాయము 


పంచి తక్కినది బాబాకు అటు నిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు 
సంతృప్తిగా తినుచుండిరి. శ్యామా, నానాసాహెబు నిమోన్‌కర్‌ వడ్డించువారు. 
వచ్చినవారి సౌకర్యములను ఏరు చూచువారు. వారాపని అతి జా(గ్రత్తగాను, 
ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడ తృప్తియు, 
సత్తువయు కలుగజేయుచుండెను. అది యట్టి రుచి, (పేమ, శక్తి గలిగిన 
యాహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. 

ఒక గిన్నెడు మజ్జిగ : 


ఒకనాడు హేమాడ్‌పంతు మసీదులో నందరితో కడుపునిండ తినెను. 
అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని యిచ్చెను. 
అది తెల్లగా చూచుట కింపుగా నుండెను. కాని యతని కడుపులో ఖాళీ 
లేనట్టుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని 
గుంజాటనము గనిపెట్టి బాబా యతనితో నిట్లనెను. “దానినంతయు 
(తాగుము. నీకిక మీదట ఇట్టి యవకాశము దొరకదు” అతడు వెంటనే 
దానినంతయు (త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో 
బాబా సమాధి చెందిరి. 

పాఠకులారా ! హేమాడ్‌పంతుకు మనము నిజముగా నమస్కరించ 
వలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు 
కావలసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము 
ఈ యమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది యానందించెదముగాక! 


ముప్పది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


aA 
శ్రీసాయిసచ్చరిత్రము 
ముప్పది తామ్మాదవ అధ్యాయము 


ప్రణావన; భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్ధము; 
గుమూధి మందిర నిర్మాణము 


ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక క్లోకమునకు బాబా 
చెప్పిన యర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు, 
అది నానాసాహెబు చాందోర్కర్‌ చెప్పినదనియు ననుటచే, హేమాడ్‌పంతు 
50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలోను 
నొకే విషయముండుటచే రెండును నిందులో పొందుపరచడమైనది. 
ప్రస్తావన : 

షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీసాయి 
యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు, తుదకు అక్కడనే 
మహాసమాధి పొందిరి. షిరిడీ (గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను 
బాబా నెరవెర్చుచుండెను. బాబా వారికొరకే చాల దూరము నుండి యచటకు 
వచ్చెను. మొదట పిరిడీ చాలా చిన్న (గ్రామము. సాయిబాబా యచట 
నివసించుటచె దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన 
యాత్రాస్టల మాయెను. అచటనుండు స్రీలు కూడ ధన్యులు. బాబాయందు 


9 ఫిలి విన ప్ర అధ్యాయము 


వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము 
చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, 
తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి 
(శ్రమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి 
పాడిన వారికి, విన్నవారికి మనఃశ్చాంతి కలుగజేయుచుండెను. 
భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్ధము : 

బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు 
భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని యర్థమును నానాసాహెబు 
చాందోర్కరుకు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి 
బి.వి. దేవుగారు (శ్రీ సాయిలీల, సంపుటి - 1V, పుట - 563, 'స్పుటవిషయ” 
నందు) వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్‌ వద్ద 
నుంచి కొన్ని సంగతులు తెలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ 
నివ్వబడెను. 


నానాసాహెబు చాందోర్కర్‌ వేదాంతమును బాగా చదివినివారు. 
ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి యున్నందున తన 
పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకీ విషయము గాని, సంస్కృతము 
గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని 
గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు 
బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో 
మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో 
ఏదో గొణుగుకొనుచుండెను. 


బాబా : నానా! యేమి గొణుగుచున్నావు ? 
నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. 
బాబా : ఏ శోకము ? 

నానా * భగవద్గీతలోనిది 


309 


శ్రీ సాయి సచ్లరిత్రము న గ 
బాబా 3 గట్టగా చదువుము 
నానా : (భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము ఈ 
(క్రింది విధముగా చదివెను) 
“తద్విద్ది ప్రణిసాతేన పరిప్రశ్ళేన సేనయా 

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్తృదర్భినః” 
బాబా : నానా! అది నీకు బోధపడినదా ? 
నానా న అవును. 
బాబా : నికు తెలిసినచో నాకు చెప్పుము. 
నానా : దాని తాత్సర్యమిది. సాష్టాంగ నమస్కారము 


చేయుట అనగా పాదములపై బడుట, గురుని 
ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ 
జ్ఞానమును తెలిసికొనుము. అప్పుడు మోక్షమును 
పొందు జ్ఞానము గలవారు అనగా, 
పరబ్రహ్మమును దెలిసినవారు ఆ జ్ఞానము 
నుపదేశించెదరు. 
బాబా : నానా! శ్లోకము యొక్క తాత్సర్యమక్కరలేదు. 

(ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని 
యర్థము చెప్పుము. 
అప్పుడు నానా (ప్రతి పదమున కర్ణము చెప్పెను. 

బాబా : నానా! ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో 
చాలునో? 

నానా : (ప్రణిపాతయను పదమున కింకొక యర్హము 
నాకు తెలియదు. 


(ప్రణిపాత యనగా సాష్టాంగ నమస్కారమని 
నాకు తెలియును. 


(3102 


తానా 


39వ అధ్యాయము 
పరిప్రశ్న యనగా నేమి ? 
'ప్రశ్చలడుగుట 
ప్రశ్న యనగా నేమి ? 
అదే, అనగా ప్రశ్నించుట. 
పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను ఒక్కటే 
యయినచో, వ్యాసుడు పరి" యను 
ప్రత్యయమును ప్రశ్నకు ముందేల 
యుపయోగించెను ? వ్యాసుడు తెలివి 
తక్కువవాడా ? 
పరిప్రశ్న యను మాటకు నాకితర యర్ధమెమియు 
తెలియదు. 
సేవ యనగా నెట్టిది ? 
ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. 
అట్టిసేవ చేసిన చాలునా ? 


సేవయను పదమున కింకను వేరే యర్హమేమి 
గలదో నాకు తోచుట లేదు. 


రెండవ పంక్తిలోని “ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” 
అనుదానిలో బ్ఞానమను పదముపయోగించకుండ 
యింకొక పదము ఉపయోగించగలవా ? 


అవును 

ఏస్‌ వమ 

అజానము 
ల 


జ్ఞానమునకు బదులు అజ్ఞానము 
ఉపయోగించినచో, ఈ శ్లోకములో నేమైన 
అర్ధము గలదా ? 


శ్రీ సాయి సచ్చరిత్రము లాలా, య ్రి శ్రీం 

నానా లేదు; శంకర భాష్య మావిధముగా చెప్పుటలేదు. 

బాబా వారు చెప్పనిచో పోనిము శ్ర అజ్ఞానము అను 
పదము నుపయోగించిన యెడల తగిన యర్థము 
వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైన 


ఆక్షేపణ కలదా ? 


నానా 3 అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్హమును 
విశదపరచుట నాకు తెలియదు. 
బాబా | కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్త్యదర్భులకు 


నమస్కారము, ప్రశ్నించుట, సేవ-చేయుమని 
చెప్పనేల ? స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శి 
కాడా ? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా! 


నానా ] అవును, అతడు తత్త్వదర్శియే, కాని అర్జును 
నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు 
తోచుట లేదు. 

బాబా : నీకది బోధపడలేదా ? 


నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు 
వ్యాఖ్యానించెను. 

1. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో సరిపోదు. 
మనము సద్దురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను. 

2. ఊరక ్రశ్నించుట చాలదు. దుర్చుద్దితోగాని, దొంగ యెత్తుతో 
గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, 
పనికిమాలిన యాసక్తితో గాని యడుగకూడదు. నిజముగా తెలిసికొని దానిచే 
మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మికాభివృద్దికి గాని యడగవలెను. 

3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే 
యభి[ప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనది కాదనియు, దానికి 


(3122 


D9 ప్ర అధ్యాయము 


తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే 
శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో 
చెప్పబడిన జ్ఞానమును బోధించును. 

గురువజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థము కాలేదు. 


బాబా : జ్ఞానము ఉపదేశ మెట్టగును ? అనగా సాక్షాత్కారము 
బోధించుట యెట్లు ? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము. 

జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు. “అజ్ఞానమును 
తొలగించుట ఇట్లు. ఓ అర్జునా ! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో 
మిగులునది. నీవుగా (గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింప 
చేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్రైతమును 
నశింపచేయుటయే అద్దైతము. ద్వైతమును నశింపచేసెథ మనగా; 
అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు 
గూర్చి చెప్పుట, అద్వైతమును పొందవలెననినచో, ద్ర్వైతమను భావమును 
మనలోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. 
ద్రైతములోనే యుండి అద్వైతమును గూర్చి మాట్టాడగలవారెవ్వరు ? ఎవరైన 
నట్టు చేసినచో నా స్టితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లు తెలియును ? 
దాని నెట్టు పొందెదరు ? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి 
భేదమేమనగా (గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన 
మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. 
సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున 
అవతరించుట, జగత్తును, మానవాళిని ఉద్దరించుటకు మాత్రమే. దానివలన 
వారి యసలయిన నిర్గుణ స్వభావము కొంచెము గూడ వికారము చెందదు. 
వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు 
కూడ నట్టి స్వరూపము కలవాడే. కాని యతని అనేక జన్మల యజ్ఞానము 
తానే శుద్ద చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు “నేను సామాన్య 
నికృష్ణజీవుడను” అనుకొనును. గురువు ఈ యజ్ఞానమును మూలముతో 


<iED 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వ 
తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల 
నుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుదేశించ వలెను. 
ఎన్నో జన శ్రల నుంచి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యునికి గురువు En 
దైవము, శక్తి యుతుడవు, ఐశ్వర్యశాలివి” అని బోధించును. అప్పుడు శిష్యుడు 
కొంచెము కొంచెముగా తానే దైవమని (గ్రహించును. తాను శరీరమనియు, 
తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె 
వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము 
దానిపై నాధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ 
రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ (భ్రమను, ఈ దోషమును, ఈ 
మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ 
అజ్ఞానమెట్లు అంకురించినది ? అది యెక్కడ నున్నది ? అను దానిని 
చూపుటయే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞాన 
లక్షణములు : 

1. నేను జీవిని (ప్రాణిని) 

2. శరీరమే యాత్మ (నేను శరీరమును) 

3. భగవంతుడు, (ప్రపంచము, జీవుడు వేర్వేరు 

4 నెను రవురను కాను 

5. శరీర మాత్మ కాదని తెలిసికొనకుండుట 

6. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటేయని తెలియకుండుట. 

ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా 
శరీరమనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధము కలదో 
ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యను సంగతి 
(గహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము 
నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా ? అజ్ఞానమా ? జ్ఞానమూర్తియెన జీవునకు 
బ్ఞానోపదేశము చేయనేల ? ఉపదేశమనునది వాని తప్పును వానికిచూపి వాని 
యజ్ఞానమును నశింపజేయుటకొరకే. బాబా యింకను యిట్లనెను : 


314 


అ ఖిలా... పరిస అధ్యాయము 


1. ప్రణిపాత మనగా శరణాగతి చేయుట. 2. శరణాగతి యనగా 
తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట, 
3. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల నాశ్రయించు మననేల ? 

సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ 
గురువునైన శ్రీకృష్ణునిగనే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, 
శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి 
భక్తులు, గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి యుండుటచే, వారిని గూర్చి 
అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చి యందరికి 
తెలియవలెననియే కృష్ణుడట్లు పర్కొనెను. 


సమాధిమందిర నిర్మాణము : 


బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడును 
మాట్లాడువారు కారు. ఏమి సందడి చేయువారు కారు. సంగతి 
సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్చరచి తప్పనిసరి 
పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము 
ఒక ఉదాహరణము. 


నాగపూరు కోటీశ్వరుడు, శీ మాన్‌ బాపూసాహెబు బూటీ షిరిడీలో 
సకుటుంబముగా నుండెడివాడు. అతనికి అచట సొంత భవనముండిన 
బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్‌వాడాలో నిద్రించు 
చుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి 
యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. అచ్చట ని(ద్రించుచున్న 
శ్యామాకు కూడ అట్టి దృశ్యము గనిపించెను. బాపూసాహెబు లేచి శ్యామా 
యేడ్సుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్టు చెప్పెను. “బాబా 
నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము. నేను 
అందరి కోరికలను నెరవేర్షెద ననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు 
విని, భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్షుకొనిపోయెను. 
నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్లుట మొదలిడితిని”. 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము యయ. Gf 


వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే యయినందులకు బాపూసాహెబు బూటీ 
విస్మయ మందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవాడగుట చేతను, 
అచ్చటొక వాశానుఃనిరి శంచుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) 
సహాయముతో ఒక పాను గీసెను. కాకాసాహెబు దీక్షిత్‌ దాని నామోదించెను. 
దానిని బాబా ముందర పెట్టగా, బాబా కూడ వెంటనే యామోదించెను. 
కట్టుట (ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చ తటుతరరడెనుః 
భూమ్యుపరిగృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబా కూడ 
లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునప్పుడు కొన్ని మార్పులను సూచించుచు 
సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపూసాహెబు జోగును 
చూడుమనిరి. అది నిర్మించునప్పుడు, బాపూ సాహెబు బూటీకి ఒక 
యాలోచన కలిగెను. చుట్టూ గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో 
మురళీధరుని (శ్రీకృష్ణుని) ప్రతిమను ప్రతిష్ట చేయవలెనని తట్టెను. బాబాకీ 
సంగతి తెలియజేసి వారి యభిప్రాయమును కనుగొనవలెనని శ్యామాకు 
చెప్పెను. వాడా (ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ 
విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి “దేనాలయము 
పూర్తికాగానే నేనే యచ్చట నివసించుటకు నచ్చెదను” అని వాడావయిపు 
జూచుచు “వాడా వూర్తియయున పీమ్మట మనమే దానిని ఉసయోగించుకొన 
వలెను. మనమందర మచ్చట నుందము. అందరు కలసీ మెలనీ 
యాడుకొందము. ఒకరి నొకరు కౌగిలింబుకౌెని నంతోషముగా 
నుండనచ్చును” అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుట కది తగిన 
శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ శ్రతించుటచే శ్యామా 
కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను. కొద్దికాలములో పని 
పూర్తి యాయెను. మురళీధర్‌ విగ్రహము తయారుచేయుట కాజ్ఞాపించిరి. 


అది తయారు కాకమునుపే (క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన 
జ్యరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్దముగా నుండిరి. 
బాపూ సాహెబు మిక్కిలి విచార([గ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాధి 


316 


9 ఫిలి వినన ప్ర అధ్యాయము 


చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను 
మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా 
సమాధి చెందక ముందు “నన్చు రాతి వాడాలో నుంచుడు !” అన్నట్టి పలుకులు 
బాపూసాహెబుకే గాక యందరికి ఊరట కలిగించెను. సకాలమున బాబా 
పవిత్ర శరీరమును మధ్య మందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు 
మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే 
బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధిమందిరమనియు 
అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము 
గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి యగుటచే 
బాపూసాహెబ్‌ బూటీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 


ముప్పది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


నలుబదియవ అభ్యాయము 


ప్రస్తావన; దేవుగారింట ఉద్యాపన వ్రతము; 
హేమాడ్‌ వంతు ఇంటికి ఫోటో రూవములో వెళ్ళుట 


ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. 1. దహనులో 
బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా 
వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమాడ్‌పంతు ఇంటికి హోళీ పండుగనాడు 
భోజనమునకు పోవుట. 
ప్రస్తావన : 

శ్రీ సాయి సమర్షుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర 
విషయములందు తగిన సలహాల నిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు 
చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి 
తమ శక్తులను వారి లోనికి పంపించి భేదభావమును నశింపజేసి, 
అ(ప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల యెడ భేదము లేక, 
తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున జేర్చుకొనెడి వారు. 
వర్షాకాలములో నదులు కలియు సము(ద్రమువలె బాబా భక్తులతో కలిసి 
తమ శక్తిని స్థాయిని శిష్యుల కిచ్చును. దీనినిబట్టి యెవరయితే భగవద్భక్తుల 


315 


699 99-———————————. 10న అధ్యాయము 


లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడినవారికంటెగాని, 
యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రమకు పాత్రులగుదురని తెలియవలెను. 
ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదము. 


దేవుగారింట ఉద్యాపనవ్రతము : 


దహనులో బి.వి. దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 
25, 30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ 
కార్యములో 100, 200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి 
యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. 
దేవుగారు బాపూసాహెబు జోగ్‌గారి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ 
శుభకార్యమునకు దయచేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తి 
కరముగా నుండుననియు వ్రాసెను. జోగ్‌ ఆ యుత్తరము చదివి బాబాకు 
వినిపించెను. మనఃపూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. “నన్చే 
గుర్తుంచుకొనువారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, 
విమానము గాని యనసరము లేదు. నను (పేనుతో బిలుచువారి యొద్దకు 
నేను పరుగెత్తిపోయి ప్రత్వక్షమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు 
బ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పుణకు వచ్భెదమని వ్రాయుము?” 
జోగ్‌ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కాని 
బాబా రహతా, రుయీ, నీమగాం దాటి (ప్రత్యక్షముగా ఎక్కడికీ పోరని 
ఆయనకు తెలియును. బాబాకు అవశ్యమైనదేమియు లేదు. వారు 
సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ 
వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. 


ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన 
సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవచేయుచు దహను స్టేషను మాస్టరు 
వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్‌ మాస్టరు, సన్యాసిని 
ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు 
వసూలు చేయమనెను. అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషను 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్భెను. ఇద్దరు ప్టాట్‌ఫారమ్‌ మీద 
కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందా పట్టి రావుసాహెబు 
నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారుచేయుట 
బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు 
ప్‌ సన్యాసి యచట నుండి పోయెను. ఒక నెల పమ శ్ర యా సన్యాసి యొక 
టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల 
కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో 
దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాల కొరకు రాలేదనియు 
భోజనమునకై వచ్చితినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు “మంచిది ! 
చాల మంచిది ! మీకు స్వాగతము. ఈ గ్యహము మీదే” ! యనెను. 
అప్పుడు సన్యాసి “ఇద్దరు కుణ్జ్ణవాళ్ళు నాతో నున్గారు” అనెను. దేవు 
“మంచిది, వారితో కూడ రండూ ! అనెను. ఇంకా రెండు గంటల 
కాలపరిమితి యుండుటచే, వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. 
సన్యాసి ఎవరిని బంప నవసరము లేదనియు తామే స్వయముగా 
వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. 
సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట 
వెడలిపోయిరి. 


ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపూసాహెబు జోగుకు ఉత్తరము 
వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము 
తీసికొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా యిట్లనెను. 
“వో / వాగ్దానము చేసి, దగా చేసితి ననుచున్భాడు. ఇద్దరితో కూడ నేను 
సంతర్హుణకు హోజరయితిని. కాని నన్ఫు పోల్టుకొనలేకపోయెనని న్రాయుము. 
అట్టివాడు నన్ఫు సిలువనేల ? సన్యాసి చందాల కొరకు నబ్బెనని యనుకొనెను. 
అతని సంళయమును తొలగించుటకే మరిద్రరితో నచ్చెదనంటిని. ముగురు 
నరిగా భోజనము వేళకు వచ్చి యారగింబలేదా ? నా మాట 
నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిబెదను. నా మాటలను నేనెప్పుడూ 


320 


ననన [ప్ర అధ్యాయము 


పొల్గు చేయను” ఈ జవాబు జోగ్‌ హృదయములో నానందము కలుగజేసెను. 
బాబా సమాధాన మంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు 
ఆనందబాప్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు 
పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్టు మోసపోయెనో; సన్యాసి 
చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చెదనను మాటలు 
తాను (గ్రహింపలేక మోసపోవుట - మొదలైనవి అతనికి ఆశ్చర్యము 
కలుగజేసెను. 

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల 
యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్టు జూచెదరు అనునది 
యీ కథవల్ల స్పష్టమగుచున్నది. 
హేమాడ్‌పంతు ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట : 

ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన 
మరొక కథను చెప్పెదము. 


1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువరూమున 
హేమాడ్‌పంతు కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన 
సన్యాసివలె బాబా కాన్సించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి 
వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుంచి లేపినది కూడ కలలోని భాగమే. 
నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని, బాబాగాని కనిపించలేదు. 
స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా, సన్యాసి చెప్పిన ప్రతిమాట 
జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి 
యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన 
యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు 
మిగుల సంతసించి తన భార్య వద్దకు బోయి ఒక సన్యాసి భోజనమునకు 
వచ్చునుగాక, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. అది 
హోళీ పండుగదినము. వచ్చువారెవరని ఎక్కడనుంచి వచ్చుచున్నారని యామె 
యడిగెను ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె యింకొక విధముగా 


321 


శ్రీ సాయి సచ్చరిత్రము Ge 
భాఎంపకుండునట్టు, జరిగినది జరిగినట్టుగా చెప్పనెంచి, తాను గాంచిన 
స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి 
బాబా తనవంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము 
కలిగెను. అందులకు హేమాడ్‌పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, 
కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో 
నష్టము లేదనెను. 

మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్ట 
మధ్యాహ్నమునకు సర్వము సిద్దమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు 
వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి. రెండింటి 
మధ్య నొక పీట బాబాకొర కమర్చిరి. గృహములోని వారందరు కొడుకులు, 
మనుమలు, కుమార్తెలు, అల్లుం(డ్రు మొదలగువారందరు వబ్బ వారి వారి 
స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథి 
కొరకు కనిపెట్టుకొని యుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. 
తలుపు వేసి గొండ్రెము పెట్టిరి. అన్నశుద్ది యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. 
భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు 
నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా 
మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్‌పంతు వెంటనే పోయి తలుపు 
తీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. ఒకరు అలీమహమ శద్‌ వేరొకరు 
మౌలానా ఇసు శ్రముజావర్‌. ఆ యిరువురు వడ్డన మంతయు పూర్తియె 
అందరును భోజనము చేయుటకు సిద్దముగా నుండుటను గమనించి 
హేమాడ్‌పంతును క్షమించుమని కోరి యిట్లు చెప్పిరి. “భోజన స్థలము 
విడిచి పెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు 
చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. 
ఆ తరువాత తీరుబడిగా వృత్తాంత మంతయు దెలిపెదము”. అట్లనుచు 
తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్‌పైన 
బెట్టిరి. హేమాడ్‌పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు 


3222 


699 99-————————————. 10న అధ్యాయము 


భక సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని 
మనస్సు కరగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్సాటు చెందెను. 
అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా 
యీ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాసక్తితో 
నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్‌ను అడిగెను. అతడా పటమొక 
యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరములన్నియు తరువాత 
తెలియజేసెదననెను. తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే 
త్వరగా పొమ్మని యనెను. హేమాడ్‌పంతు వారికి అభినందనలు తెల్పి 
భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి 
వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టిన పిమ్మట అందరు 
భుజించి సకాలమున పూర్తిచేసిరి. పటములో నున్న బాబా యొక్క చక్కని 
రూపును జూచి యందరు అమితానంద భరితులయిరి. ఇదంతయు నెట్టు 
జరిగెనని యాశ్చర్యపడిరి. 


-ఈవిధముగా బాబా హేమాడ్‌పంతుకు స్వప్నములో జెప్పిన మాటలను 
నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా 
అది అలీమహమ్మదు కెట్టు దొరికెను ? అతడెందుకు తెచ్చెను. దానిని 
హేమాడ్‌పంతు కెందుకిచ్చెను ? అనునవి వచ్చే అధ్యాయములో 
చెప్పుకొందము. 


నలుబదియవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ఖో 
శ్రీసాయిసచ్చరిత్రము 
నలుబది యొకటవ అభ్యాయము 


లిత్రవటము యొక్క వృత్తాంతము; 
గుడ్డపీలికలను దొంగిలించుట-జ్లానేశ్వరి చదువుట 


చిత్రపటము యొక్కవృత్తాంతము : 

గత అధ్యాయములో చెప్పిన (ప్రకారము ఈ అధ్యాయములో 
చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని 
విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్‌, హేమాడ్‌పంతును 
కలిసి ఈ దిగువ కథ నతనికి జెప్పెను. 


ఒకనాడు బొంబాయి వీధులలో బోవునప్పుడు, వీధిలో తిరిగి 
యమ్మువాని వద్ద అలీమహమ శ్రద్‌ సాయిబాబా పటమును కొనెను. దానికి 
చట్రము కట్టించి, తన బాంద్రా యింటిలో గోడకు (వ్రేలాడదీసెను. అతడు 
బాబాను (పేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. 
హేమాడ్‌పంతుకు ఆ పట మిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలుమీద 
కురుపులేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు 
బొంబాయిలో నున్న తన బావమరిదియగు నూర్‌ మహమ్మద్‌ పీర్‌భాయి 


324 


ననన [ప్ర అధ్యాయము 


యింటిలో పడియుండెను. బాంద్రాలో తన యిల్లు 3౩ మాసముల వరకు 
మూయబడి యుండెను. అక్కడ ఎవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ది 
జెందిన అబ్బుల్‌ రహమాన్‌ బాబా, మౌలాని సాహెబు, మహమ్మద్‌ హుసేను, 
సాయిబాబా, తాజుద్దీన్‌ బాబా మొదలగు (సజీవ) యోగుల పటములుండెను. 
వానిని కూడ కాలచ(క్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు 
బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటము లేల బాధపడవలెను ? 
పటములకు గూడ చావుపుట్టుక లున్నట్టుండెను. పటములన్నియు వాని 
వాని యదృష్టము లనుభవించెను; కాని సాయిబాబా పటము మాత్రము ఆ 
కాలచ(క్రమును తప్పించుకొనెను. అదెట్టు తప్పించుకొనగలిగెనో నాకింత 
వరకెవరు చెప్పలేరైరి. దీనినిబట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, 
సర్వవ్యాపి యనియు ననంత శక్తుడనియు దెలియుచున్నది. 


అలీమహమ్ముద్‌ అనేక సంవత్సరముల [క్రిందట యోగియగు అబ్బుల్‌ 
రహమాన్‌ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్‌ హుసేన్‌ థారియా 
వద్ద సంపాదించెను. దానిని తన బావమరిది యగు నూర్‌ మహమ్మద్‌ 
పీర్‌భాయికి ఇచ్చెను. అది యతని టేబిల్‌లో 8 సంవత్సరములు పడి 
యుండెను. ఒకనాడు అతడు దానిని జూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్‌ 
దగ్గరకు తీసికొనిపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని 
ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో నొకటి 
అలీమహమ్ముద్‌ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా యింటిలో బెట్టెను. 
నూర్‌ మహమ్మద్‌ అబ్బుల్‌ రహమాన్‌ గారి శిష్యుడు. గురువు నిండు 
దర్పారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు 
పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్‌ మహమ్మదు నచటి నుండి 
తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన 
(ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుషికి 
కారణమాయెను గదా యని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి 
ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొనిపోయి, 


తుజూ, 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వు 


ఒక పడవను అద్దెకు గట్టించుకొని సము(ద్రములోనికి పోయి, దానినక్కడ 
నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి 
పటములను తెప్పించి (6 పటములు) వానిని కూడా బాంద్రా సముద్రములో 
ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్‌ తన బావమరిది యింటిలో 
నుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి 
కుదురునని బావమరిది చెప్పెను. అది విని అలీమహమ శ్రద్‌ తన మేనేజర్‌ను 
బాంద్రా యింటికి పంపి యక్కడున్న పటముల నన్నింటిని సము[ద్రములో 
వయురనెను; 


రెండు నెలల పిమ్మట అలీమహమ్మద్‌ తన ఇంటికి తిరిగి రాగా 
బాబాపటము ఎప్పటివలె గోడమీద నుండుట గమనించి యాశ్ళర్యపడెను. 
తన మేనేజరు పటములన్ని దీసివైచి బాబా పటము నెట్టు మరచెనో అతనికే 
తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన 
బావగారు దానిని చూచినచో దానిని కూడ నాశనము చేయునని భయపడెను. 
దాని నెవరికివ్వవలెను ? దానిని నెవరు జాగ్రత్త పరచెదరు ? దానిని భద్రముగా 
నెవరుంచగలరు ? అను విషయముల నాలోచించుచుండగా సాయిబాబాయే 
ఇస్ముముజావర్‌ను కలిసి వారి యభిప్రాయము ప్రకారము చేయవలసినదని 
తోచునట్టు చేసెను. అలీమహమమ శ్రద్‌ ఇస్ముముజావర్‌ను కలిసికొని 
జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి యా పటమును 
హేమాడ్‌పంతు కివ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. 
ఇద్దరును హేమాడ్‌పంతు వద్దకు బోయి సరియైన కాలములో దానిని 
బహూకరించిరి. 

ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యద్వర్తమానములు 
తెలియుననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు 
నెట్టుల నెరవేర్చుచుండెనో కూడా తెలియుచున్నది. ఎవరికయితే ఆధ్యాత్మిక 
విషయములలో నెక్కువ (్రద్దయో వారిని బాబా (పేమించుటేకాక వారి 
కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండిరని రాబోవు 
కథవలన తెలియును. 


(326 


9 ఫలి 
ఫే గుడ్దపీలికలను దొంగిలించుట - జ్ఞానేశ్వరి చదువుట : 


& 


బి.వి. దేవు దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని, ఇతర 
మత (గ్రంథములను చదువవలెనని చాలాకాలము నుండి కోరుచుండెను. 
భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. 
ప్రతిదినము భగవద్గీతలో నొక యధ్యాయమును ఇతర (గ్రంథముల నుండి 
కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని 
ప్రారంభించగనే ఏవో అవాంతరము లేర్పడుటచే పారాయణ మాగి 
పోవుచుండెను. మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి యక్కడ నుండి 
తన స్వగ్రామమగు పౌండకు బోయెను. ఇతర (గ్రంథములన్నియు నచట 
చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే యేమో విపరీతమైన చెడ్డ 
యాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. అతడెంత 
ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడ చదువలేకపోయెను. కాబట్టి బాబా 
తనకు ఆ (గ్రంథమందు శ్రద్ద కలుగజేసినప్పుడే, దానిని చదువుమని వారి 
నోటివెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు అంతవరకు దానిని 
తెరువననియు నిశ్చయము చేసికొనెను. అతడు 1914వ సంవత్సరము 
ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా పిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము 
జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపూసాహెబు జోగ్‌, దేవుగారి నడిగెను. 
దేవు తనకు అట్టి కోరిక గలదనియు, కాని దానిని చదువుటకు శక్తి 
చాలకుండెననియు, బాబా యాజ్ఞాపించినచో దానిని ప్రారంభించెదననియు 
చెప్పెను. అప్పుడు జోగ్‌, ఒక పుస్తకమును దీసికొని బాబా కిచ్చినచో దానిని 
వారు తాకి పవిత్రము చేసి యిచ్చెదరనియు అప్పటినుండి నిరాటంకముగా 
చదువువచ్చుననియు దేవుకు సలహానిచ్చెను. బాబాకు తన యుద్దేశము 
తెలియును గనుక దేవుగారట్టు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన 
కోరికను (గహించలేరా ? దానిని పారాయణ చేయుమని స్పష్టముగా 
నాజ్ఞాపించలేరా ? యనెను. 


41వ అధ్యాయము 


శ్రీ సాయి సచ్చరిత్రము యలు. Gf 


దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ నిచ్చెను. బాబా 20 
రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి 
బాలకరాముడను వానిని కలిసికొని యతడు బాబాయందు భక్తిని వారి 
యనుగ్రహమును ఎట్టు సంపాదించెనని (ప్రశ్నించెను. మరుసటి దినము 
హారతి పిమ్మట అంతయు దెలిపెదనని యతడు బదులిచ్చెను. ఆ మరుసటి 
దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు 
దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు 
నిండి యుండుటచే దేవు ఒక మూలకు బోయి కూర్చుండెను. బాబా అతనిని 
బిలచి శాంతముగా తన దగ్గర కూర్చొనుమనియెను. దేవు అట్లనే చేసెను. 
మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరు పోయిన తరువాత దె 
బాలకరాముని జూచి యాతని పూర్వ వృత్తాంతముతో బాటు బాబా యాతని 
కేమేమి చెప్పెనో, ధ్యానము నెట్టు నేర్పిరో యని యడుగగా బాలకరాముడు 
వివరములు చెప్పుటకు సిద్దపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్టురోగ 
భక్తుని బంపి దేవును తీసికొని రమ శనెను. దేవు బాబా వద్దకు బోగా నెవరితో 
(న్‌ మాట్లాడుచుంటివని బాబా యడిగెను. బాలకరామునితో 
మాట్లాడుచుంటిననియు, బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. 
తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో 
దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు దీసికొనిపోయి స్తంభము వద్ద 
కూర్చుండి “నా గుడ్డ సీలికలను నాకు దెలియకుండ దొంగిలించితివేల ?” 
యనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి యేమియు తెలియదనెను. 
బాబా యతనిని వెదకుమనెను. అతడు వెదకెను. కాని యచ్చట ఏమియు 
దొరకలేదు. బాబా కోపగించి యిట్లనెను. “ఇక్కడ ఇంకెవ్వరు లేరు. నీ 
నొక్కడనే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పుటికి ఇచ్చుటకు 
దొంగిలించుటకు వచ్చితివా ?” యని కోపగించెను. బాబా మతి 
చెడినవానివలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా 
కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడ తనునెమోాయనుకొాను: 
ఒక గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచ్చటికేగి 


D9 [ప్ర అధ్యాయము 


జరిగినదంతయు జోగుకు, బాలకరామునకు తెలియజేసెను. సాయంకాల 
మందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దవునూరము శ్రనెను. 
“నా మూటలు వృద్దుని బాధించి యుండవబ్బునుగాని, యతడు 
దొంగిలించుటబచే నేనట్టు సలుకనలనీ వచ్చె” నని బాబా నుడివెను. తిరిగి 
బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి, 
సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా యిట్లనెను. “ప్రతిరోజు జ్ఞానేశ్యరిని 
చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతి నిత్యము కొంచెమైనను 
(క్రమము తప్పక చదువుము. చదువునపుడు దగరనున్ద వారికి శ్రద్ధాభక్తులతో 
బోధసరచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చొని 
యున్వాను. ఇతరుల నద్దకు సోయి దొంగి లించెదనేల ? నీకు 
దొంగతనమునకు అలవాటు పడనలెనని యున్ఫదా” ? 


బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని 
ప్రారంభించుమని యాజ్ఞాపించెననియు, తనకు కావలసినదేదో యది 
దరికననియు; అప్పటినుండి తాను సులభముగ చదువగల ననియు 
అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కార మొనర్భెను. 
తాను శరణువేడెను కనుక తనను బిడ్డగానెంచి, జ్ఞానేశ్వరి చదువుటలో 
తోడడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట 
యనగానేమో దేవు అప్పుడు (గ్రహించెను. బాలకరాముని ప్రశ్షించుటయే 
గుడ్డపీలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి యిష్టము లేదు. ఏ (ప్రశకైన 
సమాధానము ఇచ్చుటకు తామే సిద్దముగా నుండిరి. ఇతరుల నడుగుట 
బాబాకు ఇష్టము లేదు. అందుచే నతని బాధించి చికాకు పెట్టెను. 
అదియునుగాక యితరుల నడుగకుండ బాబానే సర్వము అడిగి తెలిసికొన 
వలయుననియు, నితరులను ్రశ్నించుట నిషప్రయోజనమనియు చెప్పెను. 
దేవు ఆ తిట్లను ఆశీర్యాదములుగ భావించి సంతుష్టితో ఇంటికి బోయెను. 
ఆ సంగతి యంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని యాజ్ఞాపించి 
ఊరుకొనలేదు. ఒక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని 


ఫ౮ంర 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఆశ్వ 
యభివృద్ది కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్‌ నెల 2వ తేదీ 
గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో 
కూర్చుండి “జ్ఞానేళ్ళురి బోధపడుచున్ల్హుదా లేదా యని యడిగెను. “లేదు” 
అని దేవు జవాబిచ్చెను. 


బాబా : ఇంకా యెప్పుడు తెలిసికొనదవు ? 


దేవు కండ్ల తడిపెట్టుకొని “నీ కృపను వర్షింపనిదే పారాయణము 
చికాకుగా నున్నది, బోధపడుట చాలా కష్టముగా నున్నది. నేను దీనిని 
నిశ్చయముగా చెప్పుచున్నాను” అనను. 

బాబా : చదువునప్పుడు నీవు తొందర పడుచున్నావు. నా ముందర 
చదువుము. నా సమక్షమున చదువుము. 

దేవు : ఏమి చదువవలెను ? 

బాబా : అధ్యాత్మ బదువుము. 

పుస్తకమును తీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ 
వచ్చి కండ్లు తెరచెను. ఈ దృశ్యమును జూచిన పిమ్మట దేవుకెంత 
యానందము, సంతోషము కలిగెనో చదువరులే (గ్రహింతురు గాక ! 


నలుబదియొకటవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


నలుబది రెండవ అధ్యాయము 


బాబా గుమాధి బెందుటను ముందుగా నూబించుటు; రామచంద్ర, 
తాత్యాకోతే వొటీలుల మరణము తప్పించుట; 
లక్షీబాయి శిందేకుదానము; బాబా నుర్వజవ వ్యాపి 


ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము 
వర్షితము. 


గత అధ్యాయములలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే 
ఐహిక జీవితమందలి భయము నెటుల (త్రోసివేయగలమో, మోక్షమునకు 
మార్గము నెట్లు తెలిసికొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్టు 
మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్రెయందుంచు 
కొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్ఫోవును. 
ఐహిక దుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో 
వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును 
పావనము చయును, 


ఇ 331 2 


శ్రీ సాయి సఛ్చరిత్రము = 4 Gf 
బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట : 


చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు 
మహాసమాధిని ఎట్టు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన 
బాబాకు కొరిచెచు జ్వరము తగిలను. జ్యరము రెండు మూడు 
దినములుండెను. కాని అటు తరువాత బాబా భోజనము మానెను. 
అందుచేత [క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ 
సంవత్సరము అక్టోబర్‌ 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా 
భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును రెండు సంవత్సరములకు 
ముందే బాబా సూచించిరి గాని, యది యెవరికి బోధపడలేదు. అది యిట్లు 
జరిగెను. 1916వ సం. విజయదశమినాడు సాయంకాలము (గ్రామములోని 
వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా 
కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా 
తమ తలగుడ్డ, కఫనీ, లంగోటి తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి 
విసరివైచిరి. దీని మూలముగా ధుని యెక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో 
బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలచి ఎజ్జగా 
మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. “ఇవ్లుడు నరిగా గమనించి 
నేను పొందువునో, నువామ్మదీయడనో చెప్పుడు”. అచటనున్న ప్రతివాడు 
గడగడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి. 
కొంతసేపటికి భాగోజి శిందే (కుష్టురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి 
లంగోటీని కట్టి యిట్లనెను. “బాబా ! సీమోల్హంఘనమునాడు ఇదంతయు 
నేమి”? “ఈరోజు నా నీమోల్రంఘనము” అనుచు బాబా సటకాతో నేలపై 
గొట్టైను. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి 
యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట 
తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసికొని 
చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము 


(332 


ననన [ప్ర అధ్యాయము 


దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని యది యెవరికి అర్ధము 
కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక్క సూచన గూడ 
చేసిరి. 

రామచంద్ర, తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట : 


ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా 
జబ్బుపడెను. అతడు చాలా బాధపడిను. అన్ని జొషధములు ఉపయోగించెను 
గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్దముగా నుండెను. 
ఒకనాడు నడిరేయి బాబా యతని దిండు వద్ద నిలచెను. పాటీలు బాబా 
పాదములు పట్టుకొని, “నేను నా జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు 
మరణించెదనో దయచేసి చెప్పుడు” అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా 
“నివాతురసడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని ! త్తరలో బాగుపడెదవు కాని, 
తాత్వాకోతే పాటీలు గూర్చి నంశయించుచున్నాను. అతడు శక నం. 1840 
(1918) నిజయదశమి నాడు నురణించును. ఇది యెవరికిని తెలియనీయకు. 
వానికి కూడ చెప్పవద్దు, చెప్పినబో మిక్కిలి భయపడును” అనిరి. రామచంద్ర 
దాదా జబ్బు కుదిరెను. కాని యతడు తాత్యాగూర్చి సంశయించుచుండిను. 
ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా రెండు సంవత్సరములలో 
నురణము చెందుననుకొనెను:: దీనినీ రహస్యముగా నుంచెను. ఎవరికిని 
తెలియనీయలేదు కాని, బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, 
బాలాషింపి ఈ యిరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. 


రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగెను. కాలము 
వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ 
మాసము సమిపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. 
మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా 
కూడ జృరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను. 
బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా 
రాగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడు బాబానే 


ఫం 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడ క్షీణించెను. విజయదశమి 
సమిపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యాగూర్చి 
మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు 
చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చె 
ననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. 
త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. 
తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా 
దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్టు గనిపించెను. 
బాబా తన ప్రాణమును తాత్యా కోసమర్పించెనని జనులనుకొనిరి. బాబా 
యెందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యములగోచరములు. 
ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు 
తాత్యా పేరు తెలిపిరి. 


ఆ మరుసటి యుదయము అనగా అక్టోబర్‌ 16వ తేదీన పండరీ 
పురములో దాసగణుకు బాబా స్వప్షమున సాక్షాత్కరించి యిట్లనిరి. “మసీదు 
కూలిపోయినది. వర్తకులు నను చాల చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును 
విడిచి పెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటై వచ్చినాను. వెంటనే 
యక్కడకు సొమ్ము. నన్ను చాలినన్చి పుష్పములచే గప్పుము” షిరిడీ నుంచి 
వచ్చిన ఉత్తరము వలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే 
శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి 
చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామ 
స్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా (గ్రుచ్చి 
దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. 
లక్ష్మీబాయి శిందేకు దానము : 


దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభసమయము. ఈ 
దినమున బాబా సమాధి చెందుటకు నిశ్ళయించుకొనుట మిగుల సవ్యముగా 
నున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధి(గ్రస్తులుగా నుండిరి. లోపల 


ఫ334 2 


అ ఫి యయ... 10న అధ్యాయము 
మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా 
ఎవరి సహాయము లేకుండ, లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు గనపడిరి. 
అపాయస్థితి దాటినదని, బాబా కోలుకొనుచుంజెనని యరందఠరనుకొనిరి; 
తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియును, కాన లక్ష్మీబాయి 
శిందేకు కొంత [ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. 

బాబా సర్వజీవవ్యాపి : 

ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు 
ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త 
మహల్సాపతి, తాత్యా, లక్ష్మిబాయి శిందే తప్ప తదితరులెవ్వరు మసీదులో 
కాలుపెట్టుట కాజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో 
తాత్యాతో కూర్చొనియుండగా లాయి శిందే వచ్చి బాబాకు 
నమస్కరించెను. బాబా యిట్లనెను, “ఓ లక్ష్మీ ! నాకు చాల ఆకలి 
వేయుచున్నది”. వెంటనే యామె లేచి “కొంచెము సేపాగుము. నేను 
త్వరలో రొట్టెను దీసికొని వచ్చెద” ననెను. అనిన ప్రకారము ఆమె త్వరగా 
రొట్టె, కూర తీసికొని వచ్చి బాబా ముందుపెట్టెను. బాబా దానిని అందుకొని 
యొక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి యిట్టడిగెను. “ఇదియేమి బాబా ! 
నేను పరుగెత్తికొని పోయి నా చేతులార నీ కొరకు రొట్టె చేసితిని. నీవు 
దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు 
శ్రమ కలుగజేసితివి”. అందుకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. 
“అననసరముగా విచారించెదనేల ? కుక్క యాకలి దీద్భుట నా యాకలి 
దీర్భుట వంటిది. కుక్కకు కూడ ఆత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చును. 
కాని అందరి యాకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు 
మూగవానినలె మాట్టాడలేరు. ఎవరయితే యాకలితో నున్సువారికి భోజనము 
పెట్టెదరో నారు నాకు అన్ఫ్రము పెట్టినట్లే. దీనినే గొప్పు నీతిగా ఎరుగుము” 
ఇది చాల చిన్న విషయముగాని, బాబా దాని వల్ల గొప్ప ఆధ్యాతి శక సత్యమును 
బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్య జీవితములో దానిని 


శ్రీ సాయి సచ్చరిత్రము య. Gf 


ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె, 
పాలు భక్తి ప్రమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని యెంతో 
(ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగత 
రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే యెల్లప్పుడు 
తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. 
దీనినిబట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలిసికొనగలము. బాబా 
సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. 

బాబా లక్ష్మిబాయి సేవలను జ్ఞప్రియందుంచుకొనిరి. ఆమెను 
మరచెదరెట్టు ? బాబా తన భౌతిక శరీరమును విడుచునప్పుడు తన జేబులో 
చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు, యింకొకసారి 4 రూపాయలు మొత్తము 
9 రూపాయలు తీసి లక్ష్మీబాయి కిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని 
నవవిధ భక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున 
నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును. లక్ష్మీబాయి శిందే ధనవంతురాలగుటచే 
నామెకు ధనమవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ 
భక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము ఏకాదశస్కంధము 
దశమాధ్యాయములో ఆరవ శ్లోకము పూర్వార్హమున 5, ఉత్తరార్హమున 
4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ (ప్రకారముగ మొదట ర, 
తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక తొమ్మిదేకాక తొమ్మిదికి 
ఎన్నోరెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా 
యిచ్చిన ఈ తొమ్మిది రూపాయల నామె యెన్నటికి మరువదు. 


మిక్కిలి జాగరూకత మరియు పూర్షచైతన్యము కలిగియుండు బాబా 

యవసానకాలమందు కూడ తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల 

పమానురాగముల యందు తగుల్కొనకుండునట్టు, వారందరిని 

లేచిపొమ్మనిరి. కాకాసాహెబు దీక్షిత్‌, బాపూసాహెబు బూటీ మొదలగువారు 

మసీదు నందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా 

వారిని వాడాకు బోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడువ 
రరర 


ననన [వ్ర అధ్యాయము 


లేకుండిరి; బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము 
లేనప్పటికి వారు పోలేక పోలేక మసీదు విడిచి పోయిరి. బాబా స్టితి 
యపారకరముగా నుండెనని వారికి తెలియును. కనుక వారు బాబాను 
మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు 
బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయక మునుపే బాబా తమ 
భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి యందరు 
మసీదుకు పరుగౌత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి యుండెను. 
వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు, తమ స్థలములో ప్రశాంతముగా 
గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు 
శరీరము ధరించి యేదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన 
పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో యంత 
శాంతముగా వెళ్ళెదరు. 


నలుబదిరెండవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు శీ సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


43, 44 అధ్యాయములు 


బాబా సమాధి చెందుట - ముందుగా నన్నాహము: ఇటుకరాయి విరుగుట; 
72 గంటల సమాధి; బాపునెంహెబు జోగ్‌ సన్యాసము; అమృత తుల్పమగు 
బాబా పలుకులు; నేననగా నెవరు ? 


43 మరియు 44 అధ్యాయములు కూడ బాబా శరీర త్యాగము 
చేసిన కథనే వర్షించునవి కనుక వాటినొకచోట చేర్చుట జరిగినది. 
ముందుగా సన్నాహము ; 

హిందువులలో నెవరైన మరణించుటకు సిద్దముగా నున్నప్పుడు, మత 
(గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము. ఏలన (ప్రపంచ 
విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు 
లీనమొనర్భినచో నతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. 
పరీక్షిన్మహారాజు (బ్రాహ్మణ బుషిబాలునిచే శపింపబడి, వారము రోజులలో 
చనిపోవుటకు సిద్దముగా నున్నప్పుడు గొప్పయోగి యగు శుకుడు భాగవత 
పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికిని 
అలవాటులో నున్నది. చనిపోవుటకు సిద్దముగా నున్నవారికి గీత, భాగవతము 
మొదలగు [గ్రంథములు చదివి వినిపించెదరు. కాని, బాబా భగవంతుని 
యవతారమగుటచే వారికట్టిది యవసరము లేదు. కాని, బాబా యితరులకు 


ఫ338 2 


అ ఖిలా 43, 44వ అధ్యాయములు 


ఆదర్శముగా నుండుటకు ఈ యలవాటును పాటించిరి. త్వరలోనే 
దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజేయను నాతని బిలిచి 
రాజవిజయమను [గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారములో 
(గ్రంథము నొకసారి పరించెను. తిరిగి దానిని చదవుమని బాబా 
యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి మూడు దినములలో 
రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈవిధముగా 11 దినములు గడచెను. 
అతడు తిరిగి 3 రోజులు చదివి యలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి 
పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి 
క్షణమునకయి యెదురు చూచుచుండిరి. 


రెండు మూడు దినములు ముందునుండి బాబా గ్రామము బయటకు 
పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. 
చివర వరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుడని 
సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికి తెలియనీయలేదు. (ప్రతిదినము 
కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్‌ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనము 
చేయుచుండెడివారు. ఆనాడు (1918 అక్టోబరు 15వ తారీఖు) హారతి పిమ్మట 
వారిని వారి వారి బసలకు బోయి భోజనము చేయుమనిరి. అయినను 
కొంతమంది లక్ష్మీబాయి శిందే, భాగోబిశిందే, బాయాబి, లక్ష్మణ్‌ బాలాషింపి, 
నానాసాహెబు నిమోన్‌కర్‌ యక్కడనే యుండిరి. దిగువ మెట్లమీద శ్యామా 
కూర్చొనియుండెను. లక్ష్మీబాయి శిందేకు 9 రూపాయలను దానము చేసిన 
పిమ్మట, బాబా తన కాస్టలము (మసీదు) బాగలేదనియు, అందుచేత తనను 
రాతితో కట్టిన బూటీ మేడ లోనికి దీసికొని పోయిన నచట బాగుగా 
నుండుననియు చెప్పెను. ఈ తుదిపలుకు లాడుచు బాబా బయాజీ 
తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని గనిపెట్టెను. 
దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్‌కర్‌కు ఈ సంగతి చెప్పెను. 
నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. 
అతడు బిగ్గరగా “ఓ దేవా !' యని యరచెను. అంతలో బాబా కండ్లు 
తెరచి మెల్లగా “ఆ” ! యనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచి 
పెట్టనని తేలిపోయెను. 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. Gf 


బాబా సమాధి చెందెనను సంగతి షిరిడీ గ్రామములో కార్చిచ్చువలె 
వ్యాపించెను. (ప్రజలందరు (స్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి 
యేడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి. కొందరు వీధులలో నేడ్చుచుండిరి. 
కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్ళు కాలువల వలె 
పారుచుండెను. అందరును విచారగ్రస్తులయిరి. 


కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన మొదలిడిరి. 
మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ 
భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక నెవ్వరును 
సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువీ కార్యమే 
యొనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో, 
శ్రీకృష్ణుడు దేవికీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే 
ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును 
తగ్గించెను. ఈ యవతారము (సాయిబాబా) భక్తుల నుద్దరించుటకై వచ్చినది. 
కనుక సంశయింప కారణమేమున్నది ? యోగుల జాడ లగమ్య గోచరములు. 
సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీ యొక్క జన్మతోడిదే కాదు. 
అది కడచిన డెబ్బది రెండు జన్మల సంబంధము. ఇట్టి (ప్రమ బంధములు 
కల్గించిన యా మహారాజు (సాయిబాబా) ఎచటికో పర్యటనకై పోయినట్లని 
పించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు 
గలదు. 


బాబా శరీరము నెట్టు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య 
యాయెను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట 
సమాధిచేసి దానిపై గోరి కట్టవలెననిరి. కుషాల్‌చంద్‌, అమీర్‌శక్కర్‌ కూడ 
ఈ యభిప్రాయమునే వెలిబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామ 
మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో 
“మీ యాలోచన నాకు సమ్మతము కాదు. బాబా శరీరము రాతి 
వాడాలో పెట్టవలసినదే” యనెను. అందుచే (గ్రామస్థులు రెండు వర్గములుగా 
విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. 


340౫ 


బుధవార ముదయము (గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామాకు 
మేనమామయునగు లక్ష్మణ్‌ మామా జోషికి బాబా స్వప్నములో గాన్పించి 
చేయిపట్టి లాగి యిట్లనెను : “త్వరగా లెమ్ము, బావూసాహెబు నేను 
నురణించితి ననుకొనుచున్భాడు. అందుచే నతడు రాడు. నీవు పూజ చేసి, 
కాకడ నోరతిని ఇమ్ము/” లక్ష్మణ్‌ మామా సనాతనాచార పరాయణుడయిన 
బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన 
దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్షభక్తి 
విశ్వాసము లుండెను. ఈ దృశ్యమును చూడగనే పూజా ద్రవ్యముల 
పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంక పరచుచున్నను పూజను హారతిని 
చేసి పోయెను. మిట్టమధ్యాహ్నము బాపూసాహెబు జోగ్‌ పూజా(ద్రవ్యములతో 
నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. 

బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో 
నుంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమున త్రవ్వుట (ప్రారంభించిరి. 
మంగళవారము సాయంకాలము రహతానుండి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ వచ్చెను. 
ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరు దానిని ఆమోదించిరి. 
ఆ మరుసటి యుదయము అమిర్‌భాయి బొంబాయినుండి వచ్చెను. 
కోపర్‌గాం నుండి మామలతదారు వచ్చెను. (ప్రజలు భిన్నాభి ప్రాయములతో 
నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని 
పట్టుబట్టిరి. కనుక, మామలతదారు ఎన్నిక ద్యారా నిశ్చయించవలెననెను. 
వాడా నుపయోగించుటకు రెండు రెట్ల కంటె ఎక్కువ వోట్టు వచ్చెను. 
అయినప్పటికి జిల్లా కలెక్టరుతో సం(ప్రదించవలెనని అతడనెను. కనుక 
కాకాసాహెబు దీక్షిత్‌ అహమద్‌నగర్‌ పోవుటకు సిద్దపడెను. ఈలోపల బాబా 
(ప్రేరేపణ వల్ల రెండవ పార్టి యొక్క మనస్సు మారెను. అందరు ఏక[గ్రీవముగా 
బాబాను వాడాలో సమాధి చేయుట కంగీకరించిరి. బుధవారము 
సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపోయిరి. 
మురళీధరుని కొరకు కట్టిన చోట శా(స్రోక్తముగా సమాధి చేసిరి. యదార్థముగా 
బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యెను. అది యొక 


341 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వు 


పూజామందిర మాయెను. అనేకమంది భక్తులచ్చటకు బోయి శాంతి 
సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర(క్రియలు బాలాసాహెబు భాటే, ఉపాసనీ 
బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా, బాబాకు గొప్పభక్తుడు. 

ఈ సందర్భములో నొక విషయము గమనించవలెను. ప్రొఫెసర్‌ 
నార్కే కథనము (ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికి 
అది బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. బాబా కఫనీ 
చింపకుండ సులభముగా దీయగలిగిరి. 


ఇటుకరాయి విరుగుట ; 


బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక 
దుశ్ళకున మయ్యెను. మసీదులో ఒక పాత యిటుక యుండెను. బాబా 
దానిపై చేయివేసి యానుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై 
ఆనుకొని యాసనస్టు లగుచుండిరి. అనేక సంవత్సరములిట్టు గడిచెను. 
ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు, 
దానిని చేతితో పట్టుకొనియుండగా అది చేతినుండి జారి క్రిందపడి రెండు 
ముక్కలయిపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల 
చింతించి యిట్టని యేడ్చిరి. “ఇటుక కాదు, నా యద్భష్టమే ముక్కలు 
ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితవు తోడు నిడు దాని సహాయము 
వనతఅనన నేను ఆత్మానునంధానము చేయుబుండెడినాడను. నా 
బీనితమునందు నాకెంత (పేమయో దానియందు నాకంత (పేను. ఈరోజు 
అది నన్ను నిడిచినది”. ఎవరైన ఒక (ప్రశ్న అడుగవచ్చును. “బాబా 
నిర్జీవియగు ఇటుక కోనమింత విచారపడనేల ?” అందులకు 
హేమాడ్‌పంతు ఇట్లు సమాధానమిచ్చెను. “యోగులు బీదవారికి, 
నిస్టవాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో 
కలిని మనలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మనవలె 
బాహ్మమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు 
శుద్ధభైతన్యులయి వారి కర్తవ్య విధుల నెరుగుదురు”. 


(3422 


అ ఖల 3, 44న అధ్యాయములు 
772 గంటల సమాధి ; 


ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా, 1886 
సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర 
పౌర్ణమినాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని 
తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసికొనిపోయి సమాధిలో 
నుండవలెననుకొని, భక్త మహల్ఫాపతితో నిట్టనిరి. “నా శరీరమును మూడు 
రోజుల నరకు కాపాడుము. నేను తిరిగి వచ్చి నట్టయిన నరే, లేని యెడల నా 
శరీరము నెదురుగా నున్లు ఖాలీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను 
నాతుము” అని స్థలమును జూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా 
(కింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడ ఆడకుండెను. 
శరీరములోనుండి ప్రాణము పోయినట్టుండెను. ఊరివారందరు అచ్చట 
చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు 
నిశ్చయించిరి. కాని మహల్సాపతి యడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరము 
నుంచుకొని మూడురోజులట్లే కాపాడుచు కూర్చుండెను. మూడు దినముల 
పిమ్మట తెల్లవారురూమున 3 గంటలకు బాబా శరీరములో (ప్రాణమున్నట్లు 
గనిపించెను. ఊపిరి ఆడ నారంభించెను, కడుపు కదలెను, కండ్లు తెరచెను, 
కాళ్ళు చేతులు సాగదియుచు బాబా లేచెను. 


దీనినిబట్టి చదువరు లాలోచించిన విషయమేమన బాబా 3 మూరల 
శరీరమా లేక లోపలనున్న యాత్మయా ? పంచభూతాత్మకమగు శరీరము 
నాశనమగును. శరీర మశాశ్వతముగాని, లోనున్న యాత్మ పరమ సత్యము, 
అమరము, శాశ్వతము. ఈ శుద్దసత్తాయే (బ్రహ్మము. అదియే 
పంచేం(ద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది, 
పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువు 
లన్నిటియందు వ్యాపించి యున్నది. అదిలేని స్థలము లేదు. అది తాను 
సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. 
దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు 
ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురములో వెలసిన దత్తదేవుని 
అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు, వారు సమాధి చెందుట 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


బాహ్యమునకే గాని, సమస్త చేతనా చేతనములందు గూడ నుండి వానిని 
నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని 
సర్వస్య శరణాగతి చేసిన వారికిని; మనఃస్ఫూర్తిగా భక్తితో పూబించువారికిని 
అనుభవనీయమయిన సంగతి. 


ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి 
వెళ్ళినచో, వారి జీవితమెత్తు పటము మసీదులో నున్నది. దీనిని శ్యామరావు 
జయకర్‌ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. 
భావుకుడు భక్తుడు నైన (ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికిని బాబాను భౌతిక 
శరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక 
శరీరము లేనప్పటికి వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే 
తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడు 
మరణించరు. వారు మానవులవలె గనిపించినను నిజముగా వారే దైవము. 
బాపుసాహెబు జోగ్‌ సన్యాసము : 

జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హామాడ్‌ుంత సక 
అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి వురఫ్‌ బాపూసాహెబ్‌ 
జోగ్‌ పూణే నివాసియగు సుప్రసిద్ద వార్కరి విష్ణుబువా జోగ్‌గారికి చిన్నాయన. 
1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత 
(P.W.D. Supervisor) భార్యతో పిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి 
సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను (ప్రేమించి బాబా సేవయందే 
కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట 
బాపూసాహెబు జోగ్‌ మసీదులోను, చావడిలోను కూడ బాబా మహాసమాధి 
పొందువరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సారేవాడాలో 
జ్ఞానే శ్యరియు, ఏకనాథ భాగవతమును చదివి, వినవచ్చినవారందరికి 
బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్‌, బాబాతో 
“నేనిన్హాళ్ళ నీ సేవ చేసితిని. నా మనస్సు ఇంకను శాంతము కాలేదు. 
యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు 


(3442 


కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు ?” అనెను. ఆ ప్రార్థన విని బాబా 
“కొద్ధికాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీ పాపపుణ్యములు 
భస్మమగును. ఎప్పుడు నీనభిమానమును పోగొట్టుకొని, మోహమును రుచిని 
జయించెదనో యాటంకములన్చిటిని కడచెదవో, హృ దయపూర్తాకముగ 
భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొనెదబో, అప్పుడు నీవు 
ధన్ఫ్యుడనయ్యిదవు” అనిరి. కొద్దికాలము పిమ్మట బాబా పలుకులు 
నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికింకొక యభిమానమేదియు 
లేకుండుటచే నతడు స్వేచ్చాపరుడై సన్యాసమును (గ్రహించి తన 
బీవితపరమావధిని పొందెను. 


అమృతతుల్యమగు బాబా పలుకులు ; 


దయాదాక్షిణ్యమూర్తి యగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో 
ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. “ఎవరయితే నన్ను ఎక్కువగా 
(పేమించెదరో వారు ఎల్లవ్దుడు నన్ఫు దర్భించెదరు. నేను లేక ఈ 
జగత్తంతయు వానికిశూన్యము, నా కథలు తప్పు మరేమియు చెప్పుడు, సదా 
నన్చే ధ్యానము చేయును. నా నామమునే యెల్డప్పుడు జసీంచుచుండును. 
ఎవరైతే నర్వున్వ శరణాగతి చేసీ నన్చే ధ్యానింతురో వారికి నేను 
బుణస్థుడను, వారికి మోక్షమునిచ్చి వారి బుణము దీర్చుకొనెదను. 
ఎనరయితే ననే బింతించును నా గూర్చియే దీక్షతో నుందురో ఎనరయితే 
నాకర్తించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారసడియుందును. 
ఎవరయితే నా నన్ఫిధానమునకు నచ్చెదరో వారు నది సముద్రములో 
కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము 
లేశమైన లేకుండ, నీ పాదయములో నున్సు నన్ఫు నర్వన్వ శరణాగతి 
నేడపలను 
నేననగా నెవరు ?: 


నేను అనగా నెవ్వరో సాయిబాబా యొన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి. 
“నన్ఫు వెదకుఓకు నీవు దూరముగాని మురెబ్బటికిగాని పోనక్కరలేదు. 


345 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+శ్వు 
నీ నామము నీ యాకారము విడిచినబో నీలోనేగాక యన్చి జీవులలోను 
చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. 
దీనిని నీవు గ్రహించి, నీలోనే గాక అన్ఫిటిలోను నన్ఫు జూడుము. దినిని 
నీవభ్యసించినబో, సర్వవ్వాసకత్త మనుభనించి నాలో ఐక్యము పొందెదవు”. 

హేమాడ్‌పంతు చదువరులకు (ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా 
వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను, భక్తులను 
చుమింతురుగాక! బాబా పెక్కుసారులు “ఎవరయిటే యితరులను 
నిందించుదురో వారు నన్ఫ్రు సొంనీంచిననారగుదురు. ఎవరయితే బాధ 
అనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్భైదరు” అని చెప్పిరి 
గదా! బాబా సర్వ వస్తుజీవ సముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు 
నలుప్రక్కల నిలచి సహాయపడెదరు. సర్వజీవులను (ప్రేమించుట తప్ప వారు 
మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన యమృతము వారి 
పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్‌పంతు ఇట్లు ముగించుచున్నారు. 
ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, 
ఉభయులును సాయిలో నైక్యమగుదురు. 


43, 44 అధ్యాయములు సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ఆరఎరెకజు పారాయణము సమంధప్రము 


(3462 


శ్రీ సాయినాధాయ నమః 
టో 
శ్రీసాయిసచ్చరిత్రము 


ఏడవ రోజు పారాయణము 


నలుబదియైదవ అభ్యాయము 


కాకా గణంపాబు నంళయము - ఆనందరావు అనుభవము; 
కొయ్య బల్ల మంచము బాబాదే - మహవాల్చావతిదికాదు 


గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి 
చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను గాని, 
వారి యనంత స్వరూపము లేదా సాయిశక్తి యెల్లప్పుడు నిలిచియే యుండును. 
ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి 
చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా 
నున్నారనియు తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియు 
తెలియుచున్నది. ఎవరయితే బాబా సమాధి చెందకముందు వారిని జూచిరో 
వారు నిజముగ నదృష్టవంతులు. అట్టివారిలో నెవరైన ప్రపంచ సుఖములందు 
వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్సరము 
కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడేకాదు ఇప్పుడు 
కూడ కావలసినది బాబా యందు హృదయపూర్వకమయిన భక్తి మన బుద్ది, 


| (3472 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


యిం(ద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని 
మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించునట్లు చేసినచో, 
(ప్రయోజనము లేదు. పూజగాని, ధ్యానము గాని చేయ'పూనుకొనినతో దానిని 
మనఃపూర్వకముగాను ఆత ్య్రశుద్దితోడను చేయవలెను. 


పతివ్రతకు తన భర్తయందు గల (ప్రేమను, భక్తుడు గురువునందు 
చూపవలసిన (ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవదానితో 
పోల్చుటకే వీలులేదు. జీవితపరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, 
సోదరుడు గాని యింక తదితర బంధువులెవ్వరుగాని తోడ్పడరు. ఆత్మ 
సాక్షాత్కారమునకు దారిని మనమే వెదకుకొని ప్రయాణమును సాగించవలెను. 
నిత్యానిత్యములకు భేదమును తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయ 
సుఖములను త్యజించి మన బుద్దిని, మనస్సును స్వాధీనమందుంచుకొని 
మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై నాధారపడుటకంటె మన 
స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడయితే మనము 
నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్దమని 
తెలిసికొనెదము. దానివలన (ప్రపంచ విషయములందు మోహము తగ్గి, మనకు 
నిర్యామోహము కలుగును. (క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు 
కావున వారొక్కరే నిజమనియు (గ్రహించెదము. వారు ఈ జగత్తును 
జయించిన వారును ప్రపంచమున కతీతులును. అప్పుడు వారిని ప్రతి 
బీవరాశియందు జూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా 
పూజ. ఎప్పుడయితే మనము (బవ్మామును, లేదా గురుని 
హృదయపూర్వకముగ ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై ఆత్మ 
సాక్షాత్కారము పొందెదము. వేయేల గురువు నామమును జపించుట 
వలనను, వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను 
వారిని సర్వజంతుకోటియందు చూచుట కవకాశము కలుగును. మనకది 
శాశ్స్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. 


9 ఫిల్‌ 45వ అధ్యాయము 
కాకాసాహెబు సంశయము - ఆనందరావు అనుభవము : 


కాకాసాహెబు దీక్షిత్‌ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన 
[గ్రంథములను అనగా భాగవతమును, భావార్థరామాయణమును చదువుటకు 
బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్‌ ఈ 
(గంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడ 
అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో 
నున్న కాకామహాజని యింటిలో కాకాసాహెబు దీక్షిత్‌ ఏకనాథ భాగవతము 
చదువుచుండెను. శ్యామా, కాకామహాజని కూడ నచట నుండి శ్రద్దతో 
భాగవతమును వినుచుండిరి. దీక్షిత్‌ ఏకాదశస్కంధములోని ద్వితీయా 
ధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు 
లేదా సిద్దులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ద, పిప్పలాయన, అవిర్‌హోత్ర, 
దృమిళ, చమన్‌ మరియు కరభాజన్‌లు భాగవతధర్మ సూత్రములను జనక 
మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు 
కొన్ని యడిగెను. వారొకొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. 
అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని 
లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు 
పరబ్రహ్మమును, అవిర్‌హో(త్రుడు కర్మను, (ద్రుమిళుడు భగవంతుని 
యవతారములను వారి లీలలను, చమస్‌ భక్తుడు కానివాడు చనిపోయిన 
పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని 
ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని 
సారంశమేమన కలియుగములో మోక్షము పొందుట కొక్కటే మార్గము గలదు. 
అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ 
ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహముతో శ్యామాతో నిట్లనియె: 
“నవనాథులు భక్తి విషయమై చెప్పినది యెంత అద్భుతముగా నున్నది? 
దాని నాచరించుట యెంత కష్టము ? నవనాథులు పూర్ణజ్ఞానులే గాని 
మనవంటి మూర్చులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వలగునా? 


ఫ౮45 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 
అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన 
మనకు మోక్షము వచ్చటెట్టు ? కాబట్టి యట్టిదానిని మన మాశించరాదని 
తెలియుచున్నది”. కాకాసాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామా 
యిష్టపడలేదు. వెంటనే యతడిట్లనెను : “ఎవరయితే వారి యద్యష్టవశముచే 
బాబా వంటి యాభరణమును పాొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్డుట 
విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే 
యున్నచో, వారు నిరాశ చెందనేల? నవనాథుల భక్తి బలమైనద్దైె 
యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో 
నిండియుండలేదా ? హరినామ స్మరణము గురునామ స్మరణము 
మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా ? అట్లయినచో 
భయమునకు గాని ఆందోళనకు గాని యవకాశమేది” ? శ్యామా చెప్పిన 
సమాధానముతో కాకాసాహెబు సంతుష్టి చెందలేదు. నవనాథుల భక్తిని 
పొందుటెట్టు ? అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. 
ఆ మరుసటి యుదయమే యీ (క్రింది యద్భుతము జరిగెను. 


ఆనందరావు పాఖాడే యనువాడు శ్యామాను వెదకుచు పురాణ 
కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్‌ భాగవతము 
చదువుచుండెను. పాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో 
చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు 
చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచె మాటంకము గలుగ 
జేసెను. కాకాసాహెబు పురాణము చదువుటమాని విషయమేమని యడిగెను. 
శ్యామా యిట్లు నుడివెను. “నిన్న నీ సంశయమును దెలిపితివి. దానికి 
సమాధానమిదిగో ! బాబా పాఖాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. 
“రక్షకమైన భక్తీ” గాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు 
భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరు 
ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరరు: వోరి 
కోరిక ప్రకారము పాఖాడే యా దృశ్యమును ఈ (క్రింది విధముగా 
చెప్పనారంభించెను. 


ఫ350 2 


లోతైన సముద్రములో నడుమువరకు దిగి యచ్చట నిలిచితిని. 
హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని 
సింహాసనముపై బాబా కూర్చొనియుండెను. వారి పాదములు నీటిలో 
నుండెను. బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని. అది 
నిజమువలె. నులడెన కాం స్వప్నమువలె గానరాకుండెను. దానిని నేను 
స్వప్నమని యనుకొనలేదు. మాధవరావు కూడ అచ్చట నిలచియుండెను. 
శ్యామా“నందరావు ! బాబా పాదములపై బడుము” అని సలహానిచ్చెను. 
“నాకు కూడ ననుస్కరించనలెననియే యున్సుది. కాని వారి పాదములు 
నీటిలో నున్నవి. కనుక నా శిరన్సును వారి పాదములపై 
నెట్లుంచగలను? నేను నిస్తహాయుడనుూ అని నేనంటిని. అది విని 
యతడు బాబాతో నిట్లనెను. “ఓ దేవా! నీటిలోనున్న నీ పాదములను 
బయటకు దీయుము. వెంటనే బాబా తన పాదములను బయటకు 
తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు 'మొక్కితిని. 
దీనినిజూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. “ఇక పొమ్ము, నీవు వ్లేమమును 
పొందెదవు. భయముగాని ఆందోళన గాని అవసరము లేదు. శ్వామాకు 
పట్టుపంచె యొకటి దానము చేయుము. దానివల్ల మేలు పొందెదవు” 


బాబా యాజ్ఞానుసారము పాఖాడే పట్టుధోవతిని తెచ్చెను. మాధవరావు 
కివ్వవలసినదని కాకాసాహెబును జడను శ్యామా యందుల కొప్పుకొనలేదు. 
ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన 
పిమ్మట కాకాసాహెబు చట్లువేసి తెలిసికొనుటకు సమ ్యతించెను. సంశయ 
విషయములందు చీటి వేసి సంశయమును దీర్చుకొనుట కాకాసాహెబు 
స్వభావము. 'పుచ్చుకొనుము' 'నిరాకరించుము' అను రెండు చీటీలు వ్రాసి 
బాబా పాదుకల వద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదానిని తీయించిరి. 
పుచ్చుకొనుము” అను చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి. దానిని 
శ్యామా యంగీకరించెను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబు 
సంశయము తీరెను. 


45వ అధ్యాయము 


శ్రీ సాయి సచ్చరిత్రము లల. Gf 


ఇతర యోగుల మాటలను కూడ గారవించవలసినదని యీ కథ 
ప్రబోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి 
విశ్వాసము లుండవలెను. వారి బోధల (ప్రకారము నడువవలెను. ఎందుకనగా 
మన కష్టసుఖము లితరులకంటె వారికే బాగుగ తెలిసియుండును. నీ హృదయ 
భఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. 
“ఈ లోకములో ననేకమంది యోగులు గలరు. గాని మన గురుననలైన 
తండ్రి. ఇతరులు అనేక నుబోధలు చేయవచ్చును. కాని మనము మున 
గురువు యొక్క సలుకులను నురువరాదు. వేయేల / హృదయపూర్తాకముగా 
నీ గురువును (పేమించుము. వారిని నర్వన్వ్య శరణాగతి వేడుము. భక్తితో 
వారి పాదములకు (మొక్కుము. అట్టు చేసినబో సూర్యుని ముందు చీకటి 
లేనట్టు, నీవు దాటలేని భనసాగరము లేదు” 
కొయ్యబల్ల మంచము బాబాదే - మహల్పాపతిది కాదు : 

బాబా షిరిడీ చేరిన కొద్దికాలమునకే 4 మూరల పొడవు, ఒక జానెడు 
వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు (ప్రమిదలు 
పెట్ట దానిపై పండుకొనువారు. కొన్నాళ్ళు గడచిన పిమ్మట బాబా దానిని 
విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను 
కాకాసా హెబుకు వర్షించి చెప్పుచుండెను. ఇది విని యతడు బాబా కిట్లనియె. 
“మ్‌కింకను కొయ్యబల్ల యందు మక్కువ యున్నచో నింకొక బల్ల మీ 
కొరకు మనీదులో వ్రేలాడవేసెదను. దానిపై మీరు నుఖముగా 
నిద్రించవచ్చును”. అందుకు బాబా యిట్లనెను. “నమువాల్ఫాపతిని దిగువ 
విడిచి నేనొక్కడనే పైన పండుకొనుట కిష్టము లేదు” కాకాసాహెబు ఇట్టనెను. 
“మహల్లాపతికొర కింకొక బల్లను తయారుచేయించెదను”. బాబా 
“అతడెట్టు బల్లపై సరుండగలడు ? బల్లమీద అంత ఎత్తున పడుకొనుట 
సులభమయిన పనికాదు. ఎనరు మిక్కిలి పుణ్యనంతులో వారే సడుకొనగలరు. 
ఎనరయితే కండ్లు దెరచి నిద్రించగలరో వారికే యది నీలగును. నేను 
నిద్రపోవునప్పుడు మనాల్వావతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా 


352 


ననన న దప అధ్యాయము 


హృదయముపై నుంచునునెదను. అబ్బటినుంచి నచ్చు భగనన్దాము 
సృరణమును నినునునెదను. నేను పండుకొనినబో నన్ఫు లేవగొట్టు మునెదను. 
దీనినే యతడు నెరినేర్భలేకున్నాడు. నిద్రతో కునుకుపొట్టు పడుచుండును. 
నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ భగత్‌ / అని పిలచెదను. 
వెంటనే కండ్లు తెరచి కదలును. నెనడయితే నేలపై బక్కగా నిద్రించలేడో, 
ఎవడు కదలకుండ యుండలేడో ఎవడు:నిద్రకు: సేనకుడో, నాడు ఎత్తైన 
బల్లమీద నెట్టు పండుకొనగలడు” ? అనెను. అనేక పర్యాయములు బాబా 
తన భక్తులయందు (పేమచే నిట్లనెను. “మంచిగాని చెడ్డగాని, ఏది మనటో 
యది నున దగర నున్సది. ఏది యితరులటో, యది యితరుల వధ్ర్ధ నున్ఫుది” 


నలుబదియైదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


నలుబదియారవ అధ్యాయము 


ప్రణావన; గయ యాత్ర; రెండు మేకల కథ 


ఈ అధ్యాయములో శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలకు 
వెళ్ళుట, బాబా ఫోటో రూపమున నతనికంటె ముందే వెళ్ళుట చెప్పెదము. 
బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుట గూడ 
చెప్పుకొందము. 
ప్రస్తావన : 

ఓ సాయీ! నీ పాదములు పవిత్రములయినవి. నిన్ను జ్ఞప్రియందుంచు 
కొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము 
కూడ మిక్కిలి పావనమయినది. (ప్రస్తుతము నీ రూప మగోచర 
మయినప్పటికి, భక్తులు నీయందే నమ ్యకముంచినచో, వారు నీవు సమాధి 
చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగుపడని 
చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండిగాని యెంతో దూరము 
నుండిగాని యీడ్సెదవు. వారిని దయగల తల్లివలె కౌగలించుకొనెదవు. 
నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కాని నీవు చతురతతో తీగలను 
లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు 


రశ 


అ ఖిలా... 16న అధ్యాయము 


[గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే 
సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు నీ శక్తివలన నిరాడంబర భక్తుల 
రక్షించెదవు. ఆంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని 
దానితో నీకెట్టి సంబంధము లేనట్టు గనిపించెదవు. నీవె పనులన్నియును 
నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము 
నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట 
యెట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి ని 
నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. 
ఎవరికయితే కోరికలుండవో అట్టివారికి నీవు (బ్రహ్మానందము నిచ్చెదవు. స 
మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ 
సాధనవల్ల మన పాపములు, రజ స్తమో గుణములు నిష్క్రమించును. సాత్తిక 
గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో 
నిత్యానిత్యములకు గల భేదము, నిర్యామోహము, జ్ఞానము లభించును. 
మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనే యనుసంధానము 
చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరణాగతి. దీనికి తప్పనిసరి 
యొకేగుర్తు. మన మనస్సు నిశ్చలము శాంతమునగుట. ఈ శరణాగతి 
గొప్పదనము, భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన 
రాహిత్యము, కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును. 


ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని 
చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమున గాని వానిని వెంబడించు 
చుండును. భక్తుడు తన యిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా 
అచ్చటకు భక్తుని కంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరాని 
రూపమున నుండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. 


గయయాత్ర : 
బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబు తన 
పెద్దకుమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయ నిశ్చయించెను. 


శ్రీ సాయి సచ్చరిత్రము యల. Gf 


సుమారదే సమయమందు నానాసాహెబు చాందోర్కరు తన పెద్ద కుమారుని 
వివాహము గ్యాలియర్‌లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, 
నానాసాహెబు చాందోర్కరులిద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ 
శుభకార్యములకు ఆహ్యానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా దీసికొని వెళ్ళుడని 
బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంతపెట్టగా బాబా 
వారికి శ్యామాను దీసుకొని పోవలసినదనియు “కాశీ ప్రయాగ యాత్రలు 
ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయలో కలిసికొనెదినని 
చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపియని 
నిరూపించును. 

బాబా వద్ద సెలవు పుచ్చుకొని, శ్యామా నాగపూరు, గ్యాలియరు వ 
నిశ్చయించెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలెననుకొనెను. 
అప్పాకోతే యతని వెంట బోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట 
నాగపూరులో జరుగు ఉపనయమునకు బోయిరి. కాకాసాహెబు దీక్షిత్‌ 
శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా నిచ్చెను. అచ్చటి 
నుండి గ్వాలియర్‌ పెండ్లికి బోయిరి. అచ్చట నానాసాహెబు చాందోర్కరు 
శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువు జరార్‌ 100 రూపాయలును 
ఇచ్చిరి. అక్కడినుండి శ్యామా కాశీకి వెళ్ళెను. అచ్చట జఠారు యొక్క 
అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము 
జరిగెను. అచ్చటినుండి శ్యామా అయోధ్యకు పోయెను. అచ్చట జఠారు 
మేనేజరు శ్రీరామమందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు 
అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో రెండు మాసములుండిరి. అక్కడి 
నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము 
చికాకుపడిరి. రాత్రి గయ స్టేషనులో దిగి ధర్మశాలలో బసచేసిరి. ఉదయమే 
గయ పండా వచ్చి యిట్లనెను. “యాత్రికులందరు బయలుదేరుచున్నారు. 
మీరు కూడ త్వరపడుడు”. అచ్చట ప్లేగు గలదా ? యని శ్యామా (ప్రశ్నించెను. 
లేదని పండా జవాబు నిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. 


ఫ 396 


9 ఫిలి ఖాన, గర్భ అధ్యాయము 


అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ యిల్టు చాలా 
పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాలా సంతుష్టి చెందెను. అచ్చట గల 
బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటె ఎక్కువ ట్రితిని 
కలుగజేసెను. అది యింటికి ముందు భాగములో మధ్య నమర్చబడి 
యుండెను. దీనిని చూచి శ్యామా మైమరచెను. “కాశీ, ప్రయాగ యాత్రలు 
ముగియుసరికి నేను శ్వామాకంటె ముందుగనే గయకు బోయెదను” అను 
బాబా పలుకులను జ్ఞప్తికి దెచ్చుకొనెను. కండ్ల నీరు (గ్రమ్మెను, శరీరము 
గగుర్పొడిచెను, గొంతుక యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి 
యేడ్వసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడి 
యేడ్సుచున్నాడేమోయని పండా యనుకొనెను. పండాను బాబా పటమెక్కడ 
నుండి తెచ్చితివని శ్యామా యడిగెను. పండా తన ప్రతినిధులు రెండు 
మూడువందల మంది మన్మాడులోను, పుణతాంబేలోను గలరనియు, వారు 
గయకు పోయె యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారివల్ల బాబా 
కీర్తిని విని బాబా దర్శనము 12 యేండ్ల (క్రిందట చేసితిననియు చెప్పెను. 
షిరిడీలో శ్యామా యింటిలో (వ్రేలాడుచున్న బాబా పటమును జూచి దాని 
నిమ్మని కోరితిననియు బాబా యనుజ్ఞ పొంది శ్యామా దానిని 
తనకిచ్చెననియు చెప్పెను. శ్యామా పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి 
దెచ్చుకొనెను. పూర్వము తనకు పటము నిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన 
యింట నతిథిగా నుండుట [గ్రహించి పండా మిక్కిలి యానందించెను. 
వారిరువురు (పేమానురాగములనుభవించి యమితానందమును పొందిరి. 
శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను. పండా 
ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి, శ్యామాను ఏనుగుపైన 
కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నియు నేర్పరచెను. 


ఈ కథవల్ల నేర్చుకానవలసిన నీతి: 
బాబా మాటలు అక్షరాలా నసత్యములనియు బాబాకు తన 
భక్తులందుగల (పేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక వారికి 


cys 


శ్రీ సాయి సచ్చరిత్రము Ge 
జంతువులయందు కూడ సమాన(పేమ యుండెను. వారు వానిలో నొకరుగా 


భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 
రెండు మేకల కథ : 


ఒకనాడుదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. 
మార్గమున మేకలమందను జూచెను. అందులో రెండు మేకల మీద బాబా 
దృష్టిపడెను. బాబావానిని సమీపించి (ప్రేమతో తాకి లాలించి వానిని 32 
రూపాయలకు కొనెను. బాబా వైఖరిని జూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా 
మిగుల మోసపోయెనని వారనుకొనిరి. ఎందుచేతననగా నొక్కొక్క మేకను 
2 గాని, 3 గాని, 4 గాని రూపాయలకు కొనవచ్చును. రెండు మేకలకు 8 
రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా 
నూరకొనెను. శ్యామా, తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా 
“నాకు ఇల్టుగాని, కుటుంబము గాని లేకుండుట చేత నేను ధనము నిలువ 
చేయరాదు” అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును 
కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి 
తిరిగి యిచ్చివేసి వాని పూర్వవృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. 

“ఓ శ్వామాూ ! తాత్యా ! మీరీ బేరములో నేను మోసపోయితినని 
యనుకొనుచున్భారు. అట్టు కాదు. వాని కథ వినుడు. గతజన్మలో వారు 
మానవులు. వారి యద్దష్టము కొలది నా జతగాండ్రగా నుండెడివారు. వారొకే 
తల్లి బిడ్డలు. మొదట వారికి నొకరిపై నొకరికి (పేను యుండెను. రానురాను 
శతువులైరి. పెద్దవాడు సోమరిగాని, చినవాడు చుర్వూనవాడు. అతడు 
చాల ధనము సంనొదింబెను. పెద్దవాడు అసూయ బెంది చిన వానిని చంపి 
వాని ద్రవ్యము నపహారింన నెంచెను. తను సోదరత్తమును మరచి వారిధ్ధరు 
కలపొంచిరి. అన తమ్ముని జంపుటకు సెక్కు పన్ఫుగడలను పన్చెను, కాని 
నిప్ప్రుయాజనములయ్యిను. ఇద్దరు బద్దబైరులయిరి. అన ఒకనాడు తన 
సోదరుని బడితెతో కొట్టెను, చిన్సవాడు అనను గొడ్డలితో నరకాను. ఇద్దరదే 
స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్కనుండి 


ఫ358 2 


అ ఖిలా... 16న అధ్యాయము 
పోవుచుండగా వారిని ఆనవాలు పట్టతిని. వారి పూర్వుజున్న వృత్తాంతమును 
జొస్తిక దెచ్చుకొంటిని వారియందు కనికరించి నారికి తిండి పెట్టి, కొంత 
విశ్రాంతి కలుగజేసి యోదార్భవలెనని యనుకొంటిని. అందుచే నింత 
ద్రవ్యమును వ్యయపరబితిని. అందులకు మీరు నన్ఫు దూషించుచున్భారా? 
నా బేరము మీరిష్టపడుకుండుటబచే నేను వాని యజమాని వద్ధకు తిరిగి 
పంపివేసితిని”. మేకల పైని కూడ బాబా (ప్రేమ యెట్టిదో చూడుడు. 


నలుబది యారవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ఫో 
శ్రీసాయిసచ్చరిత్రము 
నలుబది యేడవ అధ్యాయము 


ఖీరభద్రవ్వ - బెన్నబసవ్పల (పాము-కప్పు) కథ 


గత అధ్యాయములో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా 
వర్షించెను. ఈ అధ్యాయమున కూడ అట్ట పూర్వ వృత్తాంతముల వర్షించు 
వీరభద్రప్త యొక్కయు, చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. 

శ్రీసాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి 
నిగిడించినచో యెన్నో గతజన్మల విచారములను నశింపజేసి, యెంతో 
పుణ్యము ప్రాప్తించునటుల జేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో, 
మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మన మానందమును పొందెదము. 
గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి 
పావనమైన నది కూడ యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో (ప్రోగైన 
పాపములన్నియు వారి పాదధూళిచే పోగొట్టెదరాయని యాతురతతో 
జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని 
పోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము 
శ్రీ సాయి. పావనము చేయు ఈ (క్రింది కథను వారినుండి వినుడు. 


(360౫ 


9 ఫిల్‌ 47వ అధ్యాయము 
వీరభద్రప్ప - చెన్నబసప్పల (పాము - కప్పు కథ : 
సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను క 


“ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాళికి 
పోయి యొక చిన్న నది యొడ్డున చెరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి 
నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చొని 
యుంటిని. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ, బండిత్రోవ రెండును కలవు. 
చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు 
చేయుచుండగా కప్ప యొకటి బెకబెక లాడుట వింటిని. చెకుముకిరాయి 
కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. 
నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో 
నాహ్యానించెను. అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. కప్ప బెకబెక 
మనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసికొనగోరెను. ఒక 
కస్త తన పూర్వజన్మ సావభలము ననుభవించుచున్సదని చెప్పితిని. 
గతజన్మలో చేసినదాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. 
దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును బీల్సి 
నాకందజేసి తానే స్తయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే 
పట్టుకొనబడి యరచుచుండెననియు గతజన్మలో రెండును దుర్మార్లులే గాన 
ఈ జన్మయందు గతజన్మ యొక్క పాపమును యీ దేహముతో ననుభ 
వించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్దపాము 
ఒక కప్పను నోటితో బట్టుకొని యుండుట జూచెను. 


“అతడు నానద్ధకు వచ్చి 10, 12 నిముషములలో సాము కప్పును 
(మింగునని చెప్పెను. నేనిట్లంటిని. 'లేదు. అట్టు జరుగనేరదు. నేనే దాని 
తండ్రిని (రక్షకుడను) ! నేనిచటనే యున్భాను. సాముచేత కప్పు నెట్టు 
తినిపించెదను ? నేనిక్కడ ఊరకనే యున్నానా ? దాని నెట్టు విడిపించెదనో 
చూడు” 


3612 


శ్రీ సాయి సచ్చరిత్రము nD 

చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు 
భయపడెను. నన్ను కూడ దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీదపడి 
కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు 
బోయి యిట్లంటిని. “ఓ నీరభద్రసా ! నీ శత్రువు చెన్సుబనప్పు కప్పు జన్మమెత్తి 
సళ్చాత్తాససడుట లేదా ? నీవు సర్హుజన్మమెత్తినవ్సటికిని వానియందు 
శ్యతుత్తము వహించి యున్ఫావా ? ఛీ, సిగ్గులేదా / మీ ద్వేషములను విడచి 
శాంతింవుడు” 

ఈ మాటలు విని యా సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి 
అదృశ్యమయ్యెను. కప్పకూడ గంతువేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి 
ఆశ్చర్యవడెను. “మీరన్న మాటలకు పాము కవ్పనెట్లు వదలి 
యడ్యశ్యమయ్యెను ? వీరభద్రప్ప యెవరు ? చెన్నబసప్ట యెవరు ? వారి 
శత్రుత్వమునకు కారణమేమి ?' అని యతడు (ప్రశ్నింపగా, నతనితో కలసి 
చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి నతనికి 
వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించితిని. 


“మా యూరికి 4, 5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము 
గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామములోని ప్రజలు దానిని 
మరామతు చేయుటకై కొంత ధనము (ప్రోగుచేసిరి. కొంత పెద్ద మొత్తము 
(ప్రోగైన పిమ్మట పూజకొరకు తగిన యేర్పాటు చేసిరి. మరామతు చేయుట 
కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము 
అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై బెట్టిరి. 
వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము 
చేసెను. దేవాలయములో నేమి యభివృద్ది కానరాలేదు. అతడు ధనమంతయు 
ఖర్చు పెట్టెను. కొంత తాను (మ్రింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను 
దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ది కాకుండుటకేవో 
కారణములు చెప్పెడివాడు. (గ్రామస్తులు తిరిగి వానివద్దకు బోయి అతడు 
సొంతముగా తగిన ధనసహాయము చేయని యెడల మందిరము వృద్దికాదని 


ఫ362 2 


ఆఫీ? 99-—————m———. 47వ అధ్యాయము 


శనం వాని అంచనా (ప్రకారము పనిసాగించవలసినదని చెప్పుచు మరికొంత 
ద్రవ్యమును వసూలుచేసి యాతని కిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని, 
పూర్వమువలెనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ళ పిమ్మట మహాదేవుడు 
వాని భార్యకు కలలో గనిపించి యిట్టు చెప్పెను. నీవు లేచి దేవాలయపు 
శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టినదానికి 100 రెట్లు ఇచ్చెదను! ఆమె 
యీ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు 
హేతువగునేమో యని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్షమనియు, 
దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో 
గనపడి యేల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనా యనియు, 
ఇది దుస్సప్షమువలె గనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము 
కల్పించునటుల తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే 
ఆమె ఊరుకొనవలసి వచ్చెను. 


దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు 
దేవునకు ఇష్టముండదు. భక్తితోను, ప్రేమతోను మన్ననతోను ఇచ్చిన చిన్న 
చిన్న మొత్తములకయిన దైవ మిష్టపడును. కొన్ని దినముల పెమ్మట 
దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి యిట్లనెను. “భర్త దగరనున్భ చందాల 
గూర్చి చికాకు చెంద ననసరము లేదు. దేవాలయము నిమిత్తమేమైన 
వ్యయము చేయుమని యాతని బలనంతము చేయనద్దు. నాకు కానలనినని 
భక్తీ మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్గ సాంతము దేదైన ఇవ్వవలెను” 
ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తన కిచ్చిన బంగారు నగలు 
దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి యీ సంగతి విని చికాకు చెంది 
భగవంతుని కూడ మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలనెంతో 
తక్కువ ధర కట్టి 1000 రూపాలకు తానే కొని, నగదునకు బదులుగా నొక 
పొలమును దేవదేయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ 
పొలము వాని సొంతము గాదు. అదియొక పేదరాలగు డుబ్కీ యనునామెది. 
ఆమె దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి యుండెను. ఆమె దానిని 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము లయలు. Gf 


తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును 
అందరిని మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ 
చాలా తక్కువ. దానివలన ఆదాయమేమియు లేదు. 


ఈ వ్యవహారమిట్టు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి 
యధీనములో నుంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్ళకు ఒక 
చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. 
లోభి యింటికి పిడుగుపాటు తగిలి వాడు, వాని భార్య చనిపోయిరి. డుబ్కీ 
కాలగతి చెందెను. 


తరువాతి జన్మలో ఆ లోభి మథురాపట్టణములో నక (బ్రాహ్మణ 
కుటుంబములో పుట్టి వీరభ(ద్రప్పయను పేర నుండెను. అతని భార్య పూజారి 
కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి యని పేరు పెట్టిరి. డుబ్కీ మందిర 
గొరవనింటిలో మగశిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప యని 
నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా 
వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్ఫెడివాడు. 
అతని కుమార్తె గౌరి కూడ నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచుండెను. 
ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చికాకుపడ నవసరము 
లేదనియు, ఆమె భర్త తానై వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. 
కొన్నాళ్ళకు వీరభ(ద్రప్పయను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి 
యింటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండ్హి 
చేసెను. అతడు కూడ నా భక్తుడయ్యెను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు 
నాయందు విశ్యాసము చూపుచుండెను. వాడు ఈ జన [లో కూడ ధనమునై 
మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో 
నుండుటచే తన కెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలు 
చుండెను. 


ఇట్లుండగా కొన్ని వచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. 
గౌరి యదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన 


364 


ననన [7 ప్ర అధ్యాయము 


పొలము ఒక లక్ష రూపాయల కమ్మిరి. ఆమె యాభరణముల విలువకు 
100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 
25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున 
ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరు సమ్మతించిరి. కాని ధనమునకైై 
తగవులాడిరి. సలహాకొరకు నావద్దకు వచ్చిరి. ఆ యాస్తి మహాదివునిది 
కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి 
వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే యేమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె 
భర్తకు ఈ పైకముపై నెట్టి యధికారము లేదని బోధించితిని. ఇది విని 
విరభ[ద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి 
దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు 
విని భగవంతుని ధ్యానించి ఊరకొంటిని. వీరభద్రప్ప తన భార్య గారిని 
తిట్టైను. అందుచే నామె పగటి పూట నా వద్దకు వచ్చి యితరుల మాటలు 
పట్టించుకొనవలదనియు తనను కూతురుగా జూచుకొనవలెననియు 
వేడుకొనెను. ఆమె నాయాశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 
సప్త సము(ద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరి 
కొక స్వప్పదృశ్యము గనపడెను. మహాదేవుడు స్వప్నములో గనిపించి యిట్లనెను. 
“ధనమంతయు నీదే. ఎవరికి నేమియును ఇన్వువలదు. బెన్సబసప్పుతో నలనో 
చేసి దేవాలయవు నురానుతు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరముల్యై 
వ్యయము బేయవలని వచ్భ్రూనవ్టుడు మనీదులో నున బాబా నలవో 
తీసుకొమ్ము” గౌరి నాకీ వృత్తాంతమంతయు దెలిపెను. నేను తగిన సలహా 
నిచ్చితిని. అసలు తీసికొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్ప 
కివ్వుమనియు వీరభద్రపు కిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా 
నిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్టాడుచు 
నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరచితిని. గౌరికి 
మహాదేవుడు చూపిన స్వప్ప దృశ్యమును చెప్పితిని. వీరభద్రపు మిగుల కోపించి 
చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదరించెను. చెన్నబసప్ప 
365 


శ్రీ సాయి సచ్చరిత్రము Ge 
పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే యాశ్రయించెను. కోపిష్టి శత్రువు 
బారి నుండి కాపాడెదనని నేను వానికి వాగ్దానము చేసితిని. కొంత 
కాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను; చెన్నబసప్ప కూడ 
చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని, నేను చేసిన 
వాగ్దానమును జ్ఞప్తికి దెచ్చుకొని, ఇక్కడకు వచ్చి వానిని రక్షించి, నా మాటను 
పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై 
వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు బంపి చెన్నబసప్పను 
రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. 

నీతి: 


ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యేమనగా ఎవరు చేసిన దానిని 
వారే యనుభవించవలెను. ఇతరులతో గల సంబంధము లన్నిటిని, బాధను 
కూడ అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైన 
శత్రుత్వమున్న యెడల దానినుండి విముక్తిని పొందవలెను. ఎవరికైన ఏమైన 
బాకీయున్న దానిని తీర్చివేయవలెను. బుణముగాని శతృత్వ శేషము గాని 
యున్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవాని నది 
హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశము కలుగజేయును. 


నలుబది యేడవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


శ్రీసాయిసచ్చరిత్రము 


నలుబది యినిమిదవ అభ్యాయము 


నుద్గురుని లక్షణములు; శేవడే; నపత్తేకర్‌ దంపతులు 


ఈ యధ్యాయమును ప్రారంభించునప్పుడెవరో హేమాడ్‌పంతును 
“బాబాగురునా ? లేక సద్దురువా ?” యని (ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధాన 
మిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్‌పంతు ఇట్లు వర్లించుచున్నారు. 
సద్గురుని లక్షణములు : 


ఎవరు మనకు వేదవేదాంతములను షట్‌ శాస్త్రములను బోధించెదరో, 
ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్చ్వాస నిశ్చాసములను 
బంధించెదరో, ఎవరు (బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, 
ఎవరు భక్తులకు మం(తోపదేశము చేసి దానిని పునఃశ్చరణము 
చేయుమందురో, ఎవరు తమ వాక్షక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, 
కాని ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు 
సద్గురువులు కారు. ఎవరయితే చక్కని సంభాషణలవల్ల మనకు ఇహపర 
సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందు మన 
కభిరుచి కలుగునట్లు జేసెదరో, యెవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున 
ప్రుసక జ్ఞానమే గాక ఆచరణయందనుభవము కూడ పొందియున్నారో 
అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగ వారట 
గురువు దానిని శిష్యుల కెట్టు (ప్రసాదించగలరు ? సద్గురువు స్వవ్న 


3672 


శ్రీ సాయి సచ్చరిత్రము లన. Gf 


మందయినను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని యాశించడు. 
దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు 
తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని 
కొడుకువలె (ప్రేమించుటయే గాక తనతో సరిసమానముగా జూచును లేదా 
పరబ్రహ్మ స్వరూపముగా జూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన, వారు 
శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకుగాని చెందరు. 
తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, 
నీచులు వారికి సమానమే. 


హేమాడ్‌పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి 
సద్దురువు ఆశీర్వాదమును, సహవాసమును పొందెనని తలంచెను. బాబా 
యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని, 
స్నేహితులు గాని, యిల్లుగాని, ఎట్టి యాధారము గాని లేకుండెను. 18 
ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. 
వారొంటరిగా, నిర్భయముగా సరరిడిఢఉవోంరంః వారెల్లపుడాత్మాను 
సంధానమందు మునిగి యుండెడివారు. భక్తుల స్వచ్చమైన యభిమానమును 
జూల వారి మలు కొరకనిన చెయుచులదదనారుు ఈ. వధముగా వారు 
తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు. వారు భౌతిక శరీరముతో 
నున్నప్పుడు తమ భక్తులకు ఏ యనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు 
మహాసమాధి చెందిన పిమ్మట కూడ వారిపై నాధారపడిన భక్తులకిప్పటికిని 
నొసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములనెడు 
హృదయ దీపమును సరిచేయవలెను. (ప్రమయను వత్తిని వెలిగించవలెను. 
ఎప్పుడిట్టు చేసెదరో, యప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) 
వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. (ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి 
బ్ఞానమెవరికి అక్కరలేదు. (ప్రేమలేనిచో సంతృప్తి యుండదు. కనుక మనకు 
అవిచ్చిన్నమైన అపరిమిత (ప్రేమ యుండవలెను. (ప్రేమను మనమెట్టు 
పొగడగలము ? (ప్రతి వస్తువు దాని యెదుట ప్రాముఖ్యము లేనిదగును. 
(ప్రమ యనునదే లేని యెడల చదువుట గాని, వినుట గాని, నేర్చుకొనుట 
గాని నిష్పలములు. (పేమ యనునది వికసించినచో భక్తి నిర్వామోహము, 


9 ఫిలి వినన (0, గ్రరు అధ్యాయము 


శాంతి, స్వేచ్చలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనిని 
గూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు (పేమ కలుగదు. 
యదార్ధమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై 
సాక్షాత్కరించును. అదియే (ప్రేమ; అదే మోక్షమునకు మార్గము. 


ఈ యధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించెదము. 
స్వచ్చమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు బోయి వారి 
పాదములపై బడినచో, తుట్టతుదకతడు రక్షింపబడును. ఈ విషయము 
దిగువ కథవలన విశదపడును. 
శేవడే ; 

షోలాపూర్‌ జిల్లా అక్కల్‌కోట నివాసి, సపత్నేకర్‌ న్యాయ పరీక్షకు 
చదువుచుండెను. తోటి విద్యార్థి శేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు 
కూడ గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా నున్నది లేనిది చూచుకొను 
చుండిరి. పప్రశ్నీత్తరముల వలన శేవడేకు ఏమియు రానట్లు తోచెను. తక్కిన 
విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను 
తనయందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్లుడనగుదునని చెప్పెను. 
అందుకు సపత్నేకర్‌ యాశ్చర్యపడెను. సాయిబాబా యెవరు ? వారినేల 
యంత పొగడుచున్నావు ? అని అడిగెను. అందువలన శేవడే యిట్లనెను. 
“షిరిడీ మసీదులో నొక ఫకీరు గలరు. వారు గొప్ప సత్సురుషులు, 
యోగులితరులున్నను, వారయోఘమ్టునవారు. పూర్వజన్మ సుక్యతమున్న 
గాని, మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి 
యున్నాను. వారు పలుకునది యెన్నడు అసత్యము కానేరదు. నేను 
పరీక్షలో తప్పక యుత్తిర్లుడ నగుదునని వారు నన్ను ఆశీర్వదించి 
యున్నారు. కనుక వారి కృపచే తప్టక చివరి పలిక్షయందు త్తీర్ణుడనయ్యెదొ 
ననెను. సపత్నేకర్‌ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను 
కూడ వెక్కిరించెను. 


ఫ౮ర5 _ 


శ్రీ సాయి సచ్చరిత్రము “ఉ+4శ్వు 


సపత్నేకర్‌ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్‌కోటలో వృత్తిని 
(ప్రారంభించి, యచట న్యాయవాది యాయెను. పది సంవత్సరముల పిమ్మట 
అనగా 1913లో వానికి గల యొకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. 
అందువలన అతని మనస్సు వికలమయ్యెను. పండరీపురం, గాణగాపురం 
మొదలగు పుణ్యక్షే త్రములకు యా(త్రార్థము పోయి శాంతి పొందవలె 
ననుకొనెను. కాని యతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను 
గాని యది కూడ సహాయపడలేదు. అంతలో శేవడే మాటలు, అతనికి 
బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడ షిరిడీకి 
పోయి శ్రీసాయిని చూడవలెననుకొనెను. అతడు తన సోదరుడగు 
పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరమునుండియే బాబా దర్శనము చేసి 
సంతసించెను. గొప్పభక్తితో బాబా వద్దకేగి యొక టెంకాయ నచట బెట్టి, 
బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. “బయటకు పాము!” 
అని బాబా యరచెను. సపత్నేకర్‌ తలవంచుకొని కొంచెము వెనుకకు జరిగి 
యచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుట కెవరి సలహాయైన 
తీసికొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి సు చెప్పిరి. అతని 
వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా 
వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో బెట్టి 
యదెవరిదని యడిగెను. దానిని (ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్‌ 
వయిపు చూపెను. బాబా నవ్వగా నచటివారందరు నవ్విరి. బాలా ఆ నవ్వు 
యొక్క [ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్‌ దగ్గరకు జరిగి 
బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్‌ బాబా పాదములకు 
నమస్కరించగా, బాబా తిరిగి వెడలి పొమ్మని యరచెను. సపత్నేకరు కేమి 
చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబా 
ముందు కూర్చుండిరి. మసీదు ఖాళి చేయుమని బాబా సపత్నేకర్‌ను 
ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ జెందిరి. బాబా యాజ్ఞను 
పాలించవలసి యుండుటచే సపత్నేకర్‌ షిరిడీ విడువ వలసి వచ్చెను. 
ఇంకొకసారి వచ్చినప్పుడైన దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను. 


ఫ3/0 2 


అఖ్రాఫిిత లుల 48వ అధ్యాయము 
ఫే సపత్నకర్‌ భార్య: 

ఒక సంవత్సరము గడచెను. కాని అతని మనసు శాంతి 
పొందకుండెను. అతడు గాణగాపురము వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను. 
విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను; తుదకు కాళీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. 
బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకొక స్వప్షదృశ్యము 
గనపడెను. స్వప్నములో నామె నీళ్ళ కొరకు కుండ పట్టుకొని లకడ్డాబావికి 
పోవుచుండెను. అచ్చట నొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని, వేపచెట్టు మొదట 
కూర్చున్నవారు తన వద్దకు వచ్చి “ఓ అమ్మూయి ! అనవనరముగా 
(్రమపడెదవేల? నేను స్వచ్చమైన జలముతో నీ కుండ నింపెదను” అనెను. 
ఆమె ఫకీరుకు భయపడి, ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయెను. ఫకీరు 
ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. 
ఆమె తన కలను భర్తకు జెప్పెను. అదియే శుభశకున మనుకొని యిద్దరు 
షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికి బాబా యక్కడ లేకుండెను. 
వారు లెండీ తోటకు వెళ్ళి యుండిరి. బాబా తిరిగి వచ్చువరకు వారచట 
ఆగిరి. ఆమె స్వప్నములో తాను జూచిన ఫకీరుకు, బాబాకు భేదమేమియు 
లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి 
బాబాను చూచుచు అచటనే కూర్చుండెను. ఆమె యణకువ జూచి సంతసించి 
బాబా తన మామూలు పద్దతిలో నొక కథ చెప్పుటకు మొదలిడెను. 
“నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాల రోజుల నుండి నొప్పీ పెట్టుచున్లుని. 
నేననేకౌషధములు వుచ్చుకొంటిని కాని నొప్పులు తగ్గలేదు. మందులు 
ఫలమీయక పోవుటచే వినుగు జెందితిని. కాని నొప్పులన్చి నిచట వెంటనే 
నిపష్క్రమించుట కాళ్ళుర్దుపడుచుంటిని” అనెను. పేరు చెప్పనప్పటికి ఆ 
వృత్తాంతమంతయు సపత్నేకర్‌ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన 
(ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే నామె సంతసించెను. 

సపత్నేకర్‌ ముందుగా పోయి దర్శనము చేసికొనెను. మరల బాబా 
బయటకు పొమ్మనెను. ఈసారి యతడు మిక్కిలి పశ్చాత్తాపపడి యెక్కువ 
(శ్రద్దతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి యెగతాళి 
చేసినదాని (ప్రతిఫలమని (గ్రహించి, దాని విరుగుడు కొరకు ప్రయత్నించు 


శ్రీ సాయి సచ్చరిత్రము లయల. శ్రి శీ 


చుండెను. బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని 
యత్నించుచుండెను. అట్లే యొనర్భను. అతడు తన శిరస్సును బాబా 
పాదములపై బెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్‌ తలపయి 
బెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్‌ అక్కడనే కూర్చుండెను. అంతలో 
ఒక గొల్లస్తీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక కోమటి 
గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములోని కష్టములన్నియు వర్ణించెను. 
అందులో వాని యొకే కొడుకు మరణించిన సంగతి కూడ చెప్పెను. బాబా 
చెప్పిన కథ తనదే యని సపత్నేకర్‌ మిక్కిలి యాశ్చర్యపడెను. బాబాకు తన 
విషయములన్నియు దెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని 
(గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను. ఈ యాలోచనలు 
మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్లస్తీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్‌ 
వైపు జూచి యిట్లనెను. “బీడు తన కొడుకును నేను చంసితినని నన్ఫు 
నిందించు చున్నాడు. నేను లోకుల బిడ్డలనుజం పెదనా ? ఇతడు మనీదునకు 
నచ్చి యేడ్బుచున్నాడేల ? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల 
దెచ్భ్చెదను” ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్శి 
యిట్టనియె. “ఈ సాదములు ముదుసలివి, పవిత్రమైనదని. ఇక నీ కష్టములు 
తీరిపోయినని. నా యందే నమ్మకముంచుము. నీ నునోభిపష్టములు 
నెరవేరును”. సపత్నేకర్‌ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. 
తరువాత తన బసకు పోయెను. 

సపత్నేకర్‌ పూజాసామా[గ్రి నమర్చుకొని నైవేద్యముతో మసీదుకు 
భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద (ప్రసాదము 
పుచ్చుకొను చుండెడివాడు. ప్రజలు మసీదులో గుమిగూడి యుండెడివారు. 
సపత్నేకర్‌ మాటిమాటికి నమస్కరించుచుండెను. (పేమ వినయములతో 
నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపల్నేకర్‌ 
బాబా చావడి యుత్సవమును జూచెను. అందు బాబా పాండురంగనివలె 
(ప్రకాళించెను. 


(3722 


9 ఫిలి వినన (0, గ్రరు అధ్యాయము 


ఆ మరుసటి దినమింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక 
రూపాయి దక్షిణ యిచ్చి తిరిగి యడిగినచో రెండవ రూపాయి లేదనక 
యివ్వవచ్చునని సపత్నేకర్‌ అనుకొనెను. మసీదుకు బోయి ఒక రూపాయి 
దక్షిణ నివ్వగా బాబా యింకొక రూపాయి కూడ అడిగెను. బాబా వానిని 
ఆశీర్వదించి యిట్లనెను. “టెంకాయను దీసికొనుము. నీ భార చీరకొంగులో 
పెట్టుము. హోయిగా పొమ్ము. మనస్సునందెట్టి యాందోళన నుంచకుము!” 
అతడట్టే చేసెను. ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల 
శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై బెట్టి 
యిట్లు ప్రార్థించిరి. “ఓ సాయీ ! నీ బాకీ నెటుల తిర్దుకొనగలమో 
మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగ నమస్కారము 
చేయుచుంటిమి. నిస్టవాయిల మగుటచే మమ్ముద్దరించవలసినది. 
ఇక మీదట మేము మీ పాదములనే యాశ్రయించెదము గాక. 
అనేకాలోచనలు, సంగతులు న్వష్నావస్థలోను, జాగ్రదవస్థలోను 
మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి 
మమ్ము రక్షింపుము !” 

ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్‌ యను పేరు పెట్టిరి. 
తరువాత భాస్కర్‌, దినకర్‌ యను నిద్దరు జన్మించిరి. బాబా మాటలు 
వృధా పోవని సపత్నేకర్‌ దంపతులు (గ్రహించిరి. అవి యక్షరాల జరుగునని 
కూడ నమి శ్రర: 


నలుబది యెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


3/32 


శ్రీసాయిసచ్చరిత్రము 


నలుబది తామ్మిదవ అధ్యాయము 


ప్రస్తావన; హరి కానోబా; సోమదేవస్వామి; నానానాపాబు చాందోర్యరు 


వన : 
వేదములు, పురాణములు (బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా 
పొగడలేవు. అట్టయినప్పుడు మావంటి మూర్చులు సద్గురువగు సాయిబాబాను 
ఎట్టు వర్లించగలరు ? ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని 
తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్లురుని స్తుతించుటకు తగిన 
మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను జూచినచో మా 
వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు (ప్రేరేపించును. మన 
స్నేహితులు గాని, బంధువులుగాని మనతో లేకున్నచో మంచి పిండివంటలు 
కూడా రుచింపవు. కాని వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత 
రుచికరములగును. సాయిలీలామృతము కూడా అట్టిదే. దీనిని మన 
మొంటరిగా తినలేము. స్నేహితులు, బంధువులు కలిసినచో చాల బాగుగా 

నుండును. 
ఈ కథలను సాయిబాబా (ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే 
(వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి యొనర్చి వారియందే ధ్యానము 
నిలుపుట మా కర్తవ్యము. తీర్ణయాత్ర, వ్రతము, త్యాగము, దానములకంటె 


(ఖ్ర 


3742 


అ ఫి యయ... 10న అధ్యాయము 
ఫ్‌పన్సు చేయుట గొప్పు. హరిని పూజించుట తపస్సు కంటె మేలు. సద్లురుని 
ధ్యానించుట యన్నిటికంటె మేలయినది. కాబట్టి మనము సాయినామమును 
నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు, వారి 
యాకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు 
(ప్రేమతో, వారికొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార 
బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన 
వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి 
తప్పనిసరిగా మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును. 
ఇక నీ యధ్యాయములోని కథలవైపు మరలుదము. 


హరి కానోబా ; 


హరి కానోబా యను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల 
వల్ల బంధువుల వల్ల బాబా లీల లనేకములు వినెను, కాని నమ్మలేదు. 
కారణమేమన అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా 
పరీక్షించవలెనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో 
అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా యుండెను. అతని 
పాదములకు (క్రొత్త చెప్పులుండెను. కొంతదూరము నుండి బాబాను చూచి 
బాబా వద్దకు బోయి సాష్టాంగ నమస్కారము చేయవలె ననుకొనెను. (క్రొత్త 
చెప్పులెచట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక 
మూలన బెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన 
నమస్కారము చేసి ఊదీని, ప్రసాదమును బాబా చేతి నుండి యందుకొని 
తిరిగివచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనపించలేదు. చెప్పుల 
కొరకు వెదకెను. కాని నిష్ట్రయోజనమయ్యెను. చాల చికాకు పడుచు బసకు 
వచ్చెను. 

అతడు స్నానము చేసి, పూజచేసి, నైవేద్యము పెట్టి భోజనమునకు 
కూర్చుండెను. కాని తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. 
భోజనానంతరము, చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరారీ 


a 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


కుజ్జవాడు తనవైపు వచ్చుట చూచెను. ఆ కుజ్జవాని చేతిలో నొక కట్ట 
యుండెను. దాని చివరన (క్రొత్త చెప్పుల జత ట్రేలాడుచుండెను. చేతులు 
కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను 
బంపెననియు వీధిలో 'హరీకా బేటా, జరీకా ఫేటాయని యరచుమనియు 
చెప్పెననెను. ఎవరయిన ఆ చెప్పులు తమవే యన్నచో నతని పరు హిరి 
యనియు, నతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా గలదా 
యను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చివేయుమని చెప్పెననెను. 
ఈ కుజ్జవాడిట్టు చెప్పుట విని, హరి కానోబా యాశ్ళర్యానందములు పొందెను. 
కుజ్జవాని వద్దకు బోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు 
హరి యనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు 
జరీపాగాను చూపెను. ఆ కుజ్జవాడు సంతృప్తి జెంది చెప్పుల నిచ్చివెసెను. 
హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను. తన జల్తారుపాగా యందరికి 
కనిపించవచ్చునుగాని, తన పెరు, తన తండ్రి పెరు బాబా కెట్టు దెలిసెను ? 
అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే 
వచ్చెను. ఈ విషయము వల్ల నాతడు బాబా గొప్ప సత్సురుషుడని (గ్రహంచెను. 
అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. 
సంతోషముతో నింటికి పోయెను. 


సోమదేవస్వామి - 


బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. 
కాకాసాహెబు దీక్షిత్‌ తము గడు భాయీజీ నాగపూరులో నివసించుచుండెను. 
1906వ సంవత్సరములో హిమాలయమునకు బోయినప్పుడు సోమదేవస్వామి 
యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి 
దిగువ ఉత్తరకాళీకి చెందినవారు. వారి మఠము హరిద్యారములో గలదు. 
ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు ్రాసికొనిరి. 5 సంవత్సరముల 
పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయీజీ యింట్లో దిగెను. బాబా 
లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి 

హార 


ననన ప్ర అధ్యాయము 


గట్టికోరిక కలిగెను. భాయీజీ వద్దనుంచి పరిచయపుటుత్తరమును దీసికొని 
షిరిడీకి పోయెను. మన్మాడు, కోపర్‌గాం దాటిన పిమ్మట టాంగా చేసికొని 
షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద 
జండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను 
వేర్వేరు జీవనపద్దతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు. 
కాని యీ పై పై గుర్తులను బట్టియే యోగియొక్క గొప్పదనమును 
గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను. రెండు 
పతాకము లెగురుట చూడగనే తనలో తాను “ఈ యోగి జండాల యందేల 
మక్కువ జూపవలెను ? అది యోగికి తగినది కాదు. దీనినిబట్టి ఈ 
యోగి కీర్తికొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది” అనుకొనెను. ఇట్లు 
ఆలోచించుకొని, షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్టు తనతోనున్న 
యితర యాత్రికులకు జెప్పెను. వారతనితో నిట్లనిరి. “అట్లయిన ఇంత 
దూరము వచ్చితివేల ? జండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు 
వడినచో షిరిడీలో రథము, వల్లకి, గుజ్బ్జము వెయుదలగు 
బాహ్మాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు ?” 
సోమదేవస్వామి గాభరా పడి యిట్లనెను. “గుజ్జ్దములతోను, పల్లకీతోను, 
జట్కాలతోను గల సాధువులను నేనెఛచ్చట జూచి యుండలేదు. అట్టి 
సాధువులను చూచుట కంటె తిరిగి పోవుటయే మేలు” అనెను. ఇట్లనుచు 
తిరుగు ప్రయాణమునకు సిద్దమయ్యెను. తక్కిన తోటి ప్రయాణీకులు 
అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి 
వ(క్రాలోచనను మానుమనిరి. బాబా యా జండాలను కాని తక్కిన 
వస్తువులనుగాని, ఆడంబరములను గాని, కీర్తినిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. 
అవన్నియు నలంకరించినవారు బాబా భోక్తులేగాని ఆయనకేమి 
యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి (పేమల కొలది 
వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి 
పోయి సాయిబాబాను చూచునట్టు జేసిరి. 


3772 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 

సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగనే అతని 
మనస్సు కరగెను. అతని కండ్లు నీటిలో నిండెను; గొంతుక యార్చుకొని 
పోయెను. అతని కుంటి యాలోచనలన్నియు నడుగంటి పోయెను. “ఎచ్చట 
మనస్సు శాంతించి యానందమును పొంది యాకర్షింపబడునో అదే 
మనము విశ్రాంతి పొందవలసిన స్థలము” అని తన గురువు చెప్పున దానిని 
జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్హుటకు తహతహలాడెను. 
బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా “మా వేషము మూ దగ్గరనే యుండనీ, 
నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మనీదుకు రావద్దు. ఎవరయితే మనీదుపై 
జండా నెగురవైచుచున్భారో యట్టివారి దర్భనము చేయనేల ? ఇది యోగి 
అక్షణమా ? ఇక్కడొక నిమిషమయిన ఉండనద్దు” అనెను. ఆ స్వామి మిగుల 
ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును [గ్రహించి బయటికి ప్రకటించు 
చున్నారని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు ! తాను తెలివి 
తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు (గ్రహించెను. బాబా 
యందరిని కాగలించుకొనుట, కొందరిని యాశీర్వదించుట, కొఠదరినీ 
యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట, 
ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట, యిట్లు అందరిని ఆనందింపజేసి, 
సంతృప్తి పరచుట జూచి తన నొక్కరినే యేల యంత కఠినముగ 
జూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా నాలోచించి బాబా 
చేయునదంతయు తన యంతరంగమున నున్న దానితో సరిగా నుండెనని 
గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్దిపొందుటకు యత్నించవలెనని 
(గ్రహించెను. బాబా కోపము మారు రూపముతో నున్న యాశీర్యాదమే 
యనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము 
బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. 


నానాసాహెబు చాందోర్మరు ; 


ఈ యధ్యాయమును హేమాడ్‌పంతు నానాసాహెబు చాందోర్కరు 
కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహల్పాపతి 


376 


అఖిలిలి?! 49వ అధ్యాయము 


మొదలగు వారితో కూర్చొని యుండగా బీజాపూరు నుండి ఒక 
మహమ్మదియుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో 
ఘోషా (స్తీ లుండుటచే నానాసాహెబు అచ్చట నుంచి లేవనెంచెను. కాని 
బాబా యాతని నివారించెను. స్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. 
అందులో నొక (స్త్రీ ముసుగు దీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి 
ముసుగు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి 
మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును జూచి, స్రీలు వెళ్ళిపోయిన 
పిమ్మట, బాబా నానాతో నిట్లనెను. “నానా ! అననసరముగా చికాకు 
సడుచుంటివేల ? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో 
నునము జోక్యము కలుగజేసికొనగూడదు. దేవుడు ఈ నుందరమైన 
(ప్రపంచమును స్పృష్టించియున్నాడు, గాన అందరిని చూచి సంతనించుట 
మన విధి. క్రనుముగాను, మెల్డగాను మనస్సు ఫరసడి శాంతించును. ముందు 
ద్యారము తెరిచియుండగా వెనుక ద్వారము గుండా పోనేల ? మన 
హృదయము స్వుచ్చముగా నున్ఫంతనరకు నేమియు దోషము లేదు. మనలో 
చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయసడనేల ? న్యేతములు నాని సని 
యవి నెరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల ?” 

శ్యామా యచ్చటనే యుండెను. కాని బాబా చెప్పినదానిని గ్రహించలేక 
పోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామా ఆ విషయమై నానా నడిగెను. ఆ 
చక్కని (స్తీ వైపు జూచి తాను పొందిన యా చంచలత్వమును గూర్చి నానా 
చెప్పెను. బాబా దానిని (గ్రహించి యెట్టు సలహానిచ్చెనో వివరించెను. బాబా 
చెప్పిన దాని భావము నానా యిట్లు చెప్పదొడంగెను. “మనస్సు సహజముగా 
చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు 
చలింపవచ్చును. శరీరము స్వాధీనమునందుంచుకొనవలెను. దాని 
యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు 
పరుగెత్తును. కాని మనము వానివెంట పోరాదు. మనము ఆ 
విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను సాధన 
చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు 


శ్రీ సాయి సచ్చరిత్రము '“ఉ+4శ్వు 


మనము లోబడగూడదా. కాని వానిని మనము వూర్తిగ 
స్వాధినమందుంచు కొనలేము. సమయానుకూలముగా వాని నణచి 
సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రము లందమైన వానిని జూచుట 
కొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా 
చూడవచ్చును. భయమునకుగాని, లజ్జకుగాని యవకాశము లేదు. 
దురాలోచనలు మనస్తునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు 
లేక భగవంతుని సుందరమైన నృ్యష్టిని చూడుము. ఈవిధముగా 
నింద్రియుములను సులభముగాను, నహజముగాను స్వాధీనము 
చేసికొనవచ్చును. విషయములనుభవించుటలో కూడ నీవు భగవంతుని 
జ్ఞిప్పియంందుంచాుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రము 
స్వాథినమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, 
వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. 
ఇంద్రియ విషయములు హోనికరమయినవి. వివేకము (అనగా 
నిత్యానితృ్యములకు భేదమును గ్రహించుట సారథిగా, మనస్సును స్వాధీన 
మందుంచుకొనవలెను. ఇంద్రియముల నిఛచ్చవచ్చినట్లు నంచరింప 
జేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదియే 
మన గమ్మన్థానము. అదియే మన నిజమైన యావాసము. అచట నుండి 
తిరిగి వచ్చుట లేదు”. 


నలుబది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ప 350 


శ్రీసాయిసచ్చరిత్రము 


ఏబదియవ అభ్యాయము 


కాకానాహెబు దీక్టిత్‌; శ్రీ భెంబెాస్వామి; బాలారామ్‌ దురంధర్‌ 


శ్రీ సాయిసచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ 
అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని యితివృత్తము 
గూడ నిదియే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయమిచ్చట 50వ 


అధ్యాయముగా పరిగణించవలెను. 


భక్తుల కాశయమైన శ్రీసాయికి జయమగుగాక ! వారు మన 
సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను 
కలుగజేయుదురు. ఓ సాయీ ! మాయందు కనికరించుము. మమ్ము 
కటాక్షింపుము. చందన వృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని 
పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగ 
జేయుచున్నవి. వసంత బుతువునందు పుష్పములు వికసించి అవి దేవుని 
పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు 
మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు 
చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి 
చెవులును పఎ(త్రములు. 

(381 


శ్రీ సాయి సచ్చరిత్రము 
కాకాసాహెబు దీక్షిత్‌ (1864 - 1926) : 


మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర 
బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారామ్‌ ఉరఫ్‌ కాకాసాహెబ్‌ దీక్షిత్‌ 
జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ, హింగన్‌ఘాట్‌లలో పూర్తి చేసెను. 
నాగపూరులో మెట్రిక్‌ వరకు చదివెను. బొంబాయి విల్సన్‌, ఎల్సిన్‌స్టన్‌ 
కాలేజీలలో చదివి 1883లో పట్టభ(ద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ 
ఉత్తీర్లులై లిటిల్‌ అండ్‌ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత 
న్యాయవాదుల కంపెని పెట్టుకొనెను. 


1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్‌కు తెలియదు. 
అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లొనావాలాలో 
నున్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్‌ను జూచెను. 
ఇద్దరును కలిసి యేవో విషయములు మాట్టాడుకొనిరి. కాకాసాహెబు తాను 
లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారి పడిన యపాయమును 
గూర్చి వర్షించెను. వందలకొలది జొషధములు దానిని నయము చేయలేక 
పోయెను. కాలునొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో అతడు సద్గురువగు 
సాయి వద్దకు పోవలెనని నానాసాహెబు సలహా ఇచ్చెను. సాయిబాబా 
విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా “నా భక్తుని 
సస్త సముద్రముల మీద నుంచి గూడ పిచ్చుక కాలికి దారము కట్టి యీడ్సినట్టు 
లాగుకొనినచ్చెదను% అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో 
వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు 
బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు 
సంతసించి, “సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుయొక్క 
కుంటితనము కంటె నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి 
శాశ్వతమైన యానందమును కలుగజేయుమని వేడుకొనెదొనని 
నానాసాహెబుతో చెప్పెను. 

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్‌నగర్‌ వెళ్ళెను. 
బొంబాయి లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌లో వోట్టకై సర్దార్‌ కాకాసాహెబు మిరీకర్‌ 


(382 


CCG 


అ ఫి లయల... (స అధ్యాయము 


యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్‌ కొడుకు బాలాసాహెబు మిరీకర్‌. 
వీరు కోపర్‌గాంకు మామలతదారు. వీరు కూడ గుజ్జపు ప్రదర్శన 
సందర్భములో అహమద్‌నగరు వచ్చి యుండిరి. ఎలక్షను పూర్తియెన పిమ శ్ర 
కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్‌ తండ్రి కొడుకులు 
వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనా యని యాలోచించుచుండిరి. షిరిడీలో 
సాయిబాబా వీరిని ఆహ్యానించుటకు సిద్దపడుచుండెను. అహమద్‌నగరులో 
నున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు, శ్యామాను 
తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్‌ యిచ్చిరి. బాబా యాజ్ఞను 
పొంది శ్యామా అహమద్‌నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా 
నున్నదని తెలిసికొనెను. మార్గములో గుజ్జపు ప్రదర్శనమునకు బోవుచున్న 
నానాసాహెబు పాన్సే, అప్పాసాహెబు గద్రే శ్యామాను కలిసి మిరీకరు 
ఇంటికిపోయి కాకాసాహెబు దీక్షితుని కలిసి, వారిని షిరిడీకి తీసుకొని 
వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామా అహమద్‌నగరు 
వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మిరీకరుల వద్దకు 
పోయెను. వారు శ్యామాకు కాకాసాహెబు దీక్షితీతో పరిచయము కలుగజేసిరి. 
శ్యామా కాకాసాహెబు దీక్షిత్‌తో కోపర్‌గాంకు ఆనాటి రాత్రి 10 గంటల 
రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొక వింత 
జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు 
తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు షిరిడీకి పోయి 
యెవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపముగా 
నచట తన్ను ఆశీర్వదించుటకు సిద్దముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి 
యాశ్ళర్యపడెను. ఈ పెద్దపటము మేఘశ్యామునిది. దానిపై అద్దము 
పగిలినందున నాతడు దానికింకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు 
బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తిచేసి ఆ పటమును కాకాసాహెబు 
శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా 
సెకండు కాసు క్రిక్కిరిసి యుండుటబే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు 
గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్షాసులో కూర్చుండ 


& 


శ్రీ సాయి సచ్చరిత్రము =. Gf 


బెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్‌గాంలో దిగిరి. బండి 
దిగగానే షిరిడీకి పోవుటకు సిద్దముగా నున్న నానాసాహెబు చాందోర్కరును 
జూచి మిక్కిలి యానందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగిలించు 
కొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. 
షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకాసాహెబు మనస్సు కరగెను. కండ్లు 
ఆనందభాప్పములచే నిండెను. అతడానందముచే పొంగిపొరలుచుండెను. 
బాబా కూడ వారి కొరకు తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని 
వచ్చుటకై శ్యామాను పంపినట్టును తెలియజేసెను. 

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా 
గడిపెను. షిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాస స్థలముగా జేసికొనెను. 
అతడు బాబా వల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటి 
నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. 
బాబా కాకాసాహెబుతో “అంత్యకాలమున నిన్ను నినూనములో 
తీనుకపోయెదను” అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము 
జూలై 5వ తేదీన అతడు హేమాడ్‌పంతుతో రైలు ప్రయాణము చేయుచు 
బాబా విషయము మాట్టాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. 
ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్‌పంతు భుజముపై వాల్సి యేబాధయులేక, 
యెట్టి చికాకు పొందక (ప్రాణములు విడచెను. 
శ్రీ టెంబె స్వామి : 

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె చుమించుకొనెదరు. 
ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) 
రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార 
పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడు ప్లీడరగు 
పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి 
పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు 
షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక 
టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్టనిరి. “దీనిని నా సోదరుడగు 


«i755 


ననన ర్రి్రప్ర అధ్యాయము 


సాయికి నా ప్రణామములతో నర్హింవుము, నన్ఫు నురువనద్దని నేడుము. 
నాయందు (ప్రేమ చూవునునుము”. ఆయన స్వాములు సాధారణముగా 
నితరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది యొక 
అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారమును 
షిరిడీకి దీసికొని పోవుటకు సమ ్యతించెను. బాబాను స్వామి సోదరుడనుట 
సమంజసముగా నుండెను. ఏలన బాబావలె వారును రాత్రింబవళ్ళు 
అగ్నిహోత్రమును వెల్లించియే యుంచిరి. 


ఒకనెల పిమ్మట పుండలీకరావు తదితరులును షిరిడీకి టెంకాయను 
దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు 
కడకు: బొ యురీ. సపరగతుపున నీళ్ళు త్రాగకూడదని కారపు అటుకులు 
ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను 
పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా 
జేసిరి. దురదృష్టము కొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు 
పుండలీకరావు కిచ్చినది. షిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము 
జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు 
సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా 
(గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన 
టెంకాయను దెమ్మనెను. పుండలికరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని, 
తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు, పశ్చాత్తాపడుచు, బాబాను క్షమాపణ 
వేడెను. దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని బాబా 
యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ 
కెన్నో రెట్టనియు దాని విలువకు సరిపోవున దింకొకటి లేదనియు చెప్పుచు 
నిరాకరించెను. ఇంకను బాబా యిట్లనెను. “ఆ విషయమై నీవే మాత్రము 
చింతింపననసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్యబడెను. 
తుదకు దారిలో సగులగొట్టబడెను. దానికి నీవే కర్తనని యనుకొననేల ? 
నుంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తనని యనుకొనరాదు. గర్యానాంకార 
రహితుడనయి యుండుము. అప్పుడే నీ పరబింతన యఖివ్రద్ధి పొందును” 
ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు ! 


ఫ3ర్‌5 


శ్రీ సాయి సచ్చరిత్రము 
బాలారామ్‌ దురంధర్‌ (1878-1925) : 


బొంబాయికి దగ్గరనున్న శాంతా(క్రజ్‌లో పఠారేప్రభు జాతికి చెందిన 
బాలారామ్‌ దురంధర్‌ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో 
న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు (పిన్సిపాలుగా 
నుండెను. దురంధర్‌ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు, 
భగవచ్చింతన గలవారు. బాలారామ్‌ తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై 
యొక [గ్రంథము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక 
విషయములవైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్చరిని, వేదాంత (గ్రంథములను, 
(బ్రహ్మవిద్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. 
అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము 
తన సోదరులగు బాబుల్లీయును, వామనరావును పిరిడీకి పోయి బాబా 
దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి యనుభవములను బాలారామునకు 
ఇతరులకు చెప్పిరి. అందరు బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి 
రాకమునుపే బాబా యిట్లు చెప్పెను. “ఈ రోజున నా దర్హారు జనులు 
నచ్భు చున్భారు” దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయ 
నప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయ మొందిరి. 
తక్కిన వారందరు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచు 
కూర్చొని యుండిరి. బాబా వారితో నిట్లనెను. “నీరే నా దర్గ్భారు జనులు. 
ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పీయుంటిని” బాబా దురంధర 
సోదరులతో నిట్టనెను. “గత 60 తరముల నుండి నున మొండొరులము 
పరిచయము గలవారము”. సోదరులందరు వినయ విధేయతలు గలవారు. 
వారు చేతులు జోడించుకొని నిలచి, బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి. 
సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, 
గొంతుక యార్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరగించెను. 
వారందరానందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు 
వచ్చిరి. బాలారామ్‌ బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము లొత్తుచుండెను. 
బాబా చిలుము (త్రాగుచు దానిని బాలారామున కిచ్చి పీల్చుమనెను. 
బాలారామ్‌ చిలుము పీల్చుట కలవాటు పడి యుండలేదు. అయినప్పటికి 


386 


CCG 


ఆఫీ999-————————————— (స అధ్యాయము 


దాని నందుకొని కష్టముతో బీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా 
కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 
సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో జాధపడుచుండెను ఈ పాగ 
అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 
6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదేరోజు 
అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. 


వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి 
యుత్సవము జూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో 
హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని 
తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే 
కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. 


బాలారామ్‌ దురంధర్‌ మరాఠీ భాషలో తుకారామ్‌ జీవితమును 
వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను. 1928లో 
అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము 
ప్రప్రథమమున [వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము 
చెప్పబడియున్నది. 


ఏబదియవ అధ్యాయము సంపూర్ణము 


సద్గురు తు సాయినాథార్పణమస్తు 
శుభం భవతు 


ఖో 
శ్రీసాయిసచ్చరిత్రము 
ఏబది యొకటవ అధ్యాయము 


నుద్గురు నాయి యొక్క గొప్పదనము; ప్రార్థన; ఫలశ్యతి 


శ్రీసాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ 
అధ్యాయముగా పరిగణించవలెను. ఇదియే చివరి అధ్యాయము. ఇందు 
హేమాడ్‌పంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయసూచిక 
నిచ్చునట్టు వాగ్దానము చేసెను కాని యది హేమాడ్‌పంతు కాగితములలో 
దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్పు భక్తుడగు బి.వి.దేవు (రాణా 
వాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు) కూర్చెను. (ప్రతి 
అధ్యాయము (ప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చుటచే 
విషయసూచిక యనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించెదము. 
ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి 
ఇది పూర్తిగా (వ్రాసియున్నట్టు కనబడలేదు. అచ్చటచ్చట చేతి (వాతను 
బోల్చుకొనుట గూడ కష్టముగా నుండెను. కాని యదంతయు 
నున్నదున్నట్టుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య 
విషయములు ఈ దిగువ క్లుప్తముగా జెప్పబడినవి. 


9 ఫిల్‌ 51వ అధ్యాయము 
సద్గురు సాయి యొక్కగొప్పదనము : 
శ్రీసాయి సమర్శనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి 
యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని 
వస్తువుల యందును వ్యాపంచియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ 
స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని 
యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశి యందంతటను కూడ 
వ్యాపించి యున్నారు. భక్తులందరు వారికి సమానమే. వారికి 
మానావమానములు లేవు. వారికిష్టమైనవి మయిష్టమయినవియు లేవు. వారినే 
జ్ఞప్రియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని 
నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. 


ఈ సంసారమనే మహాసము[ద్రమును దాటుట మహాకష్టము. విషయ 
సుఖములనెడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను 
చెట్లను కూడ విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి 
మహాసము[ద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలనెడు మొసళ్ళు 
నిర్భయముగా సంచరించును. అచట నేను,నాదాయను సుడిగుండములును, 
ఇతర సంశయములును గియ్టున తిరుగుచుండును. పరనింద, అసూయ, 
ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహాసముద్రము 
భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు (అనగా 
నాశనము చేయువారు). సాయి భక్తులకు దానివల్ల భయమేమి యుండదు. 
ఈ మహాసము([ద్రమును దాటుటకు మనసద్నురువు నావ వంటివారు. వారు 
మనలను సురక్షితముగా దాటించెదరు. 
ప్రార్థన : 

మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి-వారి 
పాదములు బట్టుకొని సర్వజనుల కొరకు ఈ (క్రింది ప్రార్థనము చేసెదము. 
మా మనస్సు అటు నిటు సంచారము చేయకుండుగాక. నీవు దప్ప మరేమియు 
కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండు గాక. దీనిని 

ఫర్‌ 


శ్రీ సాయి సచ్చరిత్రము 'ఆఉ+4శ్వు 
ప్రతినిత్యము పారాయణ చేసెదము గాక. ఎవరయితే దీనిని నిత్యము 
పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవు గాక! 

ఫలశ్చతి : 

ఈ (గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును గూర్చి 
కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి, షిరిడీలో సమాధిని 
దర్శించి, సాయిసచ్చరిత్రము పారాయణ చేయుటకు (ప్రారంభింపుము. 
నీవిట్టు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీసాయి 
కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు (శ్రద్ద కలుగును. 
ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ 
పాపములన్నియు నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించు 
కొనవలెనన్నచో సాయిలీలలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తి యందుంచు 
కొనుము. వారి పాదములనే యాశ్రయింపుము; వానినే భక్తితో పూజింపుము. 
సాయిలీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు 
(కొత్త సంగతులను (గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి 
రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా 
నది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ 
సాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణ 
స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని 
సర్వస్య శరణాగతి వేడినచో నతడు 'తాను” అనుదానిని పోగొట్టుకొని నది 
సముద్రములో గలియునట్టు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో 
ననగా జాగ్రత్‌ స్వప్న సుషుప్యవస్టలలో నేదయిన యొక్క యవస్థలో వారి 
యందు లీనమయినచో సంసార బంధమునుండి తప్పుకొందువు. స్నానము 
చేసిన పిమ్మట ఎవరు దినిని భక్తి ప్రమలతోను, పూర్తి నమ్మకముతోను 
పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపదలన్నియు 
నశించగలవు: -దీనిని పారాయణ అసి ధనమును కోరినచో" దానినీ 
పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్దియగును. వారి వారి భక్తి 


(390 


అ ఖిలా... 01న అధ్యాయము 


₹నమ్ముకములపై ఫల మాధారపడి యున్నది. ఈ రెండును లేనిచో నెట్టి 
యనుభవము కలుగదు. దీనిని శ్రద్దతో పారాయణ చేసినచో శ్రీ సాయి 
ప్రతి చెందును. నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, 
ధనము, ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు 
ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యపరిమితానందమును 
కలుగజేయును. ఎవరు హృదయమందు తమ (శ్రేయస్సును కోరెదరో వారు 
దీనిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని 
కృతజ్ఞతతో, సంతసముతో జన శజన్మములవరకు కదల నుకచుకానును. 
ఈ (గ్రంథమును గురుపౌర్లమినాడు (అనగా ఆషాఢ శుద్ద పౌర్ణమినాడు) 
గోకులాష్ట్రమినాడు, శ్రీరామనవమినాడు, విజయదశమినాడు (అనగా, బాబా 
పుణ్యతిథినాడు) ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ (గ్రంథమును 
జాగరూకతతో పారాయణ చేసిన యెడల వారల కోరికలన్నియును నెరవేరును. 
స హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన యెడల 
భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన 
యెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు. 
అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల 
ఆలోచనన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. 


ఓ ప్రియమైన భక్తులారా ! పాఠకులారా ! (శ్రోతలారా ! 

మీకు కూడ మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. 
ఎవరి లీలలను (ప్రతిరోజు, ప్రతినెల మీరు పారాయణ చేసితిరో వారిని 
మరువవద్దు. ఈ లీలల నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో అంత 
తీవ్రముగా మీకు ధైర్యము, (ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ 
చేయించి, మీకుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు 
రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొరులు సహాయము 
చేసికొని సుఖపడవలెను. 


శ్రీ సాయి సచ్చరిత్రము 


ఈ (గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని (ప్రార్ధనతో 
ముగించెదము. కారుణ్యమును జూషుమని వారిని క లం 
ఈ (గ్రంథమును చదువు భక్తులు హృదయ పూర్వకమగు సంపూర్ణ భక్తి 
శ్రీ సాయి పాదములందు పొందెదరు గాక ! సాయి సగుణ స్వరూపము 
వారి నేత్రములందు నిలచిపోవును గాక ! వారు శ్రీసాయిని సర్వజీవముల 
యందు చూచెదరు గాక ! తథాస్తు ! 


తీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము 


సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు 
శుభంభవతు 


1) 


2) 


3) 
4) 
5) 
6) 


7) 
8) 
§) 


శిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము 


అర్వుల్టైన నేమి నిరుపేదలెన నేమి ద్వారకామాయి 
ప్రవేశమోనరించినంతనే సుఖ సంపదలు పోందగలరు 


ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను 

నా భక్తులకు రక్షణా నా సమాధినుందియె వెలువడుచుండును 

నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును 
నన్నాశయించిన వారిని శరణుజోచ్చిన వారిని రక్షించుటయే నా 

కర్తవ్యము 

నా యందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము 

మీ భారములను నా పై పదడవేయుడు. నేను మోసెదను 


నా సహాయముగాని, నా సలహాను గాని, కోరిన తక్షణ మొసంగ 
సంసిద్ధుడను 


10) నా భక్తుల ఇంట 'లేమి' యను శబ్దమే పోడసూపదు 
11) నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును 


